First Edition: May 1940 


All Rights Reserved 


సర్వ స్వామ్య సంక లితము 
వ వానా కనా నత నాకాక 


Printed at The Jupiter Press, Madras. 


పీఠిక 

కడచిన యాఖి సంవత్సరా లీమధ్య ఆంధ దేళంలోనూ, 
ఆంభదేశానికి వలుపలనూ ఆం ధటేశాభ్యున్నతి కై కృషి 
చేనీన, చేన్తూవున్న ఆంధ(పముఖులను ఒకచోట చేర్చి, వారి 
కృషిని వివరించి స్ట విశాలాంధము ి అనే “పీరున యీ 
పునకాన్ని ఆంధ్రులకు సమర్పిస్తున్నాను. 

ఇది తారీఖులకున్నూ, జీవితవివరాలకున్నూ సంబంధిం 
చిన జీవిత చరితల పుస్తకం కాదు, (ప్రముఖుల దేళహి-తెక జీవ 
నాన్ని వివరించడానికిన్నీ, వారి చిత్తరువును గీయ డాని కిన్నీ 
(పయత్నం వేయబడింది, ఈలాటి వుద్దేశంతో ఆం[ధంలో 
(వాయబడ్డ పుస్తకాల్లో యిజే మొదటిదని నా అభిపాయము, 

ఈ పునకంలో చేర్చవలసీన చిన్నలూ, పెద్దలూ యింకా 
కొందరు వున్నారు. అయితే, వారివివరాలు తెలియక పోవడం 
చేత వారిని దీనిలో చేర్చేగారవం నాకు లభిం చిందికాదు, 
దీనిలోని శ్రీ జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి గారి కథ 
స (ప్రజామిత్ర శ్‌ నుండిన్నీ, శ్రీముట్నూూరి కృష్ణా రావుగారి కథ 
“ భారతి” నుండిన్నీ తగుమార్పులతో (గహింపబడ్డవి, ఈ 
పుస్తకం అందరికీ తెలి సేటట్టుగా వాడుక భాషయందు (వాయి 
బడింది. దీనిని పదంతకంలో తోడ్పడిన పంతం! నా 
కృతజ్ఞతను ల. 


ఈ “ విళాలాం[ధము” చేళంలోనూ దేళంచెలుపలనూ 
వుండే ఆంధ్రుల ఆదరణకు పాతం కాగలదని తలుస్తాను, 


ఆనటపల్లీ నారాయణరావు. 
225 [8 లూయీాస్టీ9టు, రంగాను, 


విషయసూచిక 


పుట 

మహారాజూ శ్రీ రావు చేంక టమహీపతి నూర్యారావు 

బవాద్దరు గారు పల | 
మహారాజా శ్రీ విక్రమదేవవర్మ బవాద్దరు గారు 4 15 
శ్రి రాజా వేంకట్నాది అప్పారావు బహద్దరుగారు. .., 22 
శ్రీ మంతు రాజా యార్లగడ్డ శివరామ పసాదు 

బవాద్దరు గారు 29 
శ్రీ మంతు రాజా వాని రెడ్డి చందదూళీశ్వర ప్రసాద్‌ 

బవాద్దరు గారు ఎ, ఉర్‌ 
రావుబహద్దూరు మోతే గంగరాజు గారు ... రజీ 
(శీ కాశీనాథుని నా గేళ్వుర రావు పంతులు గారు 4 60 
సర్‌ ముతా వెంకి టసుచ్చారావు గారు 4. 84 
ఆం, ధభీష్ణ న్యాపతి సుబ్బారావు పంతుణుగారు ... ౪9] 
సర్‌ మోచర్ల రామచం[దరావు పంతులు గారు .« 96 
థీ ౫ంజబాం వంకటరత్ప౦ పంతులుగారు ఎ, 108 
(ఆ a 
డఢాకరు కటమంచి రామలింగా రెడి గారు «a Ill 

లు లు GR 
సర్‌ చి రావూరు య ్దేశ్వర చింతామణి గారు ఎం 118 
శ్రీ వేమవర ఫు రానుదాసు పంతులుగారు లు... 2 
శ్రీ జూగ ర్లమాూడి కుప్పుస్వామి వాదరి గారు ... 126 
డాక్టరు భోగ రాజు పట్టాఖిసీ తా రామయ్య గారు ఎం 186 


ఆం(ధరత్న గుగ్గి రాల గోపాలకృష్ణయ్య గారు ఎం. 144 


విషయనూ చిక 


పుట 
శ్రీ ముట్నూరి కృషైరావు గారు ..« 151 
శ్రీ పూసపాటి లఖ్మీనర సింహ రాజు గారు 44 159 
శ్రీ ముళ్ళపూడి తిమ్మరాజు గారు ఎం 162 
శ్రీ టి. యక, రామకృష్ణా రెడ్డిగారు ఎం 167 
శ్రీ అడుసుమిల్లి గోపాలకృష్ణయ్య గారు .«. 169 
ఆనరబుల్‌ బులుసు సాంబమూర్తి గారు ae 178 
శ్రీ టంగటూరు (పకాళం పంతులుగారు sas. UT 
శ్రీవి, వి, గిరిగారు ... 188 
శ్రీ బెజవాడ గోపాల రెడ్డి గారు ఎం, 191 
శ్రీ బెజవాడ రామచం దా రెడ్డి గ గు ఎం 194 
శ్రీ అయ్య దేవర "కాళేశ్వరరావు పంతుణుగారు ఎం 195 
పండిత డి, గోపాలాచార్యులు గారు ఎం 198 
డాక్టరు ఆహోబలరానుగారు «+. 205 
డాక్టరు (బహి గోస్యుల సుబ్రహ్మణ్యం గారు ఎం. 220 
డాక్టరు పాలక్రో డేటి గురుమూర్తి గారు e 224 
రాను సాహెబు డాక్షరు గోదిందరాజులు గారు ఏ. 221 
డాక్టరు జంధ్యాల దక్షీ ణామ్యూర్జి గారు ఎం 282 
రావుబవాద్దూరు నాళం పద్మనాభం ౫*రు «+. 285 
రావుసాహాబు (వపెశింగు వెంకటగంగయ్య గారు. ... 287 
రావుసాేహేబు కళ్లి చిట్‌ అర్బాయినగాయుడుగారు ... 241 
రావుసాహేబు ఆలపాట కుటుంబరావుగారు ఎం. 24 
రావు సాహేబు గొల్లపూడి నరసీంహారావు గారు ఎం 248 


రావుసాేబు కరి అప్పలస్వామి రెడ్డిగారు ఎం. 250 


i 


వీమయనూ చీక 


రావుజవాద్దూరు దవాగం లమ్మీ నారాయణ గారు 

(శీ వల్లూరు నూర్య నారాయణరావు పంతులుగారు 

శ్రీ కాతా నూర్యనారాయణరావు గారు 

శ్రీ చోడవర పు చేవ లాజు పంతులు గారు 

శ్రీ అల్రేపల్లి వారిళ్చం[దుడుగారు 

నీ ధుని రాల నూర్య(పకెళ రావు గారు 

న్స్‌ 

న్స్‌ ఆదేపలి సత్య నారాయణమ్రూర్జి గారు 
6 mM జని 

న్ఫీ చుండూరు సీతా రామయ్య గారు 

తూముగుంట్ల నాగరత్న ంగారు 

కాకర పర్డి భావ నారాయణ గారు 


కంచర్ల రామ్మబవ్మాం "గారు 


(8 


we (5 


శ్రీ ఈదర వెంకటరావు పంతులుగారు 
శ భా॥ వతుల (శ్రీరాములు పంతులు గారు 
శ్రీ ఆరవ తిరుపలిరాయ సోదరులు 

శ బుద్ధ మహాల కీ గారు 

శ ఈదర వెంకయ్య పంతులుగారు 

శ్రీ కొమ్మూరి కాకీవిశ(నాథం-గారు 


(ద 


దివాక౯బవాద్దూరు పి, కేళవపిల్లె గారు 

శ్రీ ఆర్మా_టు రంగ నాథం మొదలియారు గారు 
సర్‌ రఘుపతి వంక టరత్నం నాయుడు గారు 
బేళభక్త కొండ వెంకటప్పయ్య పంతులుగారు 
(శీ వరహగిరి వంకట జోగయ్య పంతులుగారు 
(శీ చల్లా శేవగిరిరావుగారు 

శీ క, కోటి రెడ్డిగారు 


. 262 


* 266 


. 282 


పుట 
251 


258 
257 
260 


264 


269 
27] 
272 
278 
275 
278 
279 
280 
281 


288 
287 
290 


. 297 
=, 801 
. 805 


807 


కసషయనూ చిక 


శ్రీ గాడిచన్న వారిసనో త్తమరావు గారు 
పెదస యో 
శ్రీ రాజూ పె సుబ్బరా న ేస్టి గారు 
రాజాబవాద్దరు వెంకట రామొ కెడ్డి గారు 
శీ కొంజా వెంకటరం గా రెడ్డ గారు 
శ్రీ మాడపాటి హనుమంతరావు పంతులు గారు 
ఆ ఇ జ్‌ పడి 
శ్రీ సురవర మూ (పతాప లెడ్డి గారు 
శీ మంగుముల నరసింగరావు పంతులు గారు 
రావుసాహాబు అనంతపద్మ నాభ స్వామి గారు 
డాక్టరు గంటి సత్య నారాయణ గారు 
కంచర జానకి రామయ్య అందు 'నన్ఫు 
యగ 
శీ శిప్రా వెంకటరావుగారు 
on 
(శీ ప్నాతుని జంకట నారాయణ గారు 
(శీ మల్లాడి సత్యలింగం నాయకరుగారు 
(శీ దొమ్మేటి వంకటస్వామి గారు 
శీ రెడ్డి సన్యాసయ్య గామ 
(శీ గూడూరు తాత య్య సిటి గారు 
ల్‌ 
డీ వెలగల వెంకట రెడి గారు 
Gs 
శ గుత్తుల నూర్య నారాయణ గారు 
(శీ రామబేవు ఆదినారాయణ -గారు 
శ గసూడాల వెంకటరెడ్డి నాయుడు గారు 
డీ పరిమి సోవురాజూ గారు 
(శీ కరి ఆప్పల స్వామిగారు 
(శీ సాలాఫు బుల్లి అప్పన్న గారు 





పుట 


.* 811 


815 


ఎం 817 
.« 827 
ఎం 829 
అ 888 


886 


. 840 


842 
845 
849 


. 851 


8583 


. 856 
ఎం 859 
ఎం. 364 
44 $65 

. 867 
.« 869 
.« 871 
ఎఎం 875 
ఎం, 879 

.* 882 





ఇ ళా 
~ 94 
అలో 


ని 
నొ 


వా 


స! 
గాల 


ఇ 


sere 


లే 





ఇ — స 
ఆఆ 
ణో 


ల్ని 
Weel కీ 


ఆ 


ఇ 
ఆం ఆలీ 


విశాలా౦ధ్రము 


తనలా 
మహారాజా శ) రావు వేంకటమహీపతి 
సూర్యారావు బహద్దరు గారు 
సాయంకాలం నాలుగు గంట లయింది, మహో 
రాజావారు ధోవతిని, ఆఫ్‌ ఆరమ్‌ చొక్కాను ధరించి 
కూర్చున్నారు, ఆం(ధచేశ సేవావిధానాని కంతకూ కర్త 
మైన ఆ సేవా ధురంధరుని, నవనవాదర్శ (ేరితు 
డైన ఆ మానవోత్తముని చూడ్డంతోనే నాకు ఒక 
విధమైన వు(చేకం కలిగి, నా సంభాహణ తెలుగులోనే 
అయినప్పటికీ, కొంచెం తొటటుపాటు పుట్టింది, అంతట 
మహారాజావారు * నాయుడుగారికీ నాకూ భేదం 
'యేముంది ? వారితో మాట్లాడినట్టుగానే నాతోనూ 
మాట్లాడండి, అంతా వొక్క_కే” అన్నారు. ఈ 
మాటలు మహారాజూవారి ఆంత ర్యాన్ని వ్య కృపరచ 
డమే కాదు, అవి యిప్పటికిన్నీ నాచెవిలో [మోగుతూనే 
వున్నవి, 
ముప్పయి యేండ్ల (కిందట కాబోలు, నర సారావ్ర 
పేటలో క ఫస్తామండల సంఘసంస్కరణ సభ జరిగింది, 


విశాాలాంధము 


దానికి మహర్షి వేంకటరత్నం నాయుడుగారు ఆధిపత్యం 
వహించారు, అధ్యక్షుల వారు నంఘ  సంస్క_రణం 
యొక్క అర్థాన్ని విశదీకరిస్తూ “నంస్క_రణం అంశే 
(గ్ర ఫపునర్వివాహాలు చేయడంనూ[తమే కాదు; 
నిమ్న జాతీయులకు వసతిగ్భప పలు, (స్రీలకు (పనవవెద్యా 
లయాలు, వీదలకు ధర్మ శాలలు, "కోరికలకు అనుకూల 
మైన గుర్చాటులు, అనాధ ఇాొలభాలికలకు నరణాల 
యాలు స్టాపీంచడంకూడాను ”' ఉని మహోపన్యానం 
చేశారు. కాని, ఈ పని చేసేదానికి విద్య, పలుకుబడి, 
తీరికగల మనుష్యులు శేక యో 'కార్య్య్రమం శకీవలం 
వా(గూపంగానే వుంటూవచ్చింది. ఇక (పజాభి(పాయం 
చూస్తే, సంఘ నంస్కరణం అనే చేరు చెప్పిలేనే 
పూరా్రఛార్మవియులు ఒంటి కాలుమోద వేచి, బుస్సులు 
కొట్టుతూ వచ్చేవారు, బిపిన చం(దపాలుతో కలిసి 
-జేనిరు ఫుచ్చుకొంకే చెలి, (స్రీ ఫునర్వివాహాలకు వెళ్లి 
“తాంబూలం పుచ్చుకొం కు "వెలి, నము[దయానం చేసిన 
వారితో భోజనం చేస్తే వెలి, ఆదిమాం(ధులను పౌర 
నభలకు రానిస్తే వెలి, యుక్తవయసు వచ్చిన ఆడపిల్ల 
లను పాఠశాలకు పంపితే వెలి. మెదిలితే వెలి. కదిలితే 
వెలి. (పజాభి[ పాయం యిట్లా ఘనీభవించిపోయి, ఏమి 


2? 


[శీ పీళాపురము మహోరాజూగారు 


చేసేదానికిని తగిన మనుష్యులున్ను, తగిన (ద్రవ్య 
మున్ను "లేక పెనగులాడుతున్న "కాలంలో (శ్రీ "వేంకట 
కుమార మహీపతి సూర్యారావు బహద్దరువారు వీఠికా 
వుర సంస్థానాధిపత్యం వహింవారు, 

(ల్‌ సూర్యారావు బహద్దరువారు యువకులు, 
విద్యావంతులు, నంన్క్మ్రరణాభిలాషులు, సేవాభిరతులు 
అనే (పతిష్టతో వచ్చారు. చేశంయొక్క_ అదృష్టంవల్ల 
వీఠావురం రాజావారి కళాశాలకు వేంకటరత్నం నాయ 
డుగారు అధ్యతులుగా ఉండడం తటస్థించింది. నాయడు 
గారివద్ద యుదో మచ్చుమందు వున్న దంటారు. వారు 
ఈ మందును చల్లి థీ డాక్టరు పట్టాభి సీతారామయ్య, 
ముట్నూరు కృష్ణా రావు, అయ్య ేనర కా లేశ్వర రావు, 
డాక్టరు వేమూరి రామకృష్ణారావు, పిల్లలమర్రి ఆంజచే 
యులు, కోపల్లి హనుమంతరావు మొద-లైనవారిని చేశ 
హీతె కాభిలాషులనుగా మార్చి "దేశానికి అర్పించారు, 
ఏరినేకాక అక్క_డపిఠాపురంలో నంన్క్మరణాభిలాపతో 
వుబుకుచున్న క్రీ 'రాజూవారిమాదకూడా యీ మందును 
చల్లి వారిని (పజాభిమానులుగాను, పరోపకార పరా 
యణులుగాను, చేశ సేవా ధురంధరులుగాను మార్చారు, 
నాయడుగారికి తోడు మొక్క_పాటి సుబ్బా రాయడుగారి 


ల 


విశాలాం[ధము 


వంటి సుగుణధనులున్ను, (పజాభిమానులున్ను దివా 
నుగా వుండి రాజావారి నంకల్పాలను (పోత్సహిస్తూ 
వచ్చారు, 

(పాణం కాపాడేడానికిన్ని, వీదల జీవితాన్ని సుఖ 
(పదం చేసేడానికిన్ని, జ్ఞానాన్ని వ్యాపింపచేయడానికిన్ని, 
(పాచీన విద్యలను ఆదరించేదానికిన్ని కడచిన ముప్పయి 
యేండ్ల నుండి (శీ సూర్యారావు బహదరువారు చేసూ 

య ల వాని 
వున్న అపారమైన కృషికి సాటి లేదు. ఒకసారి వీకావు 
రంలో దనరా వచ్చింది, ట్‌ పసుఫు కుంకు 
మలు పెటి తోరణాలు కబారు. కోటగుముం దగర 

ట్‌ టె 2 ౧ 
మంగ ళవాద్యాలు (మోగుతూవున్నవి, దర్పారుహాలులో 
మహాోరాజావారి యెదుట కవులు తేమ కావ్యాలను ఏని 
విస్తున్నారు; గాయకులు గానంచేస్తున్నారు; పండితులు 
వాక్యాశ్థాలు చేస్తున్నారు. నాకు (బ్రహ్మానంద మని 
పించింది, విద్యాపోవకులును, కో మరలు అయిన 
ల్‌ సూర్యరాయ (ప్రభువు అచిరకాలంలోనే అభినవభోజు 
డని, అభినవ కృష్ణ చేవరాయలని చరు (మోగారు, వారి 
యాదరణ ఫలితంగా (పాచీన విద్యలు చిగురుటాకులను 
వేస్తున్నవి; పండితులు తలలెత్తుకొని తిరుగుతున్నారు. 
పిఠాపురం అందరికీ ఫుణ్య మేత మయింది, 


శ్రీ 


శీ పిఠలాపురము మవోరాజూ-గారు 


ఆ రోజుల్లో మనకు తగినన్ని విద్యాలయా లే లేవు, 
యువకుల మనస్సులు బీడుపడ్డవి. _చేశహితెకజీవనం 
"లేదు, "దేశాభివృద్ధికి గాఢ(ప్రయత్నం లేదు. సమస్త 
సదుద్యమాలకున్నూ (ప్రోద్బలహేతువైన విద్యను అభి 
వృద్ధిపర చే దానికికూడా శ్రీ సూర్యరాయ।(ప్రభువే సాహా 
సించారు, వారు పిఠాఫురంలోను, రాజమహేం[దవరం 
లోను నున్నతపారఠశాలలను స్థాపించారు, కాకినాడ 
లోని తవు రెండవతరగతి కళాశాలను మొదటి తర 
గదికి మార్చారు, ఉన్నత విద్యాభ్యాసాని క్రై తగుమైన 
వారిని విచేశ విద్యాలయాలకు పంపి క్షనాభివృద్ధికి 
తోడ్చడ్డారు. ఎక్కడి కలకత్తా, ఎక్కడి పిఠావురం ? 
సిటీ "కాలేజీకి వూపిరాడడం లేదు. కలక తా అంతా 
గాలించారు : సహోయం దొరికింది కాదు, (_బాహ్మాాధని 
కులను కదిలించారు : (పయోాజనం కలిగిందికాదు. 
చివరకు నిన్నృసనాతో (శ్రీ) సూర్యరాయ (ప్రభువువంక 
పెద్దలు తమ దృష్టిని పరపేసరికి * లేదు ” అనే మాట 
యెరుగని మన (పభువే వారికి అడ్డుపడి ఆ గొప్ప 
(పఠిస్థాపనను నిలువ బెట్టారు. విశ్వభారతీ ఆచార్యు లైన 
(నీరవీంద్రనాధ శాకూరు తమ భారతిని మహారాజావారి 
శెరుకపరచినప్పుడుకూడా (శ్రీ సూర్యరాయ [ప్రభువు 


ర్‌ 


విశాలాంధము 


తన సహజౌదార్యంతో పుష్పవర్షంతోపాటు కనక 
వర్గాన్ని కూడా కురిపించి, ఆ విశభార నిని గారవించారు, 
వారు గొప్ప విద్యాభిమానులు, 

మహారాజావారి హృదయం యావత్తూ దీనజన 
చీవాభిలాషణో అల్లుకొనిపోయింది, మహాత్ము డింకా 
తన హరి జనోద్యమాన్ని (పారంభించ లేదు, అంటరాని 
తనం బిగుసుకు పోయింది. చేవాలయ ద్వారాలను 
మూశారు. హరిజనులకు ఆర్థికంగా నిలబడే శక్తి లేదు; 
నై జికంగా సంఘ టౌస్ట్యాన్ని యెదిరించే శైర రం "లేదు, 
చెమటబిందువులు రాలి తేగాని కూడుగుడ్డలు దొరకని 
వాళ్లకు విద్యా సౌకర్యం యెట్లా కలుగుతుంది ? 
అట్టడుగున పడి, నలిగి, నుసియెపోయె యీ దిక్కులేని 
(పాణులకు మహారాజావా శే దికై,, నిమ్నజాత్యుద్ధర 
గణానికి పూనుకొని, అమోఘమైన ఉపకారం చేశారు, 
హరిజన విద్యార్థులకు నవర్షులతో పాటు సమానస్థానా 
లిప్పించారు, విశాపురంగోను, కాకినాడలోను వసతి 
గృహాలను స్థాపించి, భోజనాది సౌకర్యాలను కల్పించి 
హరిజనులకు విద్యాదానం చేయిస్తున్నారు, రాటథి 
పాఠశాలలను స్థావించి వయోజనవిద్యను (పోత్సహీ 
స్తున్నారు. హరిజనుల కీవిధంగా తోడ్నడడమేశాక, 


(శీ పీఠలాపురము మహారాజూగారు 


గాంధిమహాగుుడు తన వారిజనోద్యమాన్ని (పారంఖిం 
చడంతోనే మహారాజావారు తమ కానుకను అర్చించి, 
హారిజన బాంధవు డనే (పతిష్టను పొంచారు. మహో 
రాజావారి కృపచేత హరిజనులు తరతశాలనుండి చుట్టు 
కొన్న దాన్యంనుండి విముక్స్‌ చెంది, స్వాతం(త్యపథాన 
నడువగలుగుతున్నారు. 

ఆకుపసనంవు మొక్క_లమధ్య, పూల తీ7ల మధ్య, 
పెద్ద నీడ చెట్లు మధ్య తలయెత్తుకొని కనువించే ఆ సుందర 
మందిరాన్ని, పచ్చనిపచ్చికలపై శేలింతలు కొట్టుతూ 
తిరిగే ఆ పల్లలను, నంతోషభరితమైన వారి మొగాలను 
చూస్తే న జ్ఞాపకంవస్తారు, ఆ (పతిష్థాపన 
యొక్క హాహ డక. సదా వారి దివ్యనంకీర్తన మే 
వీనబడుతూ వుంటుంది. ఆ పిల్లలకు తల్లిదం[డ్రులు లేరు ; 
అన్న వ శ్రా "లేవు; వ ఏ పాడు పడ్డ వసారాలోనో నివాసం. 
దళ నేన ఆ పసినంతానానికి మహారాజావాశే 
తం(డియి, వారికి అన్నవ స్తా సాదు లిచ్చి, _ ప్రమ 
(బతుకునకు అక్క_రకువచ్చే వృత్తి విద్యను గరపి, 
లనుచేసి, జీవితనం[గామానికి పంపుతున్నారు, bes 
వుత్కృష్టసంస్థ మన ఆం(ధ బేశంగో యిం కొకటి లేచే 
లేదు. డాక్టరు కార్నాడోవలె (శ్రీ సూర్యరాయ(ప్రభువు 


7 


విళాలాం[ధము 


దిక్లు లేని పిల్లలను తమ శరణాలయంలో పంచుతూ భారత 
వర్భమంతేటా మన ఆంధ్ర (ప్రతిష్టను చాటుతున్నారు. 
(్ర్రీవిద్య అం శునూ, (స్రీలకు (పత్యేక వైద్యాలయా 
లం పేనూ, బీదలకు ధర) శాలలంశునూ మహారాజూవారికి 
మొదటినుంచీ వాలా అభిమానం, రాజమం(డిలో కందు 
కూరి ఏ చేశలింగంపంతులుగారు గావించిన గరగణాలయం 
తప్పితే వితంతువులకు చెప్పదగిన శరణాలయం యింకొ 
కటి లేదు. ఆ వొక్క_టికూడా పంతులుగారి అనంతరం 
తగిన వసతులు లేక యొత్తివేయబచే స్థితికి వచ్చింది, 
ముహారాజూవారి కిది తెలిసి, వారు దాన్ని తమవోపకత్వం 
లోకి తీసుకొని, డాని కయ్యే వ్యయం యావత్తూ తామే 
భరిస్తూ డానిని మిక్కిల జయ పదంగా నిర్వహిస్తున్నారు, 
ఆం(ధ దేశంలో తగినంత వైద్యసహాయం "లేదు, అందునా 
(స్రీలకు మరీ తక్కువ, ఈ లోటును తీన్పేనిమిత్త మై మహా 
రాజావారు విశాఫురంలోని 'బెత్సడా వైద్యాలయానికి 
అనుబంధంగా స్ర్రీలకూ, శిశువులకూ (పత్యేక ౦గా వొక 
వార్డును కట్టించారు. చికిత్సార్థమె వెళ్లేవారు వుండేదానికి 
చోటు లేక కష్టపడుతూనవుం కు ఒక ధర్శన్యతాన్ని ఏర్పర 
చారు. వారు పడపుణీవనంపాలు కావలసిన ఆడపిల్ల 
'లెందరికో ధర శ వివాహాలు చేయించి, నంసారిణులుగా 


8 


శీ పిళలాపురము మహారాజాూగారు 


చేసి, (స్ర్రీయొక్క- గారవాన్ని, శ్రీ యుక్క_ ae 
కాపాడిన మానవోత్తములు, కాకినాడ పెద్దబస్తీ : మేడ 
లకూ, భాగ్యానికీ తక్కువ లేదు. అయినా, ఉండేదానికి 
యిల్లు, తినేదానికి అన్నం, కట్టుకొనేదానికి బట్ట "లేక 
బీదవారు పడే (శమ మనకు అలవ్నాకై పోయింది, (పాణ 
రతు.ణాన్ని (పధానకర్తవ్యంగా ఎంచుకొనే మహారాజా 
చారు యా దరి[ద్రజీవులకు కట్టించిన దివ్యమైన శొలనూ, 
పర్వదినాల్లో వీండివంటలతోనపహాో చేయించే అన్నదా 
నాన్నీ చూస్తే వారు దర్శిదజనరత్షుకులని విశద మవుతుంది. 
వీదలకును. , స్ర్రీలకును మహారాజూవారు చేసినంత 
సేవను యింశెవరూ చేయలేదు, 
ఐరోపామహానం[గామం వచ్చింది, (పభుత్వంవారికి 
(ద్రవ్యనహాయంచేసి, బీదలకు వుచితంగా బియ్యమివ్పించి 
మహారాజావారు తోడ్పడ్డారు. భారతీయ యుద్ధనిధి 
కిచ్చారు, చెన్న ఫురియుద్ధనిధి కిచ్చారు. ఇట్లా యీ యుద్ధ 
నిధులకు మాత మేకాదు, దశీ.ణా(ఫికా భారతీయ సహో 
యనిధి, బీహారు, శ్వెట్టా భూకంపనిధి, సప్తమ యెడ్యర్ణు 
చక్రవర్తి జ్ఞాపకనిధి, జూర్జిచ(కవర్తి జూబిలీనిధి, క్షాపకనిధి, 
తయనివారణనిధి, యీలాటివాటి శెన్ని టికో పుష్కలం 
గా ధనసహాయం చేస్తూవచ్చ్నిన మహోడారులు వారు. 


9 


విశాలాంధము 


ఇక మహారాజూవారు మనథాషకున్ను, మన 
ధర్మానికిన్ని చేసిన మహోసేవ తరతరాలవారూ జ _ప్రీయం 
దుంచుకోతగివుంది, వారు మహాభావ్యూనికి ఆం[థ్రీకరణం 
చేయించారు. నీతానాధ తత్వభూపణుని తత్య(గంథా 
లను ము[దింపించారు. ఆంధ నిఘంటువును వుద్ధరిం 
వారు, పరిశుద్ధాస్తిక ధర్శ్భ(ప్రచారానికి పెద్ద మొత్తాన్ని 
మూలధనంగా సమర్పించారు, (బ్రహ్మ పానకులకు కాకి 
నాడలో దివ్యమైన మందిరాన్ని నిగెంచారు. హా 
రాజావారి కథను తజుచినకొొద్రీ వారితో కరుణరనమే, 
నవసేవే (ప్రధాన లకుణంగా కనిపిస్తోంది. పండిత 
శివనాధశా స్త్రీ, హేమచం(ద నశర్కా_రు మొదలయిన 
సుప్రసిద్ద ఆచార్య ప్రకుషులను వారు ఆదరింవారు, 
పాటో, పడ్టెమో, వుపన్యానమో ఏకో ఒకడాని ద్వారా 
ఆస్తిక ధర్శాన్ని, సంస్క_రణ బిజాన్నీ (పజాహృదయంభో 
నాట [(ప్రయన్నించినవా "తెందరో మసోరాజావారి ఆదర 
ణకు వా(తు ల నాకు, విసుగుఫు క్రై పరిస్టితులభో కూడా 
వసువ, చెందకుండా మహశాజూవారు యీలాటివా'కి 
నంతోష పూర్వకంగా చేస్తూవచ్చిన నహాయం మన 
యితిజహోనంభో (పథాన స్థాశాన్ని ఆ(క్షమిస్తుంది. ఆ 
వుచ్చుకొనే పెద్దలు ఫుచ్చుకొనిపుచ్చుకొని విసుగుచెంటే 


10 


శీ పిఠాపురము మహారాజా గారు 


వరకున్నూ, ఆ తీసుకొనే నంన్క__ర్తలు తీసుకొనితీనుకొని 
సిగ్గుపడేవరకున్నూ యిస్తూనేవచ్చారు ఆ దానకర్షులు, 

మహారాజూవారిని గురించి అనేక కవులు నుతిం 
చారు; గాయకులు కీర్తించారు. (ప్రజాభిప్రాయాన్ని 
సూచించుటకున్ను, (శ్రీవారి స్వరూపాన్ని తెలుపుటకున్ను 
యీ కింది పద్యములను ఉదాహరిస్తున్నాను - 


కీ, వేదముల్‌ లాభము లేదంచు వదలిన 
(ఛావ్య్మాణుల్‌ మరల 6 జేపట్టి నారు 
శ్యాన్ర్రంబు లెల్ల నిమృలములే యనుకొన్న 
భూసురుల్‌ పఠతియింప.6 బూని నారు 
కావ్యంబు లిక గొఆగావంచు విడిచిన 
వి పసత్తములు 'నీవించినారు 
కపిత ముమ్మాటి కక్క_జకు రా దనుకొన్న 
దిిజవరుల్‌ డాని సరించి నారు 


తే, గానము వృథా యటంచును మొనుకొన్న 
పుడమి వేల్పులు నేర్వంగం గడంగి నారు 
నీకటాయంబుకలిమిని నేడు మరల 
నూరిజనరతుణోపాయ, సూర్యరాయ ! 
స్‌ ప్రాసించుచుచ్నావు శరణాలయము ల నా 
థజనంబులకు నెల్ల దయ డలిర్చ 
చెలకొల్పుచున్నావు నిశిపాఠళాలల 
నిటుపేదలకు నెల్ల నెనరు మిగుల. 
బాలించుచున్నావు (పసవశాలల త 
కష్టముల్‌ గ ప్రక్క గరుణ దనరC 


11 


చిశాలా ౦|భమయు 


గట్రించుచున్నావు ఘన వైద్యళాలల 
నోరు లేనట్రి జంతువుల కల్ల 


చే. నిలుపుచున్నావు 'స్మ్నతముల్‌ నిండు వేడు. 
నారులకు "నెల్ల నిత్యంబు నన్న మదల 
నీ యుదారత వరన సేయం దర మె 
యార్యజన గేయ, (శీరావు నూర్య రాయ ! 


సీ హూణవి ద్యాపోమణోత్పుకుండ వనంగ 

నీ కళాళాలలే నిత్య సాతి 

నరసగీర్వాణ భా పాఖిమూని వనంగ 
శాన విద్యాపరివత్తు సామీ 

ఆం|భక విత్యత త్తాహోదుండ వనం 
నవ్యపబంధావనం బె సాక్షి 

చూనినీవిద్యాఖిమానమౌాన్యుండ వన 
చాలికాజనపాకళాల సాతి. 


తే. నిర్మలాస్ట్‌క్యపరుండవు నీ వనంగా 
(బైద్మామతతత్పరత్వం బె పబల సాతీ. 
నికు సరి సేయందగునట్రి నృపతు లెవరు 
సూరిజన గేయా, (శీరావు నూర్య రాయ ! 


శీ ఇనుండ! నిసాయ మ్మెపీకీ ంపకుండ జ 
పాఠరళాలయుం € గట్రంబడుట "లేడు 
ఆనఫు ! నితోడ్వాటు నందకుండంగ “నీ 
ఛభజనాలయము నిల్పంబడుట "లేడు 
భర్ష. నిజూనఢోనము లేకుండ “సే 
ఉరనమందిరము “నేర్చడుట "లేదు 
జనమ్మిత ! నీదుబాసట లేకయాండ "నే 
పరిషత్తు ఫ్టాసింపంబడుట తేదు 


12 


(శీ పిఠాపురయ మహారాజూగారూ 


తే. భూపరత్నమ ! యే పతీషాపనమును 
సాణంపటరయొ లేదు నీదు (పేత్యుంబు లేక 
చినుకులను జూక్క_లను 'లెక్క_ చేయవచ్చు 
వీచు భధర్భంబుల గణింపరాదుసుమ్ము | 

తే, గాయకుం డెన బుధుండైనం గవియు నైన 
వాయువును వీల్చకుండినవా(డు, నీదు 
సాయమొందనివా(డు భూసలిని లేడు 
బళిర ! (శ్రీనూర్యరాయ ! విద్వద్వి"ధేయ ! 


మన ఆం(ధ్రదేశంయొక్క_ సర్వతోముఖాభివృద్ధికై. 
మహాోరాజావారు చేసిన కృషి, చేసిన సేవ, చూపిన 
జె"డార్యం ఆధునికాం[ధ చరిత్రలో సాటి లేనివిగా 
వున్నవి. మన ఆధునిక ధార్భిక, సాంఘిక, నైతికాఖి 
వృద్ధి (శ్రీ సూర్యరాయ (పభువునే ఆశ్రయించుకొని 
వ్రుం దని నా విశ్వానం, కడచిన యిర వై అయి దేండ్ల 
లోను మనలభివృద్ధి కై జరిగిన అపారమైన కృషిలో (క్రీ 
సూర్యరాయ (పభువుకు (ప్రథమస్థానం యివ్వవలసివుంది. 
మహారాజూ లీ రాను వేంకట మహీపతి సూర్యారావు 
బవాద్దరులాంటి విద్వత్స)భువు, భాపూాభిమాని, పండిత 
పోషకుడు, సేవాభిలాషి, సంస్క_ ర్త, పరోపకారపశా 
యణుడు, దయాళువు, మానవోత్తముడు యీ మధ్య 
"కాలంలో మన ఆం(ధ చేశంలో పుట్ట లేదు. (క పరమార్థ 
చింతయే మాకు లక్ష్యము, దైవమే మాకు తోడు,” 


13 


విశాలాంధము 


అని యీ మధ్య మహారాజూవారు పలికిన వాక్యమే 
౧ర్‌ జ కో 

బారి జవిలెనికి మూలసూతంగా వుంది, దేవులపల్లి 
కృష్ణ ళా స్ర్రీగారి ఈ (కింది గీతికను మన ఆం[ధ బేశం నేడు 
(శ్రీ సూర్యరాయ (ప్రభువుయొక్క_ సుణాన్ని కొంతవర 
శ్రైనాం తీర్చుకొనే ఉ దేశంతో. 
ల > 
జయము! జయము! 

లలిత సుమనోజ్ఞ "కావ్యమంజుల లకాంత 

మూాలికాభర ణా వినిర్శల విశేష 

సుగుణమౌణి క్య దివ్య లేజో విరాజా 

దీనజన హృదయాంతర నీరవిహార 

రామరా[మేంద శ్రీ నూర్య రాయ 
జయము! జయము! 


అని సుస్వరంతో గానంచేసోంది, 
PR 0 


మహారాచా 
శ విక్ర మదేవవర్మ బహద్దరు గారు 


నిశాఖపట్టణ నము(ద్రతీరంలో వుంది ఒక చక్కని 
సౌధం, అది నీ జయఫురం మహారాజూగారి రమ్య 
హార 2 go, 
మహారాజూగా రానాడు కోంచెం శుష్కించి 
వున్నారు. "కాని ముఖవికానంలో వా(త తేజంమా(తం 
ము(దించినట్టుగా వుంది. ఆయన వస్తుతః ఆజాను 
చఛాహులైన స్ఫుర[ద్రూపులు, ఆయనవి గంభీర థఖావ 
గర్భిలే మైన చూపులు, ఆయన తెల్లని చేశీయనస్తా)లు 
ధరించి, విశాలమైన తమ కార్యస్థానంలో వి(శ్రమించి 
వున్నారు, అప్పుడు (శ్రీవారు ఆంధ్రపత్రిక చదువు 
తున్నారు, దగ్గరగా వొక చిన్న బల్లమిద కృష్ణా 
పత్రిక, భారతి వున్నవి. నేను నమస్క_రించడంతో శే 
* ఎప్పుడు వచ్చారు 1” అని (ప్రశ్నించి, బర్మా 
ఆం[ధుల యోగ శేమాలనునరించి, ఉత్కళుల పరిస్థితు 
లనుగురించి సంగహంగా నేను చెప్పిన విషయాలను 
ఆలకించారు, 
(శ్రీ) విక్రమ దేవవర్శ బవాద్దరుగారు సంస్థానాధి 
పత్యం 'రాకపూర్వం యెంత నిరాడంబరంగా వుండే 


విశాలాం[ధము 


వారో ఆ ఆధిపత్యం వచ్చినతరువాతికూ జ అంత నిశా 
డంబరంగానే వున్నారు, నహజ్యమైన (పతిభకు పూత 
మెజుగులతోటి పనిలేదు. వారు ఆంధ సాహిత్యం 
లోనూ, శా స్త్రమోమాంనలలోనూ నిమగ్నులై నిత్యా 
నుష్టానంగా కృవి. చేయడం అప్పుడూ వున్నది; 
ఇప్పుడూ వున్నది. 

(శ్రీమహారాజాగారి ఎస్టేటు చాలా పెద్దది. శని 
దానికంకు పెద్దది వారి హృదయం, “రవి కాననిచో 
కవికాంచు”” నన్నట్టుగా వారి కావ్యనృష్రిలో మూనవ 

లు లు 
దృష్టికి గోచరింపని, అద్నుతమెన, ఆనందకందముఅన 
పి ఇ యా 
విచి[తవి శేషము లనేకములు కనిపిస్తాయి. వారు రచిం 
చిన మానవతీ చరి[తము, (శ్రీనివాస కల్యాణము, రాభాొ 
మాధవము ఆం[ధనరన్వతికి నమర్పింపబడిన పూజా 
ఫుష్పాలు ఆ ఫుపష్పాలలో సువాననలే కాదు, 
వర్షాలంకార సౌందర్యమే కాదు, మధుర మైన మకరం 
దంకూడా ఉన్నది. 'రాధామాధవము ముఖ్యంగా 
చదివి తీరవ ఆను, అందులో రాధామాధవుల (పేమను 
విశుద్ద మెన ఆకాశ గంగవలె, అమృత ప్రవాహములాగున 
డయా 
చి[తించినారు, చి(తించడ మే కాదు, మానవహృదయ 
విపంచీ తం[త్రులమోద ఆలాపన చేసినారు, 


16 


(శీ జయపురము మహారాజాగారు 


థర న్నవ రాత్రులలో (పతినంవ త్సర ౦ జయఫురంలో 
పూజలు జరుగుతూ వుంటాయి, ఆ నవరా[తులలో జయ 
పురం ఒక (బ్రహ్టండమైన ఆం(ధ్రవిశ్వక ళాపరిషత్తులాగున 
వుంటుంది. పండితులు, కవులు, గాయకులు, ధనుర్విద్యా 
(ప్రవీణులు, మల్లవీరులు మొదలైనవా రందరూ తమతమ 
చేర్చుతీర్చులన్నీ మహారాజావారి యెదుట (ప్రదర్శించి(ప్రశం 
నలూ, (ప త్యేకసత్కా_రాలూ పొందిపోతూవ్రుంటారు, 

మహోరాజావారు పండిత(వీయులే కాకుండా, 
సామాన్యజనపోవకులున్నూ. వారిది ఆర్తనాదం వినలేని 
జాలిగుండె. శర న్నవరా[తులలో అహోరా(తాలూ 
అన్న దానం జరగవలసింటే. 

మహారాజూవారితో నన్ని హితులుగావుండి ఆయన 
అంతరాత ఎటువంటిదో పరిశీలించి (పశంసించిన (పము 
ఖు లున్నారు. ఆయనలో యెంత వా(త్రం వుందో అంత 
సాధున్వభావమూ వుంది ; ఎంత రాచరీవి శోభిస్తుందో 
అంత తపస్పంపన్నత్వమూ (పకాశిస్తుంది. ఆర్థికం, 
పారమార్థిక ౦ రెండూ ఆయనలో అతినహాజంగా అవినా 
భావ సంబంధం కలిగివున్నాయి, (ద్రవ్యం దివ్యంగా 
వుపయోగించే భవ్యమూర్తి ఆయన, జయఫవురాధీశ్వ 
రులు జగద్యంద్యులని విద్వద్వ శేణ్యులచేతను, విశ్వవిద్యా 


17 


విళాలాం[ధము 


లయాధిపతులచేతను వినుతింపబడ్డారు, అం(ధ విశ్వ 
విద్యాలయం (క్రీ మహారాజావారికి డి. లిట్‌, (అనగా 
డాక్టరు అఫ్‌ లిటరేచరు) విరుదం యిచ్చి ఆ గౌరవబిరు 
దానికి వొక నూతన (పతిఫా గౌరవం కల్పించింది. 

(శ్రీ మహారాజూవారికి ఆంతరంగీక నచివులూ, 
నహచరులూ, వారి ఉదారతారసాస్వాదన మొనర్చిన 
వారూ అయిన కవిభూపషణ శెట్టి లమ్మ్హీనర సింసాంగారు 
ఆనందపరవశులై తాము కో త స! కానుకగా 
నమర్పించిన  * (ప్రభానశాపవిమాచనం ”” అనే 
"కావ్యంలో మహాోరాజావారి గుణాతిశ యాలను తనివితీ శే 
టట్టుగా కరే పేయంగా వర్ణించారు, ఆం(భభాష ఉన్నంత 
Ie "హార న (Cree యిది 

మహిత మెన భర ద్వాజమౌానినో[ త 

హారమునకు నాయక ముణియొ జనించి 


రామరాజ్యం బన మహారా జగుచును 
జయపురం 'బేలుచున్నట్టి జనవిళఛుండు, 


(శ్రుకృష్ణదరణవారిజమధులిట్టు, దీ 
నారీబంభరముల కంబురుట్టు, 

విద్యాధనమునకు విరివి యొ కొట్టు, క 
వి పకాండమునకు చేల్చు. బెట్టు, 

(క్రమమైన నడవడికి మనికిపట్టు, సు 
స్టిరైర్యము నకం బసీండిగట్టు, 


18 


మనుజసంఘమున కెలను దలకటు, సౌ 
ణం టి 
శీల్య'సంపత్తి కి జివరి మెటు, 
అఖిల (2) 


దేవా మూను కటు, సాహీత్యస మాట్లు, 
లు లు 

వచనముల దిశ ంకుపట్టి జట్టు, 

వకతలకు బెట్టు, విక్ర మదేవవ 

రృవరరాట్టు, మను విరాట్లునట్లు ! 

(ఈ లు లు ల 


సాటి గా చెల్లు భోజన్ఫపాలునకుం గప 
చదేవరాయలకు నేకోవిదుంకు, 
హీమధామమల్లి కౌ సుమ దామసమ మె జ 
గమ్ముల. (మె చేఘనుని కీ, 
త్యజియింపంబో దాశ యము. గోరి వచ్చిన 
జనముల నేదయాళాలిచేయి, 
సత్వ్యశ"చాదులౌ సద్దుణంబుల శకేమ 
హాత్సుని మానసం బాటపట్టు, 
(చూనుపడంటేసి ధిషణు సే (వభుండు ధీప 
టుత్వేమున గ డిం వెను డీలిటు బిరుదు మతం 
డీఘుపదపవుముల నిల్చు హృదయము మధు 
విట్‌ సరణి గృవ్లచం[ దదే వేట్‌ సుతుండు, 


శెట్టి లశ్స్‌ శ్రైతం నితహానురారు (వాసినది వట్టి గాలి 


మూట శాదు ; స్వయముగా (శ్రీ మహారాజూవారి 
హృదయమును సోడాచేసి (వ్రాసినది, 


(శ్రీ) విక్రమ దేవవర్శ్మ మహారాజావారు జయప్రర 


రాజ్యాధిపత్యమును వహించి ఇప్పటికి పది సంవత్సరాలు 
మాత్రమే అయింది. ఇంత కొద్ది "కాలములోనే వారు 


19 


విశాలాం[ధము 


(ప్రజాహృదయ సామ్రాజ్యాన్ని కూడా వశంచేసుకున్నారు. 
వారు పోషించే సంస్థలు వారి దాతృత్యమునూూ, వారి 
(పజాభిమానాన్న్నీ (పత్యతుంగా లోకానికి చూావిస్తున్నా 
యి, విద్యా శెల అయి లేనేమి వైద్య శాల అయి లేనేమి, 
ముక్లికొబునై తేనేమి భుక్టికొజుకై తేనేమి, న త్మార్యమై తే 
చాలు నత్కారం జరిగిందన్న మా కు. ధర్భనిరకసాణం 
మహారాజా విక్రమచేవవర్శగారి స నహజ ధర్మం. ఈ 
విధంగా వారు అనేక నత్కార్యాలకు నమర్పించే 
(ద్రవ్యం వారి ఖజానాలోనుంచి బయలు జేరిన (ప్రవాహం 
లాగుంటుంది, మచ్చుకు నాకు లభించిన కొన్ని పద్దులు 
మాతం చూపిస్తాను : 


ఉత్క_ళ నిఘంటున్సకు రూ. 20,000 
గాడీయ మఠమునకు ఎ 12,000 
డఫరిన్‌ గోపా ఆస్పత్రికి »» 10,000 
రామకృష్ణా వనతిగృహానికి .» 10,000 
లి౯లిళ్లో (పళ్వి క్షయ చికిత్సా నిధికి ,, 10,000 
విద్యార్థి వేతనములకు గ 6,000 
హిందీ భాషాభివృద్ధికి న 5,000 
సెంచురీ క్షబ్బుకు క 4,000 
డాక్టరు మూంజీ సైనిక విద్యాలయానికి సట 8,000 


20 


(శీ జయఫురము మవహోరాజూగారు 


(శ్రీవారి దానధతఠాల కవిలెలో యివి అన్నీ 
చిల్లర పద్దులే, ఆం[ధ విశ్వవిద్యాలయానికి సాలుకు 
వొక లకు రూపాయలు ఫునరావృత్తిగా యివ్వడానికి 
వారు గట్టి యేర్పాటు చేసివున్నారు. ఇంత సంతత 
ఛారగా వస్తూవున్న ధారాళమైన య విరాళం మన 
విశ్వవిద్యాలయ భాగ్యవిశేష మనక తప్పదు, (త్రికరణ 
శుదిగా దీవించి యిచ్మే కట్సము లివి. వారి సత్సంగ 

ధ్‌ న కా. న 
త్వమే వారిని యీ పుణ్యాలకు పురికొల్చుతున్నది. 
వయస్సుతోపాటు వారి యశస్పూ వృద్ధి అవుతున్నది, 
ఆంధ బేశము జయఫురాధీశ్వరులకు జేజేలు పల్కు 
తున్నది, 


బ్ర 


(శీరాజా వేంక టాధద్రి అప్పారావు బహద్దరుగారు 
(ఆప్పటికి అనలైన మండువేనంగి యింకను నమి 
పించలేదు. నా జట్కా_బండి రాజాగారి దివాణాన్ని 
సమిోపిస్తున్నది. మంచి 'లేమావిగున్నల మధ్యనుంచి 
గ్మ్మర వుబండి నడుస్తున్నది, ఇచాలర సాలసాల నవపల్ల వాల 
మధ్య నూమిడికాయల గుత్తులు నాకు స్వాగత మివ 
డానికి రాజావారు కల్పించిన అలంకార తోరణంవలె 
నేత్రోత్సవంగా వున్నవి. 
రాజమందిరం [పవేశించాను., (పాకార ద్యారంవద్ల 
రాతిలో చెక్కబడిన యెనుగులు శుభ (పదంగా తొండాలు 
సారించి, పవారాయిస్తున్న వో అన్నట్లుగా (ప్రతిష్టింపబడి 
వున్నాయి, ఆద్యారం దాటి వెళ్లగానే మొగసాల వొకటి 
వసారాలవరునతో కన్పించింది. అది దాటి లోపలికి 
పోవాలం పే య కచ్చగా యెవరంతట వారు పోవడానికి 
వీలులేదు. అక్కడ పహారావుంటుంది, పహరాదాటి (పవే 
శించడానికి (కభువుల అనుమతి వుండాలి. మొదటి ద్వార ౦ 
నుంచి చివరి ద్యారంవరకు పహరాజవానులు ఆ దివా 
ణంలో మూత్రం అంత కరంగా లేరు, వచ్చినవారికి 
వారు హపాచ్చుగా మర్యాదలు చేసారు “కాని అందరాని. 
(మానిపండులాగా అంతఃపురంలో కూర్చుండి ఆఫ్రులు 
గాని, ఆ(శితులుగాని, అపన్నులుగాని వస్తే “యిప్పుడు. 


శీ వుయ్యూరు రాొజూగారు 


కాదు, ఇంకొక ప్పుడు రండి *”” అని కబురు చేయడం ఆ 
దివాణంలో ఆచారంగాని, అభ్యాసంగాని కాదు, 
రాజాగారు తమమందిరంముందర నుండే ముఖ 
మండపాన్నే హాలుగా మార్చి, అక్క_చే కొలువుదీర్చి, 
తమ కార్యక లాపంగాని, ఇష్టాగోష్టిగాని, పండిత (పసం 
గాలుగాని జరుపుతూవుంటారు, నేను వారి దర్శనానికి 
వెళ్లినప్పుడు రాజాగా రొక చిత్రపటర చనావ్యా 
నంగంలో నిమగ్నులై వున్నారు. చితరచనలో ఆయన 
సిద్ధహస్తుడు. ఆయన స్వయంగా(వాసిన చిత్తరువులు కొన్ని 
ఆ గోడలమిద తగిలింపబడివున్నాయి. తలుపురెక్క_ల 
మిద రాజాగారి జనకతం(డిగారి చిత్తరువాకటి చిత్తా 
కర్టణీయంగా, ఉత్తమ మాత్ర తేజం ఉట్టిపడుతూనున్నది. 
'రాజాగారి పూరు లైన వెలమవీరుల శిలా (పతిములు 
కూడా జీవకళ లుట్టిపడేటట్టుగా అక్కడ |ప్రతిష్టింపజేసి 
వున్నారు. రసపిపాస ఆయనరక్తంలో జీర్షించివుంది. 
సూజవీడుజమిోం దార్ల లో వుయ్యూరురాజూగా 
నైన (శ్రీ వేంకటాద్రి అప్పారావుబహద్దరుగారు. పెద్ద 
యెస్తేటుకు (పభువులు, పట్టభద్రులు, 'కావ్యక ళాపపూ 
రులు, (శ్రీ రాజాగారు నర్వసాధారణ మైన తెల్లని 
చుస్తులు ధరించి కల్లక పటా లెరగని నిర్దలహృద 


23 


విళాలాంధము 


యంతో మనతో మాట్లాడుతున్నప్పుడు ఆవెలమదొర 
యీకాలానికి వొక వింత తేజోమూర్తిగా కన్పిస్తారు. 
అ నేకత రాలనుండి అవిచ్చిన్నంగా వస్తూవున్న అచ మైన 
య్మత్రం ఆ 'వెలమరక్తంలో అంతర్గత మై ఆయనలో 
మరింత వ న్నె కెక్కింది. కృ సో జిల్లాబోర్హు ఎన్నికల 
నమయంలో (శ్ర రాజాగారిని బెజవాడస్థాటుఫారం 
మోద ఒకమారు చూవాను. ఈమారు వారి దివా 
గానికి వెళ్లి సన్నిహితంగా నందర్శించాను. జమిోందారు 
అనగా నే భోగలాలసు డచేభావం (ప్రజల్లో మేర్చడింది, 
జమిం దార్లు స్వ సౌఖ్యమేగాని (పజాశేమం చూడ రచనే 
సిద్ధాంతం (ప్రసిద్ద మెపోయింది. కాని వుయ్యూరు రాజా 
గారిని చూచినవారికి ఆ భావాలు కలగవు, వారు 
లోకోత్తర పురుషులుగా, సత్య కాలపు మానవులుగా 
కన్పిస్తారు. వారు నూతనధ ర్మాలను, నూతనాదర్శాలను 
నవిమర్శగా (గ్రహించి, నంస్కారవాననలతో సంచ 
రింపగల నమరులు, నరసులు, నజ్జనులు అని వొప్పు 
కోకతప్పదు, ఆయనలోని చిత్తనంస్కారము పాదరనంవ లె 
ఎప్పటికప్పుడు తళతళలాకుతూ సమయస్ఫూ ర్తిగా, 
కాల వేగంతో (పవహిస్తూవుంటుంది., ఆయనకుగల 
చావీణ్యంలో (ప్రావీణ్యం అతినహూజంగా వుంటుంది, 


24 


(శ్రీ వుయ్యూరు రాజూగారు 


బండితులతోటి (పనంగం ఆయనకు విందుభోజనం, 
కావ్యర చన, కళోపానన___యీలెంటికీ ఆయన ఆనంద 
గజపతిలాగున  అఆనందతరంగాల్లో ఓలలాడుతారు, 
(వ ల్యేకనాటకళాలను, నాటక (ప్రదర్శన పరిక రాలను 
ఏర్పాటుచేయించి నటబృ్బందంచేత సాటక (ప్రదర్శనం 
చేయిస్తూనుంబారు, ని త్యానందజీవికి, నిర్ణలహృద 
యానికి కల్లకపటా లుండను. వారిని ధర్శరాజని (వజూ 
మిత పార్రీవారు అనడంలో అతిశయోక్తి యేమోలేదు, 

(శ్రీవుయ్య్యూరురాజాగారికి వున్న విద్యాభిమాన మే 
వారి ఉత్సమ౫”సణాలన్ని ంటికీ మూలబీజంగా వుంది. ఎంత 
యెన్లేటు వున్నా విద్యకం మించిన స్టిరాసి (పపంచంలో 
మరొకటి లేదు, చిత్తసంస్కారం లేక (భష్టులె పరగణాలు 
సహితం అమ్ముకొని, ఆస్తి నాశనంచేసినవారు వున్నారు, 
అట్లుకాక విద్యా వినయనంపత్తి వుండడంచేత వృద్ధిలో 
వున్న యెస్టేట్లలో వుయ్యూరు చెప్పుకోతగిందిగా వుంది, 
వారి విద్యాగోస్టిమా(తమే కాకుండా వారు స్థాపించిన 
విద్యాలయాలుకూడా యిందుకు (పబలతార్కాణాలు, 
గుడివాడ తాలూకాలోని వానపాముల సెకండరీ పాఠ 
శాల, నూజవీడులో వున్న హైస్కూలు, బెజవాడలో 
వున్న "కా లేజీ._9వి వారుస్థాపించి పోపి.చుతూవున్న వే, 


సిర్‌ 


వికాలాం(భమా 


తమ[గామాల్లో (కొత్తగా పాఠశాల ఏర్పడి లేచాలు-తమ 
(గానూనికి (కొత్తగా కాలవ (తవ్వబడినట్లూ, తమ జమోా 
భూములన్నీ (కొతగా ఆయకట్టులోకి వచ్చినట్షూ ఆనం 
దిసారు, ఆ విద్యాభిమాని ఆం(ధ విశ్వవిద్యాల యానికి 
భూరివి కాళం యిచ్చి అఆచం[దతారార్కమెన న త్కార్యం 
చేసినారు. గుంటూరులో వున్న శారదాని కేతనం మొద 
“లైన విద్యాసంస్థలకున్నూ, ఆం(ధపచారిణీ[గంథమాల, 
విజ్ఞానచంది కాాగంథధమాల మొదలైన వాటికిన్ని, మరి 
కోన్ని (గంధ భాంశాగా రాలకున్నూ వారు చేసిన, చేసే 
సహాయం వినడానికీ చెప్పుకోడానికీ చేసిందికాదు. 

విద్య విద్య విద్య అని పలవరించే (ప్రభువు ఎన్ని 
విద్యాలయాలైనా దర్శించి, ఎన్ని విద్యాలయా లైనా 
కట్టించి (పతిష్టలు చేయించి, అటువంటి భారతీవుణ్య 
శ్నేతాలలో కనకాభిపేకాలు జరిపించి, భూరిదానాలు 
చేసి, కడుపులో కోరికలు ఫలించడానికి ఎన్ని ఆక్మపదవీ, 
ణాలైనా చేయగలరు. ఆయనకు ఖగోళ శా స్ర్రంలోనూూ, 
జ్యోతి శ్శా స్ర్రంలోనూ విసువ్లావిరామం లేని పిపాస, 
ఆం(ధ సాహిత్యంలో వారు ఎప్పుడూ ఏదో సాధకం 
చేస్తూనే వుంటారు. దురో్యోధనాంతం, గోవర్గనోద్ధరణం, 
రామదాసు, జ్యోతిర్లీల అను నాటకాలు (శ్రీ రాజావారి 


26 


(శీ వుయ్యూరు రాజూ గారు: 


కావ్య కుసుమాలై వున్నవి. ఆం(ధ్రగీతగోవిందం అమృత 
తుల్యంగా వుంటుంది. జ్యోజిర్లీల అభినవ భావశోభితం.గీ తా 
వళి, స్నేహలత్క శోభనాచల మాహాోత్త కని దివ్య 
మైన కావ్యాలు. రు[దమ ేవి అనే హరికథ నిజంగా మన 
స్పును పహారిస్తుంది. గోవర్ధనో ద్ధరణం అనే [గంథం వొక 
సారి యింటర్జీడియటు పరీకు.కు పాఠ్య్ళ(గంథంగా వుంది, 
జ్యోతిర్లీల అనే కావ్యం కాక తీయవీరుల శ్‌ ర్య (పతా 
పాలకు మంగళ సీరాజనజ్యోతిగా వెల్లుతోంది. వారు 
ఆం(ధఫాషలో ఎంతకృవి. చేశారో అంతక్కవి. ఆర్య 
భాష అయిన నంన్కృృృతంలోకూడా చేశారు. ఆం(ధభాపు 
మాద యెంత అభిమానమో అంతపట్టుదలతో ఆం(ధ 
త్వాన్ని కాపాడడానికి కూడా అనేకవిధాల (ప్రయత్ని 
స్తూవుంటారు. ఆం(ధజాతీయ [క్రీడలు అంతరించకూడదని 
వాటిని (వోత్సహించి ఆదరిస్తారు, స్థయంగా నడుము 
క్ర ట్టి చాలభటనంఘానికి నాయక త్వం వహించారు, 
వేటలో సాటిలేని మేటి. ఆం(ధజాతీయ [క్రీడలనుగురించి, 
ఆం(ధథోద్యమమునుగురించి 'యేలూరులో జరిగిన ఆంధ 
మహాసభలో ఆయన[మోగించిన శంఖారావం యిప్ప 
టికిన్నీ (ప్రజాహృదయాల్లో మారుమోగుతూనే వుంది. 
ఆయన ఆం(ధరాష్ట్ట్ర)0 వచ్చితీరవ లెనని వాదించే తం 


త్ర? 


'విళాలాంధము 


భిమాని, ఆం(ధ తేజం ఆం(ధుల ఆటలలోను, పాటలలోను 
అంతర్గతంగా (పకాశిస్తున్నదని (గహించగల్లిన మహ 
నీయుడు, ఆ మకరందాన్ని ఆయన ఆస్వాదించినట్లుగా 
ఇంకొకరు ఆస్వాదించడం నేను చూడలేవు, పురాణ (శ్రవ 
ణం, వీథి భాగవతం, తోలుబొమ్మలాటలు, బొబ్బిలి 
కథలు మొదలైన (పాత కాలపు సత్మా_ల వే పాల్లోకూడా 
సారన్యం వుందని నగర్వంగా నంతోవీంచి అట్టి కాల 
శేవాలు చేసినవారిని వారు ననా నిసూన్రుంటారు, 

(శ్రీ రాజా వేంకటా(ది అప్పారావుగారి జీవితం 
ఆం(ధాభిమానపూరితం. ఆయన (గంథరచన చేసినా, 
శిల్చులనూ చితకారులనూ పోషించినా, హరిజనుల 
నుద్ధరించినా, విద్యాదానం ఇసిన్కో ఏ కార్యం తల పెట్టినా 
ఆం(ధాభ్యుదయం అం(ధాభ్యుదయం అనే మంతం 
జవీస్తూనే వుంటారు. ఆం(ధుల అభివృద్ధికోసం పరితపించే 
అటువంటి జమోందార్లు, అటువంటి ఆం(ధాభిమానులు 
యింకా చాలామంది ఆం(ధచేశానికి కావాలి, 

శ్రీ రాజావారి జీవితం యిట్టి పుణ్య కార్య నంకల్ప 
సోపానాలతో వుత్తమాదర్శ మార్గదర్శిగా వుంది. వారి 
నివానమెన నూజవీడు పూజనీయ మెంది. 


28 





౧) 


సొళిం + 





1 
ఆలీ 


- 


71 


ర్త 


అలి 


తీ 


ఆచ 


రుగారు 


న్ని 
be 
(అ 


ఎర 
ఆజ we 


(శ్రీమంతు రాజా 
యార్లగడ్డ శివరామ పసాద్‌ బహద్దరుగారు 


దీపాలు "పటుతూపెటుతూ వున్నారు, పెద్ద చెవులు, 
లు లు © 
అడ్డ కాళ్లు, కురచ శరీరం గల జాతికుక్క_లు_తమ కాపరి 
క నువించినవు డెల్లా అన్న ఫు వేళ అయిందని తెలిపేదానికీ 
కాబోలు, బే! బే! అని ధ్వని చేస్తూవున్నవి, వస్తూ 
పోతూనవున్న మనుష్యులను చూస్తూ, మధ్యమధ్య పొంచి. 
పొంచి పడుకొని, కాస్తదగ్గరగా వచ్చినవారిపెకి అమాం 
తంగా దూక ప్రయత్నిస్తూ తమ స్వాభావిక లత. 
ణాన్ని కనుపరుస్తూవున్నవి చిరుతవులిపిల్లలు, పల్టీలు 
కొట్టుతూ కొన్ని, మెడలు వెనక్కువంచి ఠీవిగా నడుస్తూ 
మరికొన్ని, గుంపులుగుంపులుగా యిం౦టి పైన తిరుగుతూ. 
చీకటిపడడంచేత తమ గూళ లోకి పోతూవున్నాయి 
౧౧ 

పావురాయి పిట్టలు, విడికాగితాలు కొందరు, కవర్లు 
మరికొందరు పట్టుకొని అరుగుమోద కాసేపూ, చెట్ల 
డ్రింద కాసేపూ కూర్చుంటూ, లేస్తూ తమ్ము యెప్పుడు 
రమ బ్ఞంటారో అని తా బేదార్లు నిరీకీస్తూవుంశే, సరాసరి 
లోపలికి పోయి తేమ పనులు చేసుకొని వెళ్లిపోతున్నారు 
సాహసంగలవారు, ఇక లాభం లేదనుకొని, బట్టలు సవరిం 


వికాలాం[ధము 


చుకొని, యింటికిపోదామని నేను అనుకొంటూనవున్న నమ 
యంలో డసేదారు వచ్చి * మిమ్ములను రాజాగారు 
రమ్మంటున్నారు” అని చెప్పి నన్ను వెంటతీసుకొని వెల్లి 
వొకగది గుమ్మందగ్గర వదలిపెట్టి పోయాడు. గదిలోప 
లికి వెళ్లాను, అక్క_డ వొక బల్ల, ఆ బల్లమోద కౌగి 
'తాల కట్టలు వున్నాయి, విద్యుద్దీపం వెలుగుతూవుంది. 
చాలా వదులుగావున్న వొక పట్టుచొక్కాను, తెల్లని 
ధోవతిని ధరించి, బల్లమిోది కాగితాల కట్టలను విప్పి 
వొక్కొ_క్క_ కాగితాన్నే తీసి చదివి దన్క_శ్ఫుచేస్తూ 
కుర్చీలో కూర్చున్నారు హొకరుఒండరు బచ్చు పేటగోని 
బంగళాలో, ఆ నిండువ్మిగహాం, ఆ చల్లని చమూప్రలు, 
ఆ దయగల మాటలు, చిరునవ్యుతోకూడిన ఆ ఆదరణ _ 
యివన్నీ వారి నిగ ర్వాన్ని, కనికర హృదయాన్ని, 
నిపష్కా పట్యాన్ని సూచిస్తూ వున్నాయి, వాే చల్లపల్లి 
జమిందారులు, ఆనాటి కృష్ణా జల్లాబోర్డు అధ్యక్షులు, 
చెన్న పురి శాసన సభ్యులు, (న్ర్రీమంతు రాజా యార్లగ డ్డ 
శివరామ్మ్శ ప్రసాద్‌ బహద్దరు గారు, 

(శ్రీ శివరామప్రసాద్‌ బహద్దరు యువకులు, విద్యా 
వంతులు, నిరాడంబరులు, నిష్క_పటులు ; చిన్నతనం 
లోనే పరిపాలనా బాధ్యతను వహింపవలసివచ్చినా తమ 


30 


శీ చల్లపల్లి రాజూ-గారు 


'యోగ్యతనల్లనూ, స త్కా ర్యాభిరతిచేతనూ (పుజాభిమా 
నాన్ని గడించిన జమిందారులు, తమ పట్టాభిపే.క నమ 
యంలో పండితులకు, కవులకు, గాయకులకు, విద్యాలయా 
లక్కు [గంథాలయాలకు భూరివిరాళాలిచ్చిన దాతలనీ, 
బీదలకు అన్నవ(శ్ర్రచానం, అతిథులకు వుత్కృష్టనశ్రైారం 
చేసిన విద్యత్స)భువులసీ ఖ్యాశితో తమ పరిపాలనాన్ని 
(పారంభించిన భాగ్యశాలి, రాజాగారు తమ యెసే సటు 
ఆధిపత్యాన్ని వహించి యెంతో కాలంకా లేదు, అయినా, 
యా స్వల్ప కాలంలోనే తమ పట్టాభిపే.క నమయంలో 
చేసిన వాగ్చానాలను, యింకా తదితర (ప్రజోపయోగ 
కార్యాలను నెరవేర్చి (ప్రజల కృ తేజ్ఞతేకు పాతు 
లయినారు, ఇంలే కాదు, క ల లేక, 
యివరికీ కనుపించక, భోగ భా గ్యాదులందు (పొద్దు 
ఫుచ్చుతూ, (ద్రవ్యాన్ని చేరుస్తూ అంతఃపురంలో 
కూర్పుండేవారివలెగాక యెంత బీదలైనా నే దర్శన 
మిచ్చి, వెరు చెప్పుకొనే 5 ప్రాలను విని సాధ్యమైనంత 
వరకూ వుపకారంచేసి పంపే దయాళువు (స్రీ) శివరామ 
(పసాద్‌ బహా ద్దరు. వారి గుణనంపదను కవులు క్షీరం 
బారు ; శాత పాడారు ; పత్రికలు నుతించాయి ; 
కాని ఆదిమాం(ధులవంటి నిమ్న జాతీయులు 


31 


విళాలాంధము 


“కరుణం జూచు కుకాని కఠినంబుశా పల్కి 
యైన నెటుంగని యతిసదయు.ండు 
చవేయివాలంచిన సద్మాశితుల 6 దన్ను కుకాని 
నాన్టీయనని యీవి నమరు ఘనుండం 
దీనుల మొలల శాంలిని వినుటయుకొని 
కస్సుబుస్సనురీతి6 గనని విభుడు” 
అని చేసిన వరనమే వారి (పజానురాగానికి దృస్తాం 
లం లు 
తంగా వుంది. ఫుట్లింది పెరిగింది జమిందారీ వంశ 
లు 
మైనా వారు (పజాసేవను ( పేమించారు, అలవాటుపడింది 
9 న గ 
భోగ భాగ్యాల కైనా "దేశహి_తెక జీవనంలోని వడునొడు 
కులకు తలమయొగ్దారు, వయసున పిన్నలయినా కార్య 
దశుతకున్నూ, నిరాఘాటఫు ఈవికిన్ని -పీరుపొందారు, 
వారి యాదరణకు పా(తముశకాని న త్కా_త్యాలు, వారి 
సాహాయ్యం అభిలవి.ంపని (పతలిస్థాపనలు వాలా తక్కు_వ, 
వారి (పజాహితెజీవనం విస్తృత మైనకొొద్దీ దానితో పాటు 
వారి దాతృత్వమున్నూ గూఢంగా సపెరుగుతూ నేవుంది, 
ఇందువల్ల వారి దాతృత్వాన్ని విడదీసి చెప్పడం తేలి 
శన పనికాదు. అయినా బెజవాడ జింఖానా, బందరు 
కా వాం క్లబ్బు, జగ్గయ్య పేట సోషల్‌ క్షబ్లు 
అంగలూరు పెడననగల్లు [గంథాలయాలు, కట్టా 
భూకంపం, జార్జి పభువు జూబిలీనిధి, విద్యార్థుల వసతి 


లెని 


శీ చల్లపల్లి రాజూ గారు 


గృహాలు, కొప్పరపు కవుల సన్మానం, నాగభూషణం 
రామమూూార్తిగార నత్కారం, ఆం(ధవిశ్వ విద్యాలయం 
లో విద్యార్థి వేతనం, తయ నివారణ నిధి---యిలాటి 
వాటిని యెన్నిటినో వారి దాతృత్వ బాహుళ్యానికి మచ్చు 
ముక్కలుగా చూపవచ్చు. వే స్వభ్ధానమైన చల్ల 
పల్లిలో (శ్ర్రీమంతు క్లబ్బు, వైద్యాలయం, వున్నత పాఠ 
ఛాల్ర అన్నస[త్రం-_9వి వారి పోషణ (క్రింద నేవున్నాయి. 
"పెదక్లేపల్లి, శివగంగ, (శ్రీకాకుళం, మోవిబేవి 
వ్మేతాల మహోత్సవాలు వారి యాదరణ క్రిందనే జయ 
(పదంగా నిర్వహింపబడుతూనున్నాయి. వారి కృషివల్ల నే 
యీోాస్ట్రు గ్యాంకు కెనాల్‌ అనే కరనుకాలున వణూారు 
పాలెంనుంచి దివి అయిలెండువరకు పడింది, కప్ప వర 
దలవల్ల కలుగుతూనచ్చిన వుష్మద్రవాన్ని తప్పించే నిమి 
త్తమె అయోధ్యనుంచి యాదర వాడ సాలెంవరకు కట్ల 
వేయబడింది వారివల్ల నే. సుమారు వదనూడు లక్షల 
రూపాయల మూలధనంతో వుయ్య్యూరులో స్థావింపబడ్డ 
పంచదార ఫ్యాక్టరీకి వారు పెద్ద అండ, 

కాని యిలాటి కార్యాలనన్ని టిసీ ఒక యత్తు 
గాను, కృష్ణా జిల్లాబోర్లు పరిపాలనాన్ని మాన్చేదానినై 
వారు చేసిన (శ్రమను మరియొక 'మెత్తుగాను చేను తలు 


88 


విశాలాంధము 


సాను. ఇప్పటికి అయిచేండ్ల (క్రిందట, అప్పటి కృష్ణాజిల్లా 
బోర్లు అధ్యముల పై (వజలలో కాసో కూస్తో అనంతుపష్టి 
మి. [కొత్త పాలక వర్థాని క్రై లు. 
అది అంత సులభయమెన పనిగా కనుపించింది కాదు, ఇట్లి 
స్ధితిలో సాహాసువైన చల్లపల్లి రాజాగారు (పజామి(తే 
పోని చేవదీసి, సామాన్యులకు అలవికాని పనిని మోద 
వేనుకొన్నారు.  (ద్రన్యవంగులునభో (ను వేశించుటకు 
నాహానం లేసి గుర కార్యరంగంభో (ప వేశించారు, 
కార్య భఖ "వాన్ని వరా స్తే సాయక శారనికీ, రిక్‌ ఆకూ 
అలవాఓఎపడుసి సామా న్య (పడను కరాడు గట్టుకొని 
శానడం చేలికపనిగా తోచదు. అందుకు (ద్రవ్యం, 
పష్మతికలు, (పచారకుబు అనుభవం, (పజలతోడ్చా(ు 
కానాని. ఈబూాటి స్టినెగో 'రాజూగారు వెనక్కు మాడ 
కుం ముకు క్‌ వ్‌ నన్నిటిని (పజామి(త 
వతూనికి నమకూగే ఏ (పయత్నెంగో యంతబరువు 
మోయాలో అంతేబరువూూ మోగారు, ఎంతే(శమ 
పడజ'లో అంశా పడ్డారు. ఒక నణుగు లేదు, ఒక గొణుగు 
లేదు, ఒక విసుగులేకు. ఎండకాలం: వేళకు భోడనం 
లేదు. ర్మాతులందు సరిగాని(ద్రలేదు. చెట్ల కిందా, చెరువు 
కట్టలమోదా నభలుచేస్తూ, జమోందడార్లు సామా 


84 


శీ చల్లపల్లి రాజూ గారు 


న్యులు అనే వ్యత్యాసాన్ని మరచి సామాన్యజన (ప్రబో 
ధానికి నడునుకట్టారు, 'బడవాడలోని తమ బంగళాను 
అన్ననత్రంగా మార్చి, తమ (ప్రచార కార్య (క్రమాన్ని 
"తామే న్యయంగా నిర్వహాంచుకొన్నారు. తుద కీక్స వీ. 
ఫలితంగా [వజామి[తపతు. సభ్యులే యెన్నికలందు అధి 
కంగా జయంపాొండారు. ఈ సశుభారాన్ని వహించిన 
(లీ శివరామ ప్రసాద్‌ బహద్దరుగా రే జిల్లాబోర్జు అధ్యక్షు 
లుగా నియుక్తులయినారు, (పజో త్పాభాం "తెగబడింది, 
సనానాల న నాలా విందుల్మపెన విందులు జరిగి 
నాయి. కాని, కొండపల్లిలో జరిగిన సబ నక 
సాటి యింకొకటి లేదు. వేలకొలది (పజలు దూరపు 
(గామాలనుండి విరగబడి, అక్కడి విందులు, వేడు 
కలు, న్రుత్సేవాళ్లో పాల్గొన్నారు,  జయధ్యానాలు 
చెల రేగాయి. ఆ మహానభయందు సమావేశ మైన (పజ 
లకు రాజాగారు తవు కృతజ్ఞతను (పకటిసూ 


మో సన్మానానికి నేనెంతో కృతజ్ఞుడను, బాలా దూరఫు 
_్రామాలనుంచి మారంతా వచ్చి, నన్నాదరించ్చి మో [పతినిధిగా 
యొన్నుకో వడం చేత నే నా కీయధ్యక్నపదవి లభించింది, మన మండల 
వాసుల యఖివృద్దికిన్నీ, కేమానికిన్నీ నా శకికొలది[పయత్నించ 
డంకం టె నాకు సంతోషకర మెన కార్యం వీశేలేదు. అయిలే, 
యిప్పటివలెచే యికముందున్ను మిరంతా నాకు తోడ్పడినట్ట 


తత్‌ 


విళాలాం(ధము 


యితే నేను చేయవలసీన పనిని తేలికగా చేయడానికి విలవుళుంది.. 
చేను వహింపవలనీన భారాన్ని తేలికగా వహించడానికి సాధ్య 
మవుతుంది, 

అని చెప్పారు, ఈమాటలు చాలు, వారి ఆంత ర్యాన్నీ, 


వారి సుహృదయాన్నీ విశదీకరించేదానికి, 
రాజాసాహౌబ్‌ గారు జిల్లాబోేర్డు అధ్యకులై చెండు 
ఆవృ తాలు పూర్తి అయినాయి. వారి హయాముో 
స్వకులాభీమానం బుయలుచేరిం దంటారు. అయితే మన 
మో కులాభిమానంయొక్క_ త త్యాన్ని అలోచిస్తే, మనకు 
కులాభిమానంవ లె దేశాభిమానం ఖబుంకౌ అలవాటు 
కానట్టు తోస్తుంది. మనగామాల్లో యిప్పటికిస్ని 
వ్య _క్రిపర మైన పార్టీము వున్నాయిగాని రాజ్యాంగక శు 
లింకా (పవేశించలేదు. (గ్రామానికి సంబంధించిన 
యనే రోడ్లు, నం వెన, పాఠశాల యీలాటి నను. 
పాయాల రాజకీయాలు మినహో విశాలమైన జాతీయ 
జీవనం ఇంకా అభ్యాసంకా లేదు, ఈ రోడ్డు రప్పలను 
మతమే ఆశయంగా పెట్టుకొన్న జీవిక లకు కాంసూ 
వొక శే, జస్టిసూ వొకే, ఫీవిలూ*+ వొకశు,. వీటి 
అన్నిటి అడుగునా వాటుగానో, బహిరంగంగానో 
చివరకు పనిచేసేది కులాభిమానంగాని ఆ కతుయొక్క_ 
ఆదర్శం కాదు. దేశానికి రాజకీయస్వాతం[త ౧ వచ్చే 


86 


శీ చల్లపల్లి రాజూ గారు 


వరకూ మన పృల్లెటూళ్ల అఆర్థికజీవనం సునరుద్ధరింపబడ 
దనీ, అన లీ కష్టాలన్నీ అందాకా పడేది తామేనని మన 
(గామవాసు లింకా (గహించిన క్ట కనుపించదు, మన 
(పాతవునాదులను పెల్లగించి (క్రొత్తవాటిని వేయ నుద్య 
మించినా, కులానికీ జాతీయతకూ తీవ మైన నంఘట్టన 
(పారంభ మొనా బుంకా చాలా కాలంవరకూ కులాళి 
మానమే మన చేశహితెకజీవనాన్ని నడివిస్తూవుంచే 
టట్టుగా వుంది. మన పల్లెటూళ్లపార్టీలు న్య _క్రిపరంగా 
వున్నప్పుడు, కృస్థామండలంలోని క మృమహాడనులకు 
చల్లపల్లి జసోాందారుగారు తను (ద్రవ్యబలంచేత నైతే 
నేమి, విద్యాధిక్యత చేత నైతేనేమి కులమూర్తిగాను, 
నాయకులుగాను నవుండడంలో అశ్చర్యం యేమో లేదు, 

(శ్రీ శివరావు (ప్రసాద్‌ బహాద్దరుగారు కమ వారికి 
నాయక స్థానంలో వున్ననూట నిశ్చయం, మన నం([ప 
దాయా'న్ని బట్టి నాయకుడు యెట్లామారితే అనుచరు 
లున్నూ అట్లాగున మారుతారు. ఇక్క_డ(పథానవిషయం 
శ్రీ) శివరామ్మ ప్రసాద్‌ బహాద్దరుగారుగాని |ప్రజామి(తా 
కాదు, జస్టినూశాదు, 'యేమో+కాదు. కులతత్వ (ప్రభు 
త్వాన్ని ఒక వైపున (ప్రభుతగంవారున్నూ , యింకొక 
చైపున  (ప్రధానమం(త్రులున్నూ పోషిస్తూవచ్చిన 


37 


విశాలాంథనము 


కాలంలో, పరినశరాలచే మార్చి వేయబడే వ్యక్తులను 
విమర్శించి (పయోజనంలేదు. “దేశ స్వాతంత్యం ముందు, 
తరువాత కులం అనే తత్వం వ్యా స్పిలోకి రావాలి, 
ఇక (క్రీ) శివరామప్రసాద్‌ బసాడ్దరుగారి పరిపాలన 
లోకి దిగితే (యిది తక్కి_న మండలాలతోని యే మంచిపని 
కిన్నీ రీసిపోవడం లేను. వాజూగారు య. సహితం 
దర్శించి, (పజల కస్టాలను కీషిక్షయో వింటాను, వోతనాయున 
నహాోయం చేస్తారు. వూరు చా! ధు ల యూన తా Om నాసిక 
పనిని ఒకటి రెండు మాటల్లో చెప్పనలసివస్తే అంతకు 
పూర్వం జా దాసీన్యంతో మాడబడ్డ (గామాల సాక 
'ర్యాలకున్నూ, విద్య-ఆ 'నోగ్యం-రోడ్తు-వం గౌనలకోన్నూ 
(పాముఖ్యం యివ్వుబడెందని చెప్పునలసివస్తుంది, వారి 
హయాంభోనే ఫులిగడ్డదగ్గర కృష్ణానదిమోదను, నుప్ప 
లూరుదగ్గగ రవీసు కాలువమోదను, తిరునూరు తాలూ 
"కాలో కాకర్షవాగుమోదను, గుఢ్రవ బ్లైరుదగ్గర కాలువ 
మీాదను వం శోనలు "వేయబడ్డాయి. రోడ్లు వేని (గామాలకు 
రోడ్తువచ్చా బి, మాధ్యమిక పాఠశాలల్లో వ్యాయామ 
విద్యకు (వోత్సాహం కల్పించారు. నెద్య శాలలు లేని 
చోట వైద్యశాలలను _ స్థాపించారు, శిశుర కుణానికి 
సౌకర్యాలను యేర్సరచారు, ఇంకా, (స్రీలకు వైద్య 


38 


శీ చల్లపల్లి రాజూ గారు 


సహాయాన్ని, విద్యార్థులకు (క్రీడా వినోదాలను, (గంఛాల 
యాలకు (దవ్యనహాయాన్ని , ఉన్నత పాఠశాలలో హిందీని, 
పశ్వభివృద్దినై నజాతీయమెన ఆబోతులను మరిచిపో 
ఆధ్లుయా ర్తి 
'లేదు.ఇట్లా (గామసుల అవసరాలను (గ్రహించి చేతనయి 
గం య 
నంతవరకూ, సాధ్యమయినంతేవరకూ తోడ్చడుతూనే 
వున్నారు. వ్యన సాయాన్ని నురువక అనుకూల మెనచోట 
వొక వ్యవ సాయ పాఠ శిలను స్థానించుటకున్నూ సంక 
ల్పించివున్నారు. జిల్లాబోర్లు అధ్యక్షులుగా చేసే సర్కూూ 
టుఖర్చులను పుచ్చుకోవడం నూనుకొ న్నారు. -ఈవాల 
నాన్ని మెచ్చుకొంటూ అభినందన ష(తికలు చాలా 
(గామాలగో నమర్చింపబడ్షా ౫౫ వాటిోళో కొవ్వలిపంచా 
యతలీబోర్డువారు రాజాగారి _పరిపాలనాన్ని విమర్శిస్తూ 
తమరు (గామవాసుల, రైతుల, (పజల శేమాన్ని కోరి 
విద్య, సం వ్యవసాయం మున్నగు సౌకర్యాలకు 
సహాయం చేస్తూవున్న మహాశయులు, జన్మచే శ్రీ శ్రీ మంతులయినా 
భీదసాదల కష్టనిష్తూరాలను గమనిన్తూవున్న పథోవులు మద 
రాసురాజధానిలో జిల్లాబోర్లు అభధ్యతులందరిలోను తామే పిన్న 
లయ్యు పరప. “దెక్కువ ఆరూరి అన్ని పతాలవారి 
మన్న నలకున్నూ పాతులవుతూవున్న మహాశయులు. 
అని (వాశారు. దీన్ని (ప్రజాభిప్రాయానికి మచ్చుగా 
తీసుకొంకు చారి పరిపాలనాన్ని గురించి బయటివారు 


యేమనుకుంటున్నారో కాన “తెలుసుంది, 


39 


విశాలాం[ధము 


రాజాగారు న్యక్రీయవ్యవహా రాలను చూచుకోవ 
డంతోనే తృప్తిపడి కూర్చోవడంలేదు; (ప్రజాహిత 
జీవనంలోకూ జా (శద్ధవహిస్తున్నారు. అ నేకనభ లకు అధ్య 
తలై, నిరాశకు బదులు ఆశను, నిరుత్సాహానికి బదులు 
నుత్సాహాన్ని పూరిస్తూ, మన జాత్యభిమూనానికి (క్రొత్త 
ఆకులను వేయిస్తున్నారు. CONS ఆం(వోద్యమము ? 
ఎప్పటిమాటలు ? ఎప్పటి (ప్రత్యేక రాము ? మొన్నటి 
వీహాోరుకు (వ త్యేకనాస్ర్ర ము లభించినది , , . . బెండు! 
ఆంధరాస్ట్ర, నంపాదనమున కై నేడు బద్ధదీకులుగండు!”” 
అని గుంటూరుముండల ద్వితీ మాం[ధమహాన భాధ్యమ్షు 
లుగా వారు గావించిన శంఖారానములు శరీరమును 
ఫులక లెప్తించి, కార్యరంగానికి ఫురకొల్పుతూవున్నా మి, 
ఒకపక్క ఆత్హుపరీకును, యింకొక ప్రక్క ఆత్హుగార 
వాన్ని ఫురికొ ల్పే యాలాటి (పబోధం యా మధ్య 
"కాలంలో ఆం(ధన భా" వేదికల పన (మోగ లేదు, 

(శీ శివరామ(పసాద్‌ బహాద్దరువారికి ఆంధరాష్ట? 
మంశేన్యూ శైతుశేమమం'కేనూ యెంతో అభి 
మానం. శ్రీ) రాజావారి జెదార్యంవల్లనే నిదపోతూ 
వుండిన ఆం(ధమహానభ తిరిగీ మేలొ_న గల్లింది ; 
జెజవాడలో రజతోత్సవం జయ(పదంగా జరగడం 


40 


వీ చలపలి రాజూ గారు 
నలా 


ఛానగింది. (శ్రీ రాజావారు అహ్యాన సంఘాధ్యము 
లుగావుండి చేసిన వుపన్యాసాన్ని చూస్తే వారి మనసు 
. న్‌ా అధ్య . 
ఆం(ధాభిమానంతో యెట్లా వుబికివున్నదీ తెలుస్తుంది: 
(ప ల్యేకాం[ధరాష్ట్రనిర్మాణా వళ్యకతనుగురించి తీ వముగ 
(పణారముచేనీన సోవరులే అధి కారస్వీకారముతో తమ అభి పాయ 
ములను మార్చుకొని, వ్యతి రేక పసంగములను చేయసాగిరి, మహా 
సభలలో ఉపన్యసీం చిన నాయకులకు మాండ్య మేర్పడెను, విశ్వ 
వి ద్యాలయవిషయములో తగవులాడి మనము రాయల సీమసో దరుల 
ఆదరాభిమానములను పోనొట్టుకొంటిమి, జాతీయోదవ్ను మూ వేళశము 
లోబడి సవిషయమును మరచితిని, పర్యవసాన మేమి* ఇరువది 
యెణు సంవత్సరముల కృషి ఫలితముగ తిరిగి యీ నాడు యిచట 
సమావేశ మె యీ సమస్యనుగురించి ఆలో చించుటయే, 


అని (ప్రత్వేక రాష్ట్ర) నమన్యను లేవనెత్తారు, 
రాజావారిది ఏ పనిని మొదలుపెట్టినా జయ(ప్ర 
దంగా నిర్వహించే స్వభావం, _1987-వ సంవత్సరపు 
యెస్నిక ల మసాః(ప్రవాసాంలో వార్లివచ్చిన కాం గను 
'నవంతికి యమురీది ఒడ్డుకుచేరగలిగింది (శ్రీ రాజూ 
వా రొక్క_రే. వారి (పజాభివూనమే వారికి సామాన్య 
నియోజక వర్లమునుండి యన్నుకొనబడు గౌరవాన్ని 
చేకూర్చింది. (ప్రభు త్య్వాధి కారాన్ని చలాయిసూూవుండిన 
యోధానయోధులు కాంగ్రాసున కాహుతులైపోగా 
జమిందారులలో నీ చల్గఫట్టజమిందారుగా రొక wr. 


41 


విశాలాం(ధము 


సామాన్య జనసానుభూతికి పాతు౭ , విజయదుందుఖిని 
[మోగింపగలిగారు. శాజాగారు యిన్ని కలలో తమ(పకృ 
తికి విరుద్దమైన కక్షయంను చేరినట్లు [పకటించినా (పజ 
ధిం- గా 
లా నంగఫికి అంత ప్రాముఖ్యమిచ్చి నగ్భ్రే కనుపించము, 
నిశ్చయానికి వారు తువమోభిమానులు, (పభుత్వం 
వారు (ప్రవేశ పెట్టదలచిన వ్యనసాయకుల బుణవిమో 
చన శాన నాన్ని (పతిఘటించే దానికి భనికులు ఆలోచిస్తూ 
న్రంకే, జమోండారులలో చలవల్సి శాజాగా రొక్క_ శే 
వి ౧౧ 
ముందుకు వచ్చి, చెన్నపురి (పభత్వేంవారి బ ద్జైఎ.చర్చ 
సంపక ఏలా అప్పు డిమాంకుమోద కోతను (పతిపాదిస్తూ 
యేవమన్నారో చూడండి : 


వ్యవసాయదారుల బుణవుచట్టం[ కింద బుణాన్నినిర్శూ 
లం చేయటం అసంభవం. డెటర్సు (క్‌ నం. చేసీ 
నట్టు 500 రూపాయలకు లోపుగా ఉన్న ఆప్య జ్జ వరించే మౌర్తా 
లను (పవేళ పెట్టడం మంచిదికాదు, గ ఉన్న వడ్డీ రేటును 
సబ బైన శేటుక ( తగ్గి ౦చవలసి వుంటుంగి. డెటర్సు పొహెక్ట౯ా 
చట్టంలో నూచించినట్టు అప్పు యిచ్చేవాళ్లు, పుచ్చుకొ నేవాళ్లు 
బుణాలను తమంతట తాము సమాధానసగుచుకొ నేపడతి మంచిది 
కాదు, నిర్బంధ విఛా నాన్ని (వ వేళ పెట్టాలి, రాజధాని అంతటా 
బుణసమా ఛాన పు చట్టాలను (ప వేశ పట్టాలి, ఇలాటి సంస్కు_ర 
శాల కోసం రైతులంతా గగ్గోలు పెట్టుతు న్నారు, (పభుత్వం 
వారు తక్షణమే ₹ కాస క న 


అని చెప్పివున్నారు, (నీ శివరామప్రసాద్‌ గారు జమిం 


42 


(శ చల్లపల్లి రాజూ గారు 


దారులు, తమ నలహా తమకే (పతిబంధకమయిం దైనా 
రైతుల వేనూన్నే కోరు సుజనులు, సుస్భాదయులు, 
స్వలాభిానికి అడ్డంవచ్చేటట్టుగా ఉన్నా సామాన్య 
జనుల శ్నోమాన్నే అభిలవీ.ంచు విశాలహృదయులు, 
ఈవిధంగా కృస్తా జిల్లా బోర్డు అధ్యశ్షులున్ను, ఆం(ధ 
విశ్వవిద్యాలయపు సెనేటర్షున్ను, చెన్న పురి శాసనసభ్య 
లున్ను అయిన (శ్ర్రీనుంతు రాజా యార్లగడ్డ శివరామ 
(పసాద్‌ బహాద్దరుగారు (పజాహిఎజీవనంలో మొన్న 
మొన్ననే (పవేశించారన్ననంగతి మరువతగిందికాము, 
ఈస్వల) కాలంలోనే వారు తవు కాలాన్నీ, (ద్రవ్యాన్నీ, 
జ్ఞానాన్నీ దేశ కేమంకోన మూ, (పజోపయోగంకోన మూ 
వినియోగించే వుదారస్ఫాదయు ల నే ఖ్యాతిని గడించారు, 
మరిన్నీ, యెంతి శాంత చిత్తువో అంత కార్యో త్సాహులన్‌, 
యంత మితనంభఛెషులో అంత స్టిరసంకల్పులనీ, యెంత 
విచక్షణరీలురో అంత విశెలసగ్భాదయులని వారు పేరు 
పొందారు, ఇంత స్వల్ప కాలంలో యింతముందుకు (తోసు 
కువచ్చిన (శ్రీ) శివరామప్రసాద్‌ బసాద్దరుగా రింకనూ 
యునకులే, అయినా, వారిలో యువకులసాహాసం, 
బద్దల నెవషది, నాయకుల పట్టుదల, గర్భం లేని వర్తనం, 
కపటమెరుగని గుణం, తేడవుకోని దాతృత్వం కనిపిస్తాయి, 


48 


విళాలాం[ధము 


(పతిజీవక ణంలోనూ మంచితనం, కారుణ్యం, దాతృత్వం 
(ప్రధానలతణాలుగాగల (శ్రీమంతు రాజా యార్లగడ్డ 
శివరామ (పసాద్‌ బహాద్దరుగారి (ప్రవేశంతో మన చేశ 
హి్చవెకజీవనం ఒక (కొత్తఘబ్రాన్ని (తొక్కింది. వారు 
ఆం(ధరాస్ట్రానికి (పాణంపోశారు, నైగువతు మవలం 
చించారు, (వజూ నేమూన్నే (పథానంగా చేశారు, వారు 
(పజామి(తేను వదలి జస్థి సును నరించినా, [వయోజనం 
"లేకపోతే, జ సినునే ప "కొని (వెలాడేటం3 సిరికి చాను, 
శాజకీయసిస్దాంతాలకున్నూ., సామాన్యజనజీవనాని 
కిన్నీ యేర్ప్చడే న్పర్ధనుండి పు స్టే ఫలితమే అభివృద్ధి, దీన్ని 
సాధించుటేశే న్నస్లామండలవాసులు (నీ శివరామ 
(పసాద్‌ బి3 హాద్దరుగారిని కల్లా బోర్జుఅధ్యకులుగాను, 

శానననభ్యులుగాను యున్ను కొన్నారు, (పజల చేవ మము 
నంచే శమ వేమమున్నూ, వారికష్టమునం బే తమకష్ట్ర 
మున్నూ వున్నవసి మ గాయకథర్మాన్ని నిర్వహించి 
నట్టయి తే ఆమం డలం రాజకీయ, సాంఘిక, ఆర్థిక 
వ్యవ హారాలలో ముందడుగు వేస్తూనున్న ఆమండలం 
తక్కినవాటి అన్నిటికంటే (ప్రాముఖ్యం వహించితీరు 
తుంది; (ప్రజలవిశ్వానం సార్థక మనుతుంది, 


44 


lk 
శై 
"ఖీ 
i 
1 
/ 
|| 
| 
1 


న. 





శ్వ 
జో 





(శీమంతు రాజా వాసిరెడ్డి చంద్రమౌళీశ్వర 
(పసాద్‌ బహ గాద్దరుగారు 


శ్‌ మంగా శ్లీణించి వోతూనున్న హిందూ శాస్తాల 


మోద భక్తి నెదికనం[పదాయాలమిోద ఆ నక్టి.ఇవి 
యింకా నిలిచివున్నట్టిన్ని, నిరాడంబరాకృతి, దయా 
నంకలితహృదయం, అ(పతిహాతవితరణ___వీటికి ప్రసిద్ధి 
పొందినట్టిన్ని ఆం(ధ దేశపు జమిోందారులలో (శ్రీమంతు 
రాజా వాసిరెడ్డి చంద్రమౌళీశ్వర (ప్రసాద్‌ బహద్దరు 
గారు అ|గగణనకు అర్హులు. 

ముకాలలో (శ్రీ) వారి మేడ పైనుంచి మన చూపు 
లను రవంత పకినరాలకు పరిస్తే స యెనురుగా గంభరన్వ 
నాలతో (ప్రవహించే కృష్ణ వేణి భారవశాన వంగిపోయి 
వున్న మొక్క_బొన్న చేలు, కడుఫ్రునిండామేసి మందలు 
మందలుగా స్వేచ్భా విహారాలు చేసే గోగణాలు, తమ 
యభిమూా నవు పశువు నెక్కి పశులకాపకులు పాడే 
పాటలు---యివన్నీ బస్తీ నాగరకులకు అమితానందాన్ని 
కూరుసూవుంటాయి, 

ముక్త్యాల అధునిక నాగరక తరంగాల తాకిడికి 
తొలిగివ్రున్న (గ్రామం, అయినా రాజావారి ఏద్యాభ 


విశాలాం(భము 
మానం, వారి లలితకళాభిలాపు, వారి చేశహితెక కార్యో 
'త్పాహం--యివ్‌ ఆ (గానూన్ని పండితులకూ నంఘ సేవా 


భిరతులకూ యా(తాస్టలంగా చేశాయి, లాజూవారి 


నంకోల్ప వాహీని ఎొక్కొక్క_వ్వుడు వుత్తుంగితమయి, 
వొక్క క్క మహ త్కార్య వే తాన్ని ఫలవంతం చేస్తూ 
వుంటుంది, ఈతరంగ పరంపరలో వొకటి మహాభారత 
ఆం(థీకరణం, ఇ్రెదివరకు నన్న యానులు భార తాన్ని 
తెనిగించినా, మళ్లీ దాన్ని (వాబిద్దామనే సంకల్పం 
రాజావారికి కలిగింది. అంతే, దానితో (శ్రీపాద కృష్ణ 
మూర్తిశా స్రైగారిని పలిపించి, వారిని అ మహాభారత 
ఆం[థ్‌కరణాసికి సియోగించారు. 

కృష్ణ మూర్తిణా (శ్ర్రైగారు భార తాన్ని ఆం(ధీక 
రించారు. ననే, దానిలోని ముఖ్య ఘట్టాలకు చిత్తరువులు 
కూడా వుంకు వాలా ముచ్చటగా వుంటుందనుకొ న్నారు 
రాజావారు, అంతే. వెంటనే అత్ఫూరి రామమోహన 
రాయిగారిని రప్పించారు, వారు (వాసి(వాసి 
తయారుచేసిన చిత్తరువులు అనేక నహ్మస్రాలు యిప్పటి 
కిన్నీ రాజావారి మేడచావడిలో (వేలాడుతూ వున్నాయి. 
ఈ భారత దృశ్యాలతో పాటు తమ పరినరాల స్యాభా 
విక చిశాలుకూడా వృంకే మెరుగ్రావుంటుందనుకొని 


46 


(శ ము క్య్యాల రాజూ గారు 


రాజావారు ఇంగ్లాండు, జర్మనీ, (ఫ్రాన్సు, అమెరి కా 
యీలాటి దూర దేశాలనుంచి (పశస్తమయిన ఫొటా(గఫీ 
పనిముట్లను, ఆ విద్యలో ఆరి తేరినవారలను రప్పించి, 
తామున్నూ ఆ శాన్హా/న్ని అభ్యనీంచి (వావీణ్యం 
నంపాదించి, యెన్నో రమణీయ మైన దృశ్యాలను 
తయోరుచే నుంచారు. ఈ ఫొటాగఫీ యం(తాలు 
బుప్పటికిన్నీ వున్నాయి. వీటిలో చేనిశైనా (గ్రఢాచార 
వశాత్తు జబ్బుచేసిందా అంకే ఇక అది పుట్టిన చోటకు 
పోవలసించేగాని యింకోచోట దాని మరామతు సాధ్య 
పడను. అంత సున్నితమైన యం(తా లివి, 

వుంచిది, కృష్ణ మూర్తిశా (స్ర్రైగారు భారతం (వాసి 
నంతేమా(త్రంచేత యమైనట్టు ? అది అచ్చుపడాలి, ఇది 
గాక, రాజావారియొద్ద ఆద్యటా రాభ్య చరిత, నాచికేతో 
పాఖ్యానం, కృ నాహం (శ్రీరాజ్యలమ్మా పరి 
అయం, కాలనిర్ణయ చందిక, వేంకటా దది రత్నా వళి. 
యీాలాటి అముద్రిత తాళషత్రగంథా లెన్నోవున్నాయి, 
ఇవన్నీ అచ్చుపడాలి. ఇంత ముఖ్యమైన పనిని యింకో 
ము దాలయంవారి కిస్తే వా రంతజా(గత్తగా చేయ 
"కేమో 1? పనితనం బాగుండడేమో ? దిద్దేదానికి పండి 
తులు నుండరేమోా?.._యీోలాొటి అనుమానాలు 


47 


విశాలాంధము 


రాజావారిని బాధించగా, చివరకు వారు ముక్వాలళోనే 
(పశస్తమైన ఒక ము[డాలయాన్ని పెట్టి, తగు పనివాం 
(డను రప్పించి, పనులు సాగించేదానికి నిశ్చయించు 
కొన్నారు, 

(కముంగా రాజూవారిదృష్ట్‌ యూ భౌతిక వ్యవసో 
రాలమోాదనుంచి పారమార్థిక విష మూల పెకి పోయింది, 
(శ్రీవారికి శాస్ర్త్రాలమోద అభిభూనమూ, చక్కని 
(పవేశ మూ వున్నాయి, ఇంకా యా సంబంధ మైన రహా 
స్యాలను "ఇలుసుకోవా లనే వు చేశంకలిగి, వారికి 
గుంటూరు భోని (శ్రీ) సచ్చిదానంద నరన్వతీ స్వాముల 
వారిమోద కన్నుపడింది, స్వాములవారు నచ్చారు, 
పందిళ్లూ, పాకణూ, పూజలూ, ననూారాథధనలూ 
వీటితో ముక్యాల హోరెత్తింది. ఇంతలో శావణయూనం 
వచ్చింది, (శావణంభోనే, సాషములవారి గురువులు (గ్రీ) 
(బ్రస్మానందతీరులవారి జయంఖికూడా పడింది. ఈ 
జయంత్యుత్పవాన్నినహా ముక్వాలళోనే జరిపించ 
డానికి రాజావారు నంకట్పంచుకొన్నారు, చివర కీ 
స్వాములవారి జయంతి సాహిత్య, శాస్త్ర నపాహంగా 
పరిణమించింది. పండితులకు, గాయకులకు హరిదాసు 


లకు, భజనపరులకు ముక్త్యాల పుణ్యస్థలమ ముంది. ఆ 


48 


శ ముక్యూల రొజూ గారు 


రోజులలో ము క్వ్యాలలో యెక్కడ చూచినా వేద 
ఘోే, త్యాగ రాయ కృతులే, తరంగాలే, హరికథ లే, 
అన్న దానమే ! ఒకొ_క్క_రికి రూ. 1,116 లు, రెండు 
రూ, 1,116 లు సన్మానం! ఇక రూ. 116 లకు అక్కే 
లేదు. ఈ విధంగా రెండుమూడు వారలు జరిగింది. 
భారతం, చిణ్తరువులు, అచ్చు ఆఫీసు, ఫొటా(గఫి, 
స్వాములవారు.__నీటి కేంగాని, రాజావారి పృాదయాన్ని 
విప్పినా పే కథ లెన్నో వున్నాయి, జగ్గయ్య పెట 
యాస్మూలు బోర్డువారి ఆధీనంలోకి వచ్చేనరకూ ఫాజూ 
వారి అదరణే లేకుంటే అది మొదటిలోనే చచ్చి 
న. ఛవనని ర్మాణం, వుపాధ్యాయుల జీతాలు, 
విద్యాధుల భోడనాలు-యోాలాటి బరున్రలను 
మోస్తూ, ఆవిచ్యాలయాన్ని నిలబెట్టి కాపాడుకొని 
వచ్చింది రాజావా చే, ఒకసారి యెవరో పండితుడు ఒక 
సుభ లేఖను పంపినాడట, దాన్ని అందుకొని, ఒకసారి 
కాదు రెండుసార్లు, రెండు సూటపదహోర్షను ముని 
యార్షరుద్యా రా యన రీ కాలంలో పంపినారు.__ రాజా 
వారు తప్పితే? చుట్టుపట్ల (గామాలవారికి చాలినంత 
నైద్యనహాయం లేము, రాజావారికి మొదటినుంచీ ఆయు 
రషదమం శే అభిమానం, అందుచేత సింహళంనుంచి 


49 


విశాలాంధము 


ముత్యాలు, కాళ్ళీరంనుంచి పచ్చకర్పూరం, (తివిష్టపం 
నుంచి క స్తూరి, పీమవత్సా/ంతాలనుంచి మూలికలు 
తెప్పించి, శాస్త్రీయమైన కవషధాలను చేయించి, తమ 
ఆస్థానంలో ఒక ఆయు ర్యేద జెపధాలయాన్ని గై సాపించి, 
యీ విలువైన జెపుధాలను వాడిసూ, (పజలకు వైద్య 
సహాయాన్ని లభింవ జేసి, వారి ఆరో గాన్ని కాపాడు 
కొని వస్తున్నాడు ఆ oo ఐరోపాయుద్ధం వచ్చింది, 
వెనుక. ఆహారపదాశాలను కం్టటోలు తేజ డంచేత 
వాటి ధరలు బియ్యం పరక నీక దలు 
కష్టపడుతూ వచ్చారు, అంతా బియ్యపు వ్యాపారం చేసి 
నంపాదిసూన్రుం పే రాజానారు (పాంతీయ (గామా 


డబ్బు 
దులవారికి అన్నం "పళీకిం-ది, బట్టలిచ్చి, వారి (పాణాలు 
లు 
"కాపాడుతూ వచ్చారు, చేస తెపసివాం[డకు ౩ కుని పాఠీయులు 
లేను; మగ్గాలు మూలబడ్డామి. ఈలాటివారికి రాజూ 
వారు దివాణఫుబట్టలు చేసి: పని కల్పించి పోషిస్తూ 
వుంటారు. వ్మడంగి, కమ్మరి, తాపీ మొదలయిన కారక 
జనావళికి చురమ్మతని, కట్టడమని, గోడని వవో పనులను 
కల్పించి నిరా వ్పీపార బాధను తప్పిస్తూ స్రులారుః 
చం| దవా భీశ ప ప 

(శ్రీ o[& ప్ర (పసాద్‌ బహాద్రగువారు 

పూర్వాచార పరాయణులు, పూజాపునస్క్మా._రా ములను 


50 


(శీ ముక్త్యాల రాజూగారు 


ముగించుకొని, మేడ యుక్కి.నారం శే క్రిందికి దిగడమూ, 
దర్శనమివ్వ్యడ మూ తక్కువ. "దేవతార్చన Gre 
ణులటూ ఆలయంలో పూజచేసే అర్చకులూ తెచ్చి 
యిచ్చే తీర్ధాన్ని సేవించిన విమ్మటగాని భోజనంచేయని 
(శో(గియులు చారు, కొన్నాళ్లు అపక్యాహార నియమం 
అవలంబించి, నిగసాశక్షిని సంసాదించుకొన్న సాధకులు, 

చేశాభిమానులు, భాపాభిమూనులు, దీనజనపోప. 
కలు, జమిోంచారులు నగు (శ్రీమంతు రాజా వాసిరెడ్డి 
చంద్రమాళశ్వర(ప్రసాద్‌ బహద్దరువారు నాగరక (ప్రే 

© 
శానికి డూరసనులె, అభేద్నముకాన అరణ్యాల, వానర 
థం ఫ్రై 9 

సమూహోల, పచ్చికబయళ్ల, సెలయేళ్ల మధ్య నివసిస్తూ, 
ముప్పటికి నలై యేండ్లక్యుపెగా ఆంధ బేశాభ్యున్నతికై 
చేస్తూవున్న అపారమగు సేవకూ, వుపకృతిక్‌ ఆంధ దేశం 


కృత ఆ "పూర్వక మైన ధన్యవాక్కులను అర్బిసోంది. 


రావుబహద్దూరు U మోరీ గంగరాజుగారు 


వొ, ద్దుటిపూట ఎనిమిది గంటల (సాంతంభో, 


ఒక యజ్ర చెంగావిబట్ట కట్టుకొని, కఫ్పు పెట్టి పెగడిన షర్టు 
తొడుక్కొని, ప్టనామాలు ధరించివున్న వారొకరు 
లోపలినుండివచ్చి గ. కచేరీచావడిళో  జీలమిోద 
పరచిన ఒక చిన్న కుషన్‌ మోద కూర్చున్నాగు, వారికి 
సువూరగు అరనయుళ్ల నయ స్పుం[టుంది. చిన్నప్పుడు 
దట్టంగా వోసిన స్ఫోటకపుమచ్న చ్చ లింకా ఆ మొగంమిోద 
కనిపిస్తూ చేవున్నా ఎఎ, కొంచెం సగాలకాయం ; నలుపు 
బాయ, డాబులేను ; దర్పం లేదు. వారు కూర్చున్న చోట 
ఎడమవవైస్రన ఒక చంగుకా పెట్టె, ముంచుప్రక్క_ ఒక 
డస్కు_ పెళ్టై వున్నాయి, వచ్చిన పెద్దలూ, సిన్నణూా 
అందరూ అక్క_డి తివాచీలమిదనే కూర్చుండి పోతూ 
వచ్చారు, దానధర్మాలకూ, పారి(శామిక కార్యనిర్వా 
హక త్యానికీ ఖ్యాతి కెక్కిన రానుబహాగ్గ్లూరు మోసే 
Hs ఈర వారే అంజు ఆశ్చర్యం వేస్తుంది. 


ఏలూరు నగ రాభివృద్ధికి జరిగిన కృపి. యావగ్తూ 
ముగ్గురు నలుగురు [ప్రముఖులకు సంబంధించినదిగా కని 





శీ మూతే గంగరాజాగారు 


పిస్తుంది. దివాన్‌ బహాద్దూరు సర్‌ మాచర్ల రామ 
చంద్రరావు పంతులు, రావుబహాద్దూరు బ చేటి వెంకట 
రామయ్యనాయుశుగార్లు మునిసిపల్‌ సనంఘందార. నగ 
రాభఫవృద్ధిని సాధిస్తే, రాష్ట్ర బహాొద్దూరు మా లేగంగరాజు 
గారు విసుగు లేని తమ పరా కార కార్యాల ద్వారానూ, 


మోక అగవసిసు నంనల వోషణద్యా తొనూ య 
శు 


J 


పయ 
MUI: పంపాం దిస్తు - న్నారు, గంగరాజుగారు న 
మ 
పూ 


(a 


లంగ్గ 'రాష్టాచార పరాయణులు, ఆఅనయున్మా. బారి 
దాత్చత ౦ బసహుుము; గాల విస్త రన సరా బారు గొప్పు దాతగా 
ఏపడ్డి' రు, ఏలూరులో కవైపునపోయినా గంగ రాజు 
గారి ధర్న్మనీలతకూ, పవోపకారనిరవికీ నంబంధించిన 
సమా, విద్యాలయ మో, "చేవాలయమో, నమా 
జనా, శటాకచూ యేకోజఒకటి కనివిస్తూనే వుంటుంది. 

వారు పూనుకొ నేవరకూ విద్యావంతులూ విద్యా 
రులూ, విన్నలూ పెద్దలూ, ధనికులూ ఏవీదలూ ఒక 
చోట స ee we సజ సం స్టే లేదు; ఆధునిక మై 
సమువార్ణ నకు తోడుపడే వుస్తకాలయమే లేదు; 
సామాన్య ౫నులు వారాషతికలు చదువుకోవడానికి 
పఠనమందిర మే లేసు, గంగరాజుగారి దయవల్ల ఈ అన్ని 


లోటులూ తీరినాయి. వారు సుమారు యాభై వేల 


53 


విశాలాంధము 


రూపాయలు వ్యయంచేసి, ఒక చక్కని భవనం 
కట్టించి హేందూయువజనసంఘంవారి కిచ్చి వేశారు, 
అది ఇప్పుడు చక్కని పుస్తక భాంజాగారంతోనూ, పఠన 
మందిరంతోనూ విక్యోపానకులకు ఆలయంగా (ప్రకా 
శిస్తూవున్నది. పారుగూళ్లనుండి నిత్యమూ ఏలూరుకు 
యందరో వచ్చిపోతూ వుంటారు. ఈలాంటివారికి గాను 
అన్నివనతులూ వున్న సత్రం వొకటి పవరుపేట పెద్ద 
వం వెనదగ్గర నిర్మించి గంగరాజుగారు పుణ్యంకట్టు 
కొన్నారు, అది బీదలకూ భాగ్యవంతులకూ, ఉన్యో 
గులకూ సామాన్యులకూ అందరికీ యెంతో ఉపయో 
గంగా వుంది. ఆసనత్రంగో నడా వకుగులూ, పెల్లిళ్లూ 
జరుగుతూ మంగళ వాద్యాలు వినవస్తూ వుంటాయి, 
ఏలూరులో గంగరాజుగారు, గంగరాజుగారిలో 
'యేలూరు అని అంతా అంటారు, గొప్ప (శ్రీమంతు 
లయినా గంగరాజుగారు బీదల కష్టసుఖాలు మరచిన 
గ ర్యాంధులు కారు. ఇందుకు వారి అన్నవ(న్రు దాన 
నమాజ మే నిదర్శనం, ఆ నవూజూానికి సుమారు (0,000 
రూపాయల మూలధనం వుంది. నిత్యమూ ఎంతమంది 
బీదలువచ్చినా అందులో అన్నం పెట్టుతారు ; _ పండుగ 
పర్వాలలో వీండివంటలతో నంతర్పణలు చేసారు; చలి 


ర్‌డీ 


శీ మోతే గంగ రాజుగారు 


కాలంలో బట్టలు యిస్తారు, ఆం(ధచేశంలో అలాటి 
సంస్థ మరొకటి ఉన్నదా అంశకే,అనుమానమే, ఆ సంస్థకు 
గంగ రాజుగారు శాక్వత ధర్శకర్శలుగా వుండి జా(గత్తగా 
నిర్వహిస్తున్నారు. అన్నదాన సమాజమైనానరే, గో 
రతుణ నంఘమయినా ననే, గంగ రాజుగారు ఉన్నారం శే 
అది నిరాఘాటంగా, జయప్రదంగా సాగిపోవలసించే, 
జ్ఞానాన్ని, సాంఘిక జీవనాన్ని, పౌర కేమాన్ని 
వృద్ధిచేసే కృషి ఏదిగానీ గంగరాజుగారి ఆదరణకు 
పాతంకాకుండాపోవడం అంటూ లేదు, ఇచ్చేదానికి 
[తిప్పడం అంటూ లేదు ; నణుగుకోవడం అంటూ అంత 
కంళు లేదు. ఒకప్పుడు ఏలూరులో విద్యావ్యా ్తికి 
తోడుపడుతూవుండిన మిషన్‌ మోస్కూలును యెత్తి 
వేస్తా రనుకొన్నారు, ఆలాటి సమయంలో రావు బహ 
దూరు నెంక ట రామయ్య నాయుకుగారికి అండగా నిలిచి 
ఆ వుషద్రవం తప్పించింది గంగరాజుగా నే, ఏలూరు, 
బందరు, బెజవాడ మొదలయిన చోట్ల బయలుదేరిన 
దేశీయవిద్యాలయాలకు నహాయం చేసిన విద్యాపోహ 
కులూ వారే, వలూకులోని గాందీ విద్యాలయానికి 25 
వేల రూపాయల భూరివిరాళం యిచ్చిన మహోదా 
రులూ వారే, గంగరాజుగారు వైశ్యులు, అందుచేత 


ర్‌ర్‌ 


విశాలాం[ధము 


వారు వైశ్యుల నిమిత్తం స్థాపించిన వైశ్య మహానభకూ, 
6... అలానె యు యొ 
కన్య కాపర మేశ్వరీ న|తానికీ చర పదివేల రూపాయలు 
ఇచ్చి తమ కులాభిమానం కనబరఛారు, జనార్దన 
స్వామి, కన్య కాపర మేశ్వరీ ఆలయాలను మహాస్థలా 
లుగ” చేశారు, కుమా ర్హెల వివాపహ+ళలు వచ్చినా నే, 
యితేర శుభ కార్యాలు నచ్చినా సశ్కే వారు వాటిని 
కవి పండిత, కళావేర్తల పంప! త్త్తులుగావార్చి వండి 
తాదరము మూసునూనవుంటారు. ఆ విశాల హృదయులు 
(గ్ర్రీగ నూజాలను, పురమందిరాలను సైతం మరువలేను, 
ఒక్కమాటలో చెబితె వారు గొప్పదాత, 
గంగరాజుగారి నిర్వ? గాణశర్తీ, వ్యాపార నైఫ్రుణ్యమూ, 
మితవ్యయధర్శ ఎమూ వారు సాపించిన జూహుమిలు 
రో థి ం 
విషయంలో న్యకృమవుతామి. మ్యుపై ఎరల్ల్‌ [కిందట 
మన ఆం[ధ దేశంలో జాయింటున్రాకు పట ాఅనర్యా 
వాటాల హ్‌ స్థాపించిన య యం(తే ee రీక్షువ, ఒక 
"వేళ స్థాసించివుండినా నిర్వహించే సామర్థ్యం లక కొన్ని, 
అనుభవజ్ఞాలైన ఉవ వో్య్యోగులు లేక మరికొన్నీ ఎగిరిపోతూ 
వుండేవి, ఇటువంటి పరిస్థితుల్లో గంగ రాజుగారు జూటు 
మిల్లును వ స దాసిని యూరోవియనుల[కింద వున్న 
మిబ్లులమాదిరిగా జయ[పదంగా నిర్వహించారు. వారి 


ర్‌6 


శీ మూతే గంగరాజు గారు 


సాంయయాములో ఆ మిబ్లుయొక్క_ కదుళ్ల సంఖ్య "పెరిగింది; 
వర్కు_పాపు వృద్ధి అయింది; అదివరకు ఉన్న అప్పు తీరి 
పోయింది, ఇవన్నీ గాక, వాటాదార్లకు ఇర నైఅయిదు 
లతల యాపాయలు పంచి పెట్టారు. ఇన్ని విధాలుగా 
మిలును వృద్దిపర చిన గంగ -జుగారిని కడిప్పీ, చివరకు, 
య పయ 
ఇఎవొకరిమిాద దాని భాగం పెస్టేనరికి మూలధనం 
యూవథూ హారించుకొనివోనడ మే కాకుండా, అప్యులు 
“పరిగి మిల్లు పనిచేయని పరిసితులుకూజా ఏర్పడ్డాయి; 
౧౧ థి CD 
సునూరు చే మబుమంది వసివాఘు అల్లాడుతున్నారు, 
C౧ Cn 
గంగ రాజుగారికి అర వైయీశ్లు నిండ్‌నాయి, వారు 
ఈ అవకాశాన్ని పురన్కరించుకొని, తమ జీవితా 
స చనాల్లో ఒకటయిన తులాభారోత్సవం జరుప్రుకోవ 
శనికి సంక ల్పించుకొన్నారు, 1935-వ సంవత్సేరం 
మే నెల 14-న తేదీ గంగరాజుగారి జీవిత చరితలోనే 
'కాదు-__ఆం(ధ'ేశచరితలోనే ఒక గొప్ప సుదినం. 
ఆనాడు గంగరాజుగారి సౌధావరణలో అలంకృత 
మయిన ఒక వేదికను అమశ్చారు, మంగళ వాద్యాలు 
(మోగుతున్నవి, పండితులు ఆశీర్వాదవర్దం. కురిపిస్తు 
ర నా కా 
న్నారు, (మై) లతా, ఫురుషులూ ఆనందంతో కర తాళ 
ధ్వనులు చేస్తున్నారు. గంగ రాజుగారు కాటాలో ఒక 


ర్‌? 


విశాలాంధము 


నైఫున కూర్చున్నారు. రెండో వైపున పెట్టిన వెండిగంగా 
ళంలో రూపాయలు కుమ్మరిస్తున్నారు, చివరకు కాటా 
ముల్లు మధ్యకు చేరింది. హర్ష ధ్యనులమధ్య, పండితుల 
ఆశీర్వాదాలతో రాజుగారు కాటానుంచి దిగారు. అ 
మహోత్పవనమయంలో రాజుగారు 20,000 రూపా 
యలు "దేశ పయోగనంస్థలకూ, పండితులకూ, అప్పు 
లనూ పంచిపెట్టారు, 

దక గంగరాజుగారి (పజాహికతెకజీవనం 
మాదామా 1__వారు వహించని గౌర నషదన్రలు, వారి 
వుపకారం పొందని సంస్థలు చాలా తక్కువ, ఆనరరీ 
మేజస్తే)బు ; పంచాయతీ కోర్టు, నహకార బ్యాంకుల 
(పెసిడెంటు ; తాలూకా బోర్లు, జిల్లా బోర్డు, మునిసి 
పాలిటీ, శాసనసభల నభ్యోలు ! ఆయన ఇన్ని పదవులలో 
వుండిన్నీ అపకారంయెరుగని గొప్ప వ్య క్తి, పండి 
తులకు కవులకు విద్యార్థుల కే కాదు నపాహాోలకు, 
నంతర్చ్పణలకు్కు వివాహాలకు, దేవాలయాలకు, న్‌ా 
లకు.___ఇంకా ఇలాంటి సమస్త దేశోపయోాగ కార్యాల 
కున్ను వారి నహాయం లభించకపోవడంఅంటూ లేదు, 

గంగ రాజుగారు గుండెపూడి,విస్పన్న పేటల జిం 
దారులు. అయినా, వారిలో జమీందారీ తత్వం 


ర్‌క 


శ్రీ మోలే గంగరాజు గారు 


కంకే సామాన్య జనాభిమానం, దీనజనసేవానురాగం 
అధికంగా కనిపిస్తూ, వారి మనస్సు యెప్పుడూ న్‌సో 
వొక' పరోపకార కార్యంమోది కే పరుగెత్తుతూ వుంటుంది. 
(పజలు వారిని రాజూ అని (వ్రీకి పూర్వకంగా అంటూ 
వుంటే (పభుత్వంవారు రావుబహాద్దూ రని పిలుస్తున్నారు. 


ల్‌9 


“3 


దేళో దారక 
ధ 

(ఢీ) కాశీనాథుని నా నాగేశ్వరరావు పంతులుగారు 
ఇప్పటికి ముప్రైయండ్ల ండకు పైగా అవుతుంది, కీర్తి 
శేషులైన కోక పల్ల హనుమంతరావు పంతులుగారున్ను, 
ముట్నూరు కృస్లా రావు, చిట్టా య. చిల్ల 
రగ (శ్రీనివానరా వు, కవుతా (శ్రీరామా స్ర్రీగాక్లన్ను, 
నేనున్ను కలిసి సూరతులొ జరుగుచుండిన కాం|7నుమహాో 
నభకు బయలు చేరి, బొంబాయిళో సు పసిద్దభోజన శాల 
అయిన సన్తాగుగ్భసాంలో బసచేశాము, oa పులుసు 

ంరళునడి బీ ముహారావ 5 2 డో 
గోంగు రపచ్చడి లేని మహం మ్రల చప్పి శిభోజనం 
మాకు రుచించింది కాదు, ఇ తంటాలుపవే బున 
లను మాచి జాలిపడి, “ఈ వూళ్లో మన బందరువా లే 
అయిన (గ్రా) కాశీనాధుని నాగేశ్వర రావ్రపంతులుగారు 
వున్నారు, మనం వారియింటికి వెళ్లినట్ట యి తే వారు అన్ని 
సౌకరాషలూ చేబయిపారు, అక)_డకు వెళితే బాగా 

$ స్తారు, అక్కడకు వెళ్లి 
వుంటుం” దని హనుమంత రావుగా రన్నారు, మే మంతా 
సరే అని, గిన్హాంలో వున్న నాగేశ్వర రావుపంతులుగారి 
బసకు బయలు చేశాం, 

అహమ్మదాబాదు మిల్లుధోవతీ కట్టుకొని, చిక్కని 
బనియను తొడుక్కొని, మెడలో చిన్న రు దాత. తావళం 


శీ నా గేశ్వురరావు పంతులుగారు 


'వేసుకొనివున్న వొకవ్య_ క్రి చిరునవ్వు నవ్వుకొంటూ, 
మాకు యెదురుగా వచ్చి స్వాగత మిచ్చారు. వారికి 
లర్‌ సంవత్సకాల వయ స్పుంటుంది, పసిమివర్ణ ౦, పలు 
చనిశరీరం, చక్కని మసక ట్టు, మృదునైన చెక్కిళ్లు, 
విశాలమైన ముఖమండలం, దయనూ, కసిక రాన్ని, 
శాంతాన్నీ, కోమలహృదయాన్నీ మా కన్నులు, 
పట్టుడలనూ, కార్యశూర త్వాన్నీ (పకోటించే నిడివియెన 
ముక్కు. గలిగి, వెలుగుతో మాస్లాజేదానికి (ప్రారం 
భించిన వారిని చూడడంతోనే నూ (ప్రాణాలన్నీ లేచి 
వచ్చాయి. అప్పట్లో నాగేశ్వర రానుపంతులుగా రింకా 
ఆం[ధవ(తికను స్థావించ లేదు, అవృ తాంజనం వ్యాపారం 
కూడా భారీగాఎరగడంలేహు, నామాన్యగ్భవానులుగా న 
వుండి, (టాముగో అఫిసుకు పోతయావస్తూూ వుండేవారు, 
అయినప్పటికిన్ని అతిథనణ్మా_రంలోమా (తం అప్పటిదాని 
కిన్ని, చరమదశ నాటి దానికిన్ని భేదం యీమిా కన 
పడను, (పొద్దు న్నే సూ అందరికీ వేస్నేళ్ల స్నానం, 
వెన్నతో చేసిన బిస్కట్లు, చిక్కని పాలతో తయానైన 

౧౧ QQ. 
కాఫీ యేర్చాటుచేమించి, పదిగంటలకల్లా మంచి 
ఊర గాయలు, పిండివంటలు, కూరలు, అవుడాలు, వడి 


0) 
యాలు, వెన్నకాచిన నెయ్యి, తోడుపెట్టిన “వెరుగు._ 


61 


విళాలాంధము 


యా [ప్రకారంగా మాకు భోజనాలు పెట్టించారు, 
సన్రారుగృహంభోజనంతో కారానికి ముగంవాచిన 
మే మంతా పంతులుగారు పెట్టించిన అవ కాయ, 
వమూగాయజాడీలను నగంనంతు ఖాళీచేసి వేశాం, 
సూరతు వెళ్లేరోజున మా అందరకున్నూ (ప్రత్యేక మైన 
విందు చేసి, దేశానికి వెళ్లేటప్పుడు బొంబాయిలో దిగి 
తప్పకుండా తవు యింటిశే రమ్మన్నారు. 

అబిదారేండ్ర తరువాత, అద్భస్థన శాత్తు, పంతులు 
గారు 1908 సెప్పెంబరు 9-వ తారీఖు బుధవారంనాడు 
బొంచాయిలో స్ధాపించిన ఆం[ధపష్మలికకు నను సంపాద 
కుడుగా వెళ్లడం తటస్థించింది. వారు ఎవరు నుక్యోగా 
నికి వెళ్లినా ముందు తమ యింటిలోనే బన చేయించే 
వారు; తేమ నహవం క్లిని భోజనాలు 'పట్టించేవారు, ఈ 
ఆచారాన్ని అనునరించి, నేనుకూడ" చారియింట్లోనే 
వొక నెలరోజులకు తక్కువ కాకుండా భోజనంచేశాను, ఆ 
రోజులలో ఆం[ధ్రపతిక కార్యస్థానం అంతా రెండు చిన్న 
గదులలో ఇమిడివ్రం డేది. 

సంవత్స రాదిసంచిక మూలంగా ఆం(ధ మండలం 
లోని (ప్రముఖులతో! పంతులుగారికి నన్నిహిత బాంధవ్యం 
కలిగింది, బొంచాయిలోనూ తెలుగువారు వాలామంది 


62 


శీ నాగేశ్వరరావు పంతులుగారు 


ఉన్నారు, అయితే, వీ రంతా ఒకచోట కలుసుకోవడం 
గాని, మంచి చెడ్డలు నూట్లాడుకోవడంగాని లేవు, వీరంద 
రినీ కూడగట్టుకొని రాగల (ప్రముఖుడున్నూ లేడు. ఇట్టి 
స్థితిలో బొంచాబిఆం(భుల నవా వేశంయొక్క_ ఆవశ్య 
కతను [గహించి, ముందుగా, కీర్తి కేషులయిన గంటి లకీ 
నరసింహంగారియింట్లో అంధుల నమావేశం వొకటి 
వంతులుగా జీ యేర్పాటు చేయించి, ఆవి సట నెలకోక 
కింట్లోయిట్టి సాంఘీక నమా వే శాలను జరివిస్తూవచ్చారు, 
ఒకటో, రెండో నంవత+శాదిన భలుకూజొ జరిగినాయి, 
కామాటిఫ్రరంలోని ోలుగువారితో సంబంధం కల్పిం 
చారు, ఈ విధంగా ఆం[ధ చేశంయొక్క_ భావ్యభివృద్ధికి 
ఆధారమైన (ప్ర హ్వెకరా ప్ట్రనిర్మా ఆం, ఆం|ధజాతీయాలి 
వమూన వ్యా ప మొదలయిన గెషప ప్పనంకల్పా లన్ని నాగ 
శర రావ్రపంతులుగారు తమవద్ద పని చెస్తూవచ్చిన 
అయిదార్లురు "శలుగువారితో నే (పారంభించారు, 
అబి శే, నానేశ్వర రావుపంతులుగారి నంకల్పాలు, 
(పజాభిమానం, కార్యదీక్ష, విస్తరించి నకొద్దీ ఆం(ధ 1పాబ 
ల్యం లేని బొంబాయినగరం వారికి సంకుచిత ప దేశంగా 
క నపడిన్చంటుంది. అందువల్ల, వారు తమనంకల్పాలను 
సాధించేడానికై బెజవాడకు పోతే కూగానృంటుందా, 


63 


విళాలాం[ధము 


లేకుంకు చన్న పట్టణం అనుకూలంగా వుంటుందా అనే 
ఆంనోళనలో పడి, దృష్టి బెజవాడమోదచే నుండినప్పటికీ 
రాజకీయ (పాముఖ్యంవల్లనూూ, (పభుత్వంవారి ముఖ్య 
స్థానం కాౌనడంచేతనూ, చినరకు తమ కార్యరంగాస్ని 
చెన్నపట్టణాని శే మార్చడానికి నిశ్చయించుకొని, ఆంధ 
షక్రికన్కు తమ కుటుంవాన్ని, మమ్ములను అక్కడకు 
లేవదీసి వారప(తికతోపాటు, 1924 గాలు కాన 
“తేదీని డనికేఐ బ(గికను నుకూడా (పారంభించాగు, అప్పట్లో 
అంధప్రకాశిళ, శశిలేఖ, కృషస్ణాప్రికలు తప్పితే ఇప్ప 
తెగ జెలుగుషచైక లే అంతగా లేపు, ఆంభప క "ఆలి 
ప(తికగా వూరడంతోనే అంధ్ర 'ద్య్వనూానికిన్ని, అంధ్ర 
జాతీయ భావ వికాసానికిన్ని నూతసజీవం, (క్రొస్తి తెచస్పు 
కలిగి, -చీలవికఎుచివికలుగాను, విడివిడగాను, ఒకరి 
యొక్క_ సంగతి ఒకరికి తెలియకుండాను నృంచే మన 
ఆం(ధమపహాడనులను దగ్గరగా చేర్చి, (కొత్త ఆశలను, 
క్రొత్త అభిలాషలను పుట్టించి, ఒకజాతిగా (పకాశించే 
దానికి కానలసిన నోహాడానికి [పాఠంభం అయింది. 
పంతులుగారి అంతస్తు యంత పెద్దనో వారి 
కార్యాసక్తి, (పజాభిమానం, సేవాభిలాప, [కియా 
శె_క్తి - అంతె పెద్దవి, పంతులుగారిపేరు వొక్క 


f4 


(శీ నా గేళ్వుర రావు పంతులుగారు 


ఆం[(ధప(తికా నిర్వాహకత్వంవల్లనే నిరంగా జ-పితుం 
దుంచుకోబడగలిగివున్నా, యామా[తంపనితో నే పంతు 
లుగారికి తృప్తి కలగ లేదు. కొంచెం లోతుగా ఆలోచించి 
చూచినట్టయితే వారి సేవావిధానంలో ఒక గీత గీచి, 
“దీన్ని దాణిపోగసాడి దనే (పనశ్తే కనిపించదు, (పజా(ప 
బోధానికై ఆధునికాం[ధులలో యింత బాహుళ్య మైన 
కృషి చేస్తూవున్న వారు మరివొకరు వున్నారో లేదో, 
అనుమానం, ఆం[ధ [గంథమాల అనే పేరుతో, డబ్బు 
పెట్టి సయంగా అచు వేయించుకో శకిలేని యెందరో 
కవుల, యెందరో గాయకులు యెందరో పండితుల, 
'యొందరో విద్యాధికుల (గంథాలను వారు నుచితంగా 
అచ్చు వేయించి యిచ్చినారు, కీర శేషులయిన కొమ[ రాజు 
లత్మణ రావుపంతులుగారు అనంపూర్తిగా వదలి పెట్టిన 
ఆం| ధవిజాననర౦ంనంంయొక పకటనభారాని మోద 
— రు, స స ఎనోన. పైగా 
కృషి.చేస్తి ఆంధసారన్వతంయొక్క_ విషయసూచికను 
(పకటించి తరతరాల పండితులకు, విద్యార్థులకు మహో 
పకారం చేశారు. భారతిమూలంగా మానమానమున్నూ్నూ 
పండితులతో పరిచయం కల్పించి భాపాసేవ చేశారు, 
ఆం[ధపషతిక, భారతి, విజ్ఞానసర్వస్వం, ఆం[ధ్మిగంథ 


65 


విళాలాం[ధము 


మూల, ఆం(ధవాబ్బయసూచిక వీతిమూలంగా వారు 
చేసిన అఖండమయిన సేవను ఒకయెత్తుగాను, దాత 
లుగా, అన్నదాతలుగా అనన వను యింకొక యెత్తు 
గాను ఛావింపవలసినుంటుంది, 

పంతులుగారి డానృత్యన్వరూ పాన్ని (గహించా 
లంకే వున దృన్టీసి కాన్న బెజవాడలోని (శ్రీ దుర్గావిలా 
నంమోదకున్ను, -చెన పట్టణంలోని ఆం[ధప(పికా కార్యా 
లయ6౬మిోదకున్ను (సిప్పవలసివుంటుంది, బెజవాడలో 
(థాద్దుటిపూ టను, చెన్న పట్టణంలో సాయం కాలమున్ను 
పంతులుగారిదగ్గర నిలుచుంసే నం, శాలువబు కప్పుకొని 
కొందరు, ఖద్దరుటోపీలు పెట్టుకొసి కొందరు, లాగులు 
వేసుకొని కొందరు, వున్నకాలు చేతబట్టుకొని కొందరు, 
కన్నీరు కారు సూ న్‌ా ందరున్ను, యం నట్టుకొంటున్నా 
మసీ, పెండ్లి చేసుకొంటున్నా మస్‌, పుస్తకాలు అచ్చు వేసే 
డానికి డబ్బు లేదనీ, శరణాలయాలకనీ, విద్యాలయాల 
కనీ, నంతర్పణలకనీ, విదేశ ప్రయాణాలకసీ, వుణ్యవ్నే 
(తాలకనీ, సూలుజీతాలకని, యావిధంగా మరియెందరో 
నున్ను, లోకంలో యన్నితరగతుల అవనరాలు, క షాలు; 
దుఃఖాలు, సుఖాలు వున్నవో అన్నితరగతుల నునుష్యు 
లున్ను కనపడేవారు, ఎవరో అదృష్ట్రహీనులుతప్ప ప్రతి 


66 


(శీ నా గేళ్వురరావు పంతులుగారు 


మనిషిన్ని, అప్పుడు పంతులుగారి ఖజానాలో వుండే నిలు 
వనుబట్టి, పదులు వందలు పట్టుకొని పోనివారు లేరు, 
ఇవ్వడం అంచును, భోజనం పెట్టడం అంశును పంతులు 
గారికి ఒకవిధమైన నంతోపం, ఆ యివ్వడంలో ఒక 
హాద్దు "లేదు, ఒక నిర్ణయం లేదు; తడుముకోవడం లేదు, 
నం చేహించడంలేము, ఆ రావడం, ఆ యివ్వడం అంతా 
ఒక మహా(ప్రవాహం! చేశంలో పంతులుగారికన్నా 
భాగ్యవంతులు లేరా? ఉన్నారు. అయితే భాగ్యానికిన్నీ, 
దాతృ త్యానికిన్నీ సంబంధం వున్నట్టు తోచదు. అన్ని 
గుణాలవ లనే యిదిన్నీ పుట్టుకతో యేర్పడే ఒక గుణం, 
ఈ గుణం పంతులుగారిలో అత్యధికంగా వుండడంవల్లనే 
వారు తమ (ప్రియఫు(తిక (శ్రీమతి కామావమ్ము గారి 
వివాహానమయంభో నంచిలో చేయి పెట్టి చేతికి వచ్చినన్ని 
రూపాయలు పండితుల కిచ్చి వేయగలిగారు, నవరా[తా 
లలో బెజవాడలో జరుగు పూజలందు పండితులకు ధారా 
ళంగా, వెనక్కు తీయకుండా యిచ్చి వేశారు, 

విశ్వదాత (త్రీ నాగేశ్వర రావ్రపంతులుగారి దయా 
ళు త్యానికిన్ని, దాతృ త్యానికిన్ని సంబంధించిన గాథ 
లెన్ని అయినా చెప్పవచ్చును, ఏదో ఒక సందర్భంలో 
పంతులుగా రొకవూరు వెళ్లారు. అక్క_డ ఒక పెద్దమనిషి. 


67 


విశాలాం[ధము 


తానుమా(త్ర మేకాకుండా తన భార్యను, నలుగురు పిల్ల 
లను వెంట బెట్టుకొని పంతులుగారి బసకు వెళ్లాడు, వెళ్ళి, 
పంతులుగారియెదుట వారంతా కండ్ల నీరు పెట్టుకోవడం 
మొదలుపెట్టారు. ర్తిట్లా కన్నీరు పెట్టుకొంటూ ఆయన 
భార్యా, పిల్లలు రివ్వున పంతులుగారి పాదాలపై పడి, 
ఆవురుమని యేడుస్తూ “అయ్యా, మీరు ఎందరికో ధర్మం 
చేస్తున్నారు. అన్నం పెట్టుతున్నారు,ఉద్యోగా లిస్తున్నారు, 
పోషిస్తున్నారు. మాకు అన్నం లేదు. చేతితో దమ్మిడీ 
లేదు. మాకు పెడు అన్నం దొరికే మార్గం చూపిస్తా 
రనే ఆశతో మో పాదాలు పట్టుకొన్నాం. ర&ీస్తారా, 
రకీంచండి. లేదా, మమ్ము చచ్చిపొమ్మం శే చచ్చి 
వోతాంంి అని ఆ ఆడమనిహీ, పిల్లలు అనేటప్పటికి 
పంతులుగారుకూడా కంట నీరు పెట్టుకొని, ఏం కావాలి, 
యేం కావాలి” అని యంతో ఆదుర్దాతో అడిగి, చివ 
రకు వారు అడిగినది యిచ్చి పంపి వేశారు. 

మరొకసారి, ఒకవిచ్యార్థి పరీతుకు రుసుము కట్ట 
వలసివుండి, ఒక ెద్దమని వి.దగ్గిర సగము అప్పుతీసుకొని 
మిగతా సొమ్ముకోసం (బహ్మాప్రయత్నం చేశాడు. 
ఎక్కడా దొరకలేదు. చివర కా పెద్దమనిపి.దగ్గిరనుంచే 
సిఫారసువుత్తరం (వాయించుకొని పంతులవారిని మూచా 


68 


శీ నా గేళ్వుర రావు పంతులు గారు 


డు. ఆవ్ఫత్తరం చూచుకొని వారు నలభెరూపాయల కొక 
చీటీ వాసియిచ్చారు. కరాడు నిరిగ్గు డయిపోయాడు, 
బ్రరవై యిమ్ముంకే నలభై యివ్వడం ! పంతులుగా రా 
నంగి (గహించి $$ ఈ _పైకం మళ్లీ నాకు యివ్యనక్క_ర 
లేదు. ఈవ్లత్తరం (వ్రాసియిచ్చినవారి పైకంకూడా 
యిప్పు డీయకు, నా పైకం పరీక్షకూ, వారిపెకం పె సె ఖర్చు 
లకూ వాడుకొని యింటిదగ్గిరనుంచి మెక ంవచ్చింతర వాత 
వారికి-బ్యు”” అన్నారు. విద్యార్థి నోట మాటరాక' పంతుల 
వారికి సాష్టాంగపడి ఆనందా(శువులతో వెళ్లిపోయాడు 

చేను యెరిగినంతలో బహుఆశ్చర్యమైన గాథ యిం 
కొకటి వుంది, ఆనాడు శనివారం. ఆరుగంటలయింది, 
ఇంటికి 'వెన్లేదానిశనై తంబు శెట్టివథలో మోటారు సిద్ధం 
గా వుంది. తోలునంచిలో కాగి తాలు వేసుకొని, లేవబో 
తున్నారు పంతులుగారు, ఇంతలో ఖద్దరుటోపీ పెట్టు 
కొన్న ఒకాయన వచ్చి కుర్పీమాద కూర్చున్నాడు, 

ఖున్దరుటోపీమని వీ అయా re గారు ఇవ్వే 
నే వచ్చారు. జ్వరంగా వుంది. రాలేకపోయారు, ఖర్చు 
శేమో లేదు, మీతో చెప్పి, యే మైనాతీసుకొని రమ్మన్నారు, 

పంతులుగారు.___మంచిది. ఇప్పుడు యింటికి వెళ్లు 
తున్నాను. సోమవారం రండి, 


69 


విళాలాం[ధము 


ఖద్దరుటోపీ._ఎవరు వస్తారయ్యా సోమవారం 
మళ్లీ ? నాకు యేమో పని లేదనుకొన్నా రా? ఈ భాగ్యా 
నికి తిప్పడంకూ జా యెందుకు? ఆ యిచ్చేది యేమిటో 
యిష్యుడే యివ్వరాదా, పోతాను, 

పంతులుగారు.___నాక ప్రాలు మోాకీమ్‌ తెలుస్తా 
యండీ? అంతా నన్నే పట్టుకొని పీకొ_నితింఠా 
మంటారు. ఇంటికి పోతూవుం జేనమయంలో ఇట్లా వచ్చి 
తే తే అంగు యెబ్లా? సోమవారంనాడు రాకూడదా? 

ఖదరుటోపీ__మి కష్టాలకు నన్నేమి చేయ 
మంటారు? మీరు నాకోనమే కష్టపడుతున్నారా ? ఈ 
మా (లెనికి యిన్ని సార్లు తిప్పాలా యేమిటి? లేదని 
చెప్ప రాదా, పోతాను, 

పంతులుగారు మల్లీ నూట్లా డకుండా సొంత ఖర్చుకు 
తీసుకొనిపోతూవున్న సొమ్ములోనుండి కొంతసామ్ము తీసి 
ఆయనచేతిలో పెట్టి “శమించండి”” అని వెళ్లిపోయారు. 

పంతులుగారి నదుపాయంచూడకుండా అడిగేవారు 
యందరో వున్నారు. రెంటికి వెళ్లేనమయ మైనా ననే, 
కారులో వెళ్లేటప్పుడైనా ననే, కైలుబండి యెక్కుతున్న 
ప్పుడైనాన రే యేవూశైనాన శే, పగలు రాథ్రి అనే భేదం 
"లేకుండా, వారి మనస్సునయినా కని పెట్టకుండా, కఠినంగా 


70 


శీ నా గేళ్వరరావు పంతులు గారు 


మాట్లాడి, నిర్బంధంచేసి, నహాయం పొందినవారు 
యెందళోే వున్నారు. ఇట్లా యెందరు వీడించినా, తిప్పలు 
పెట్టినా పంతులుగారి మనస్సుమూ[త్రం యెప్పుడూ నంతో 
షంగాను, నిర్భలంగాను, నిష్క_ళంకంగాను న్రండేచేగాని 
అనుమానం, అసూయత కనపడేవి కావు. 

ఇక వారి అన్న దానవిషయంలోను, మి[తుల ఆద 
రణవిషయంలోను యంత చెప్పినప్పటికిన్ని తృ_ప్తితీరను, 
బెజవాడణోని (శ్రీ గున్తావిలానం యెప్పుడూ వచ్చతోర 
ణాలు కలిగి పెండ్లిండ్లు, వడుగులు, వేశుకలు మొదల 
యినవాటికి సంబంధించిన వాద్యాలతో (మోగుతూనే 
వుంటుంది, పంతులుగారు అక్క_డ వున్నప్పుడల్లా, యెంత 
మంది వచ్చినా న లే వారినహపం క్తిని భోజనం చేయవల 
సించే. (పాయ్యిమాద బియ్యపుగుండిగ వుడుకుతూనే 
వుంటుంది, మధ్యాహ్నాం పండెండు గంటలదాకా, రాప్ర్రి 
యనభలు వచ్చినా, హరిజననభలు వచ్చినా, యె సభలు 
వచ్చినా" వందలు వచ్చినా చేలు వచ్చినా, భోజనవుఖర్చు 
యెప్పుడూ పంతులుగారిమోదనే పడడం రివాజు అయిపో 
యింది, కరాచీకి, బొంచాయికి వెళ్లే పెద్దలంతా బొంహటా 
యిలో వారిఅతిథులుగా నే వుండి విండివంటలతో నహో 
భుజించి వెళ్లడం ఆచారమబింది, ఇక చెన్న పట్టణంలో 


71 


విశాలాం[ధము 


“పంతులుగారి “శ్రీబాగ్‌? స్రీ వుకుషుల కందరకూ అడ్డం 
లేని ఆతిథ్య కేత్రంగా వుంది. ఎక్కడ యే మూలపచే 
శంలో జరిగనభలకు పిలిచినా (పయాణపు ఖర్చులన్నీ 
తామే భరించి, పైగా అక్కడ అధమం నూరు రూపాయల 
కట్న మైనా యిచ్చి రావడం వారికి అభ్యాస మైంది, హరిజ 
నోద్ధ రణపిషయంలో పంతులుగారి తో డ్చా శే లేనియెడల 
యింత [పచారం, యింతపని ఒక్క_నాటికీ జరిగివ్రండవు. 
పరిన రాలు వ్యక్తుల నెట్టా మార్చి వేస్తాయో చూడా 
లంకే పంతులుగారి న నిదర్శనంగా చూపవచ్చు. బంగాళా 
విభజనానంతరం బయలుదేరిన వుద్యమంలో నాబోటి 
వాళ్లకు దాదాభాయి, డిగ్గీ, దత్తు, వాచా, తిలక్కు_గార్ల 
రచనలు వేద పామాణ్యంగా వుండేవి, ఒక నాటి నాయం 
కాలం బెంచాయిసాోర రులో పంతులుగానూ, నేనూ ఒక 
చిన్న పడవలో వీ.కారుకు బయలు దేరాము, నేనున్న వాణ్ణి 
వుండకుండా హిందూ దేశపు దాగి(ధ్యం, కరవులు, ధన 
(ప్రవాహం, గృహపరి(శ్రమల నాశనం వీటిమీద పడ్డాను. 
ఈ సంభాషణ అప్పట్లో వారి కంత ప లేంగా వుండి 
నట్టు కనపడ లేదు, వారిమనస్సుకు కొంచెం కష్టం తోపింప 
చేసినట్టు జ్ఞాపకం, ఆ తరువాత చెన్న పట్టణంచేరాము, 
అది రుష్యూ, జపాను యుద్ధసమయం, ఒకరోజున రుప్యూ 


12 


శీ నా గేళ్వరరావు పంతులుగారు 


(ప్రభుత్వపు (పజావీడనానికి సంబంధించిన ఒక వ్యాసాన్ని 
“నేష౯”* షత్రికనుండి భాపాంతరం చేసి వేస్టిమి. దానిలో 
ఎక్క_డనో ఒకచోట *యీలాటి (పభుత్వానికి ఆంగ్లేయ 
(వభుత్వంవారు తోడ్పడుతున్నా”రని ఒకముక్క_ దొర్లిం 
దని అప్పుడు పోలీసుకమిషనరుగా వుంజన ఆరి శ కుజిగారు 
పంతులుగారిని సలివించి హాచ్చరించి పంపారు, ఇది 
పంతులుగారికి కష్టంగా తోచింది. అప్పుడు కరుకైన తల 
కట్టులు పెట్టడంకూడా రాజ(నోహమే అన్నారు, ఆ 
లు లు 
రోజుల్లో పంతులుగారు ఖరీదుగల సూట్లు వేస్తూ అం శ్లేయ 
(ప్రభుతం అంకు యంతో అభిమానం కలిగివంటూ 
వచ్చారు. ఆలాటి నాగెశ్వర 'రావుపంతులుగారు. గాంధీ 
మహాతు ని వుద్యమంలో కొటుకొసివోయి, ఆసూటులను, 
క్ష లు 
ఆ లాలిన్టాతువాళ్లను, ఆకూటికురాదిసోవులను ఒకతన్ను 
తన్నారు, గాంధ్‌వుద్యమంలో పడి ముతకబట్టలను కట్టి 
నారు, తమ ఆరోగ్యానికి భంగంకలుగుతుంచేమా అనే 
ఆలోచసకూడా లేక వూరూరా తిరిగారు. ఈ వుద్యమ 
ఫలితంగా ఖద్దరువ్యా పిక ఆం[ధప[తికాలయంలో స్టాపిం 
చిన స్ట్రీర్సువ్యవహారంలో వేలకొద్దీ హరించుకొనిపోయినా 
మళ్ళీ మాట్లాడలేదు. కాంగైైసు వాబ్బ'యోత్ప్తి 
నిమిత్తమె కొన్ని వేలతో స్టాపింపబడ్డ ము[చాలయంవారు 
౨0... య Cs 


13 


విళాలాంధము 


చివరకు యినుపముక్క_లను, పనికిరాని కాగితాలను చేతి 
కిచ్చినా కిక్కు_రుమున లేవు, ఇక కాం గెసుపతి యుల సహో 
యానికన్మి వారి యెన్నికలలో ఖర్చులకస్‌ చేసిన వ్యయం 
యిప్పటికీ రప కాన్యగాథ గాన ని వుంది. ఇట్లా అం(థోద్యమం, 
హరిజనో ద్యమం, భాంజాగారోద్యమం, కత్సి వెన్ను 
సున్నంపాడుదేవాల మాలు, (శ్రీ శెలసోపానాలు, భా 
చలవి వ్యూద్దీపాలు, కాంగ్రాస్సు మొదలగవాటి కన్ని టికో 
అలవికాని ఖర్చు చేస్తూ సరా నమన్న స్త సదుద్య చూలకూ తోడ్చ 
డుతూ, ేగహి హి_లెక కార్యాభిలాషులను పోషిస్తూ, శా కాము 
న్వయంగా వూరూరా (ప్రజా(ప్రబోధం చేస్తూ, చివరకు 
వుప్పున త్వా గహసమయంభో, మిక్కిలి అనారోగ సింగా 
వున్న సమయంలో జెయిలులోకూ జా కూర్సుండివచ్చారు, 
జెయిలుకు పో.్ళునా తమకు నాజమెన వింనులు, నంతర్చ 
ణలు, బీదలకు సహాయం తప్పలేదు, చివరకు యీళాటి 
పరోపకారిజోలికి పోవడం మంచిదికాదని (ప్రభుత్వనభ్యు 
లుగా న్రండిన ఆనర ఏలు క్యాం బెలుగారు నా గేశ్వర రావు 
పంతులుగారిజో క్యాని కిక పోవద్దని తమ తోడినభ్యులను 
హాచ్చరించినట్టుగాకూడ అప్పుడు చెప్పుకొన్నారు, 
చేశ సేవాపరాయణులు, 'త్యాగ మూర్తులు, దీన 
జనోగ్ధారకులు అయిన దేశోద్ధారక, విశ్వదాత (శ్రీ కాళీ 


14 


శీ నా గేళ్వర రావు పంతులుగారు 


నాధుని నాగేశ్వర రావు పంతులుగారు కడచిన ముపై ఇ 
యెండ్రనుండిచేస్తూవచ్చిన అఖండ సేవకు కృతజ్ఞ తాసూచ 
కంగా బెజవాడలోను, రంగూనులోను మన ఆం[ధులు 
చాలాగొప్పగాననా వ ధన్యుల య్యారు, శకేందశానన 
నభ యెన్ని కలలో స్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు 
అందరూ తమటఓట్లును పంతులుగారినే కెయిచ్చి తము పూజ్య 
భావాన్ని విశదీకరించారు. ఆధునికాం (ధులలో నాగేశ్వర 
రావుపంతులుగారు చేసినంత సర్భతోముఖమైన సేవను 
యెవరూ చేసినట్టు తోచదు. సయంకృ పీ. చేత నే, స్వసా 
హాయ్యంవల్ల నే (ద్రవ్యాన్ని అర్చించారు, (పజోపయోగం 
నిమిత్తమై అ(ద్రవ్యాన్ని భారాళంగా యిచ్చి వేశారు, 
(పస్తుతకాలఫు సారన్వతంళో, సంన్కరణంలో, 
“దేశకల్యాణవిషయంలో (పముఖస్థానాన్ని వహించి, (పజల 
యొక్కయు, (పభుత్యంయొక్కయు. గౌరవానికి ప్మాత్రు 
లె: తాల ల; దీనజన చాంధవు ౨, ఆ(శ్రితపోపకు లై, 
'దేశోస్దారక్కులై , ఆం(ధ్రజాతీయమూర్తిగా క్రీర్ణివహీంచిన 
నాగేశ్వర రావుపంతులుగారు 1988వ నం॥ ఏపిల్‌ 11-వ 
తేదీని మృతిచెందినారు, 'దేశోద్దారకుని మరణంచేత 
దేశం ఒక గొప్ప భక్తుని వోగొట్టుకొంది, (పజ లొక గొప్ప 
దాతను, పరోపకార పారీబుని పోగొట్టుకొన్నారు, 


75 


రావుబహద్దూరు, 
సర్‌ కూర్మా వెంకటరెడ్డి నాయుడుగారు 


'బెజవాడలోని దున్హాక శామందిరంళో (ప్రత్యే 
కాం[ధమహానభ ననూ వేశ మయింది, అ(గాసనాధిపతి 
స్థానంలో నలుపురంగు, ఏవో నూలునంబంధ మైన సూటు, 
కాస వెనక్కు వొకిగివున్న తెల్ల మస్టిక్తలగుడ్డ గల ఒక 
వ్య కి వెనక్కూ ముందుకూ వాగుతూ, కొంచెం గటిగా 

లి ల 
చెప్పవలసినచోట కుడిచేతిని యత్తుతూ, కాసేపు ఇంగ్లీషు 
లోను, కాసేపు ఆం[ఫంలోను వుపన్యసిస్తూ నిలబడ్డారు, 
కరీరచ్బాయ నలుపుగా వుండినప్పటికీ వికారమయింది 
కాదు. బంగారపుచ్మటం గల కంటిజోడు ఆ నీలమేఘ 
చ్చాయమోద తళతళలాకుతూ న్రండింది, ఆ విశాలమైన 
మొగం, (పకాశ మెన నేతాలు, నిడివైన విగ హం 
యివన్నీ వారిప్రాముఖ్యాన్ని సూచిస్తున్నాయి, వాశేరావు 
బసహద్దూరు, నర్‌ కూ ర్మా వెంకట రెడ్డ నాయుడుగారు, 

వెంకట రెడ్డ నాయుడుగారు ఏలూరులో వున్నప్పుడే 
న్యాయవాదివర్లంభో సరును, స్థానిక సంస్థల పాలనలో 
అనుభవాన్ని, ఆంధ ఆంగ్ల భాషలలో మంచి వక్ష 
త్యాన్ని సంపాదించుకోన్నారు, దేశ హీతెక కార్యాలపట్ల 
QQ య 


[శీ "రెడ్డీ నాయుడుగారు 


వారు చూఫుతూవచ్చిన (శ్రద్ధవల్లనూ, (పజోపయోగ 
వ్యవహారాలలో కనపరుస్తూవచ్చిన అభిమానంవల్లనూ, 






వీదో నమయానికై నన్న కల న 


గారికే కాదు, ఎుంకా యె జీ స 


క్ర శే డాక్టరు నాయరు, చం 

గార్లు ట్వ నె (ాహ్మః శతరో షమ సా తేడా శ 

పార్టీ వొకవిధమైన వుత్పాహాన్నీ,అ చం. 
90. యేండ్రపాటు మన చెన్నరాజధానిని యావత్తూ 
కలవరపరచింది ; కులత తాషలను రగిల్సింది, మాంకు 
గూ - పెముఫర్దునంస్క_ర ణలఫలితంగా బయలుదేరిన 
యెన్నికల సందర్భంలో యా వుద్యమం చిర కాలంనుంచి 
పాదుకొనివున్న అభి_ప్రాయాలను, అభ్యానాలను "తారు 
మారుచేసింది, నంఘాన్ని (బాహా ణులు-(బాహ్మణోతరు 
లుగా చిల్చి చదేశంకంళు కులానికీ, కులంకంకు వ్య కిక 
ఆధిక్యతను కల్పించింది. ఈ మహోేకంలో, ఈ పవా 
పహాంలో (చ్రాహ్మాణులు నలిగివోయారు, పోనియండి, 
(బ్రాహ్మణేతర సామాన్యజనులకయినా, లేదా రాజ్యాని 
కంతేకూ పునాదిగా వున్న రైతుకయినా వమైనా (ప్రయో 


7117 


విశాలాం[భము 


జనం కలిగిందా అం"కు అదిన్ని కనుపించదు. బిదలందరూ 
ఉన్నచోటనే చతికిలబడ్డారు, ఇక, జాతీయవాదులుగా 
వుంటూవచ్చీన పానగల్లు, పాత్రో, కూర్మా (పభ్ళ 
తులు కులతత్వ వాదులుగా నూారిపోయారు, (పజల 
సంగతి యేవిధంగావున్నా దృష్టియావత్తూ వువ్యోగాల 
మీద పడ్డది. ఈ వుద్యమం వచ్చి (బాహ్మృణ్ణి అవతలకు 
నెట్టినా, అనంఖ్యాకములమున (బాహ్మా ఇతరకులాల్లో 
చాలా వుష్మదవమైన వువ్యోగా పేతును (పజ్వరిల్ల జేసి, 
వారిలో వారిక పోటీని 'సాచ్చుచేసింది. ఇంతకూ రాజ్యా 
ధికారంలేని చేశంగో (బాకా ఇ కేమిటి, (బాహా గ గోతరు 
జేమిటి, వువ్యోగంవల్ల [ప్రయోజనం అంటూనుం కే అది 
వ్య_క్తిగతంగా తప్పితే రాజకీయంగా వుండదు, 

కూరా వెంక టరెడ్డినాయుకు గారు పేరుపడ్డ న్యాయ 
వాదులు, స్థానిక సంస్థల పాలనలో అనుభనంగలవారు, 
ఆం(భ ఆంగ్ల భాహలలో మంచి వక్తలు, ఆం(ధ్రాభిమూనులు, 
ఈలాటి |పముఖునికి 1920-న నం.పు పానగల్లువారి 
మం|(తివర్లంలో (పవేశం కలిగిందంకు ఆం(ధభులంతా 
సంతోషించారు, కాని 1920 లో పనికివచ్చిన వెంకట 
రెడ్డిగారు 1928 నాటికి పనికిరాకుండా పోయారు ! అర్హతి 
లేడా? సామర్థ్యం "లేదా? అన్నీ వున్నాయి, అయిలే, 


78 


యి 


వున జస్టిసుపార్టీ నాయకులు తవు మం(తులను యేర్పాటు 
చేయడంలో ఒక కల పెద్దయొక్క_ సామ ర్యాన్ని బట్టి 
గాక ఆయనస్వాఢీ నంలోవుండే ఓట్ల బలాన్ని బట్టి వ్యవహ 
రించేటప్పుడు ఏవో లోటులు వుండ నేవ్రుంటాయి. 

మన వాళ్లు కలిమి లేములను కాపడికుండ లన్నారు. 
నాజకీయాలూ అంతే. ఇ వ్వేళ పైమెట్టు; శేఫు (క్రింది 
మ్య, వెంక టరెడ్డ్‌గారు మం|త్రినర్షంచేత వుపేసీంపబడ్డ 
నాటినుంచిన్నీ (వతివతునర్గంలో చేరి వారిని ఒకవూఫవు 
వూపారు. చురుకయిన దెబ్బలను సాగదీసి బాదారు. 
ఇట్లాగాన్కీ (వతిపతంలో పూర్తిగా చేరిపోయినాశా 
అంశ అవ్‌ కనపడను, రామలింగా లెక్టిగారు మంత్రుల 
పెన తవు అవిశ్వాసతీర్మానాన్ని (ప వేశ పెట్టినపుడు 
'వెంకటనెక్షిగారు. అటూ వోటియ్య లేదు; ఇటూ 
వోటియ్య లేదు : తటస్థంగా కూర్చున్నారు ! 

“నమ్మి చెడినవారూ "లేరు, నమ్మక చెడిపోతే 
పోయేరు” అని మన తత్వ పాఠకులు పాడుతూవుంటారు, 
ఇది ఒక విశ్యానం. ఆ చల్లని ప్రభువులను నమన 
గీతాలను పాడుతూవ్రం కు యెన్నటిక యినా వారికి అను 
(గ్రహం కలుగకపోదు. భక్తుని విశ్వాసంతో, మిలిటరీ 
చిడ్డయొక్క ధైర్యంతో, సమయానికైై కనిపెట్టుకొని 


19 


విశాలాంధము 


వున్న వెంకటరెడ్డి నాయుడుగారికి చివరకు శుభలగ్నం 
నమకూడింది. కోయంబత్తూరు (బాళ్ళూ శేతరమహోనభ 
వారు గోషె౯(పభువుపైన నిరననచూపితే నాయుడు 
గారు వారిని నమర్థించాగు. సెమ౯ కమాపనుకు చాలా 
మంది దూరంగా నిలబడితే నాయుడుగారు (బ్రహ్మరథం 
పట్టి భళీ, భళీ అన్నారు, ఇంగ్లాండులో నర్‌ జా౯ 
సైమ౯ాగారికి యెడో విందు జరుగతూవుంకే మన 
నాయుడుగారు నందుచేసుకొని (బ్రిటిష్‌ ప్రభుశ్ళంయొక్క_ 
'మేళ్లనుగురించి నగారావాయించి, అది యీాశ్వర 
(పసాదమన్నారు. వెంక టరెడ్డినాయుడుగారిభో వీరరకం 
(పవహిప్తూవుండినప్పటికిన్ని టా తాన మించి 
చేసే ఆ వీరుని సోతాలను విసి విని యంతకాలమని 
(పభున్రలు వూరకుంటారు ? 1929-న సం, లో జిసివా 
యందుజరిగిన అంతర్హాతీయ నమా వేశానికి వారిని భారత 
(పతినిధిగా పంపారు. నైట్‌ అనరబిలు (శ్రీనవాన*ా (క్రి 
గారు దఖీ,/ణాథ్రికానుంచి వచ్చి వేసినత కరత వారిస్థాచే 
భారత్యవ్రభుత్వంవారి (పకినిధిగా నియమించారు, 19కికి- 
8ీ4-వ నం. లో స్రేబుక వున్సిలుకు సభ్యులుగా ఏర్పరచారు, 
ఇట్లా (ప్రభుత్యంవారు ఒక గారవంతర్యాత మరివొక 
గారవాన్ని యిస్తూ, చూపుతూ వుండగా, మదరాసు(ప 


30 


(శీ "రడి నాయుడుగారు 
Gత 


భత్యం వారి లా మెంబరు నర్‌ యమ్‌. కృన్నకానాయరు 
గారి మృతివల్ల యేర్పడిన ఖాళీలో మన నాయుడుగారిని 
నియమించి “ నమ్మక చెడిపోతే పోయేరు ”” అనే గీతం 
యొక్క_ నత్యాన్ని విశదీకరించారు. నర్‌ వెంకటరెడ్డి 
నాయుడుగారు ఆం[ధ్రులని వున మెంత పొంగినా,కొ లల్లాయి 
గుడ్డన్వ రాజ్యగాళ్లని గాంభేయులను గురించి *ఖయిదీలకు 
మజ్జిగ అడిగేరుసుమా. నేను లేదనవలసివస్తుంది”” లాటి 
వారి (పయోగాలు కాస్త చిన్రక్కు_ మనకమానను, 
అదృష్టం కలిసివస్తే అన్ని కార్యాలూ నల్లేరు 
మోది బండిలాగ సాగిపోతామి, నర్‌ హోప్‌ట౯ా నీకు 
గారు తమ పదవినుండి విర మించుకొన్నారు, ఇందువల్ల 
నాయుడుగారు (పభుత్వంవారి కార వీనిర్వాహక నంఘానికి 
నవుపాధ్యకులున్నూ, ఛశానననభకు నాయకులున్నూ అయి 
నారు, ఇంతలో ఎర్‌ స్కి౯(వభువు సెలవుమోాద వెళ్లడం 
చేత నాయుకుగా రే మహోన్నతమైన ఆ గవర్నరుపదవికి 
సియుక్తు లయినారు. ఘనతవహించిన రావుబహద్దూరు 
నర్‌ కూరా) వెంక టరెడ్డినాయుడుగారు ఆ వున్నతపదవిని 
యెంత కఠీవితోను, దర్పంతోను, సామర్ధ్యంతోను నిర్వ 
హపించాలో అంతగా నిర పహించారు, ఆం(భులు (పథాన 
మం(తులుగను, గవర్నరు జనరలుగారి కార్యనిర్వాహక 


81 


విశాలాంధము 


నంఘ నభ్యులుగను, గవర్నరుగను, ఇండియా కార్యదర్శి 
మం[త్రులుగను తవు వువ్యోగాలను నిర్వహింపగలర నే 
కీర్తిని పానగల్లురాజా, సర్‌ బి, యక, కర్మ, సర్‌ కూర్మా 
వెంకట రెడ్డినాయుడు, ఈడుపుగంటి రాఘవేంద్రరావు 
గార్లు మన దేశానికి కలిగించారు. 

గడ్డకట్టుకొనిపోయిన జస్టిసు పార్టీమిదను, వారి 
(పభుత్వవిధానంమిోదను (ప్రజలలో పెద్దఘోను బయలు 
-జీరింది. 1986-వ నం, ఫ్ర యెన్నికలభో, 20 సంవత్స 
రాలు చెన్న రాజధానిని యావత్తూ వోభింప చేసిన యా 
పార్టీ యింతలో లేచేడానికి వీలులేకుండా పడిపోయింది. 
నాయకుడని, మం(డ్రియని, జమిీందారని వేరుపడ్డవా 
రంతా డెబ్బతిన్నారు, మం[తిపదవులను స్వీకరించాలా, 
వద్దా అని కాంట్రాసుపత.ంవారు వూగులాడుతూవుండే 
నమయంలో, యీ భారాన్ని బొబ్బీలిరాజు, రైబానరబిలు 
శా స్క్రీ, నర్‌ మహమ్మదు వుస్మా౯ గార్లవంటియోధులు 
మోద వేసుకొ నేదానికి వెనుకతగ్సినపుడు దథీ,ణా ఫికాలో 
ఇండియాగ వర్న మెంటువారి యేజంటుగాను, చెన్న 
పురిలో (పభుత్వంవారి లా మెంబకుగాను, చివరకు చెన్న 
రాజధానిగవర్నరుగాను అధికారం నిర్వహించిన రావు 
బహద్దూరు నర్‌ ష్‌ వెంక టరెడ్డినాయుడుగారు 


82 





కూ రా వెం 


ఇకా 
Tere) 


కా Cd 
ww 0) 9 
ఆలీ 


రావుబహ 





శీ "డి నాయుడుగారు 
డే 


“నమ్మి చెడినవారూ చేరు-నముక చెడివో తేపోయీరు” 
అని (ప్రహ్లోదుని భక్షితో, హనుమంతుని విశ్వాసంతో (ప్రభు 
త్వాన్ని కీర్తిస్తూ నడిమం[త్రపఫు సికిని మాద వేసుకొన్నారు 
గాని ఆ కొల్లాయిగుడ్డ మూక ల నివ తాండవంముంగల 
నిలువ లేకపోయారు, 

నర్‌ కూర్మా వెంక టరెడ్డినాయుడుగారు పొందవల 
సిన రాజమర్యాదలు చాలాభాగం పొందారు, (బాహా 
శేతరుల పహౌన జాయంటుపార మెంటరీ కమిటీ వారి వద్దకు 
వెళ్లిన రాయభబారిన ర్లానికినా నాయకత్వం వహించారు, చెన్న 
పురిలాకా లేజీలో కా స్టిట్యాషనల్‌ లాలో వుపన్యాసకు 
లుగా నియుక్తులయినారు, ఆం[ధయూనివర్పిటీ పట్ట(ప్రజా 
నోత్సవనసమయంలో వుపన్యసించారు, నాట్యకళను, కభా 
పరిషత్తులను (ప్రోత్సహించారు, ఆంధ్రుల కే కాదు, భారతీ 
యులకు సాధ్యమైన వుద్యోగాలను వహించారు, కాని, 
వారి శకి సామర్థ్యాలను, వక్త ఫ*్వన్నిః విజ్ఞానాన్ని, మిలి 
టరీ ధైర్యాన్ని భారత జాత్య భి వృద్ధికి వినియోగించేదానికి 
బదులుగా సంకుచిత మైన, కులతత్వ(పధాన మైన రాజకీ 
యాలకు వినియోగిస్తూ “ఓ జిన్నాగారూ, మామాట 
మరచిపోకండోయిఅనిదీనవిన్న పాలుచేస్తూ, ముందుకూ 
వెనక్క్యూ._, వెనక్కూ. ముందుకూ నడుస్తున్నారు, 


88 


సర్‌ ముత్తా వెంక టసుచ్బారావుగారు 


మాననీయులు, న్యాయమూర్తులు సర్‌ ముత్తా 
వెంక టసు బ్బా రావుగారు తమ ఉవ్యోగాన్ని వీరమించి 
యిప్పటికి రెండుసంవత్స రాలకు పైగా కావసోంది. ఇదివరకు 
ఎందరో న్యాయమూర్తులు ఉద్యోగాలు చేశారు; మాను 
కొన్నారు, కాని, వెంక టసు బ్బా రావుగారు తమ ఉక్యోగ 0 
మానుకొన్నార ౦కే (పధానన్యాయ మూర్తి నర్‌ లయొ నెల్‌ 
లీవ్‌, అడ్యొ శేబుజనరల్‌ సర్‌ అల్లాడి కృష్ణస్వామి 
అయ్యరు, న్యాయమూర్తి పి, 'వెంకటరమణా రావు చెన్న 
ఫురిఅడ్యొ కేట్లసంఘాధ్యమ్షులు యస్‌, (శ్రీని వాసఅయ్యం 
గారు, యాలాటి మహామహులంతా ఎందుకు వారిని కీర్తిం 
చాలి ? అంత గొప్పగా ఎందుకు వారిని స్టోత్రంచేయాలి? 
ముత్తా వెంక టసుబ్బా రావుగారు ఎక్క_డనో కట 
కంలో బందా రని చెప్పుతారు, అనలు వారు పెరి 
గీంది బందరుప[రమిద, ఆ పషరలో నమి మహత్తు 
వుందోగాని అ గాలినిపీల్చి, ఆ నీళ్లను _తాగినవా రెందరో 
నాయకులై ఒక్కొక్క వ్యవహారంలో ప్రసిద్ధి కెక్కి తే, 
వెంకటసుబ్బారావుగారు “ధర్మపరిపాలనలో యింతటి 
వారు లేరనే (ప్రసిద్ధిని, కీర్తిని గడించుకొన్నారు, 


(శీ ముత్తా వంకటసుబ్బా రావుగారు 


అందరివ లె వారున్నూ చెన్న పట్టణంలో న్యాయ 
వాసులకు సంబంధించిన తరిఫీతును పొంది, రాధాకృష్ల 
య్యగారితో కలిసి తమవృత్తిని (ప్రారంభించారు, ఒరి 
జినబు-సెశునందలి న్యాయ వాదులలో యింతేటివారు లేరని 
వీంచుకొనేదానికి వారికి యెంతోకాలం పట్టలేదు, వారు 
న్యాయవాదిగాక ౦ కొ న్యాయ మూర్తిగా యక్కు_వ (పసిడి 
పొందారు. “ధర్మ శాస్త్ర పాలనమం శే కండ్లు మూసుకొని, 
నడచినదారి నే నడవడం కాదు. నాగరకనంభూనికి ధర్మ 
(ప్రగిసాపనమే ఆధారము” అనే ఉత్కృస్ట్రభానంతో 
(ప్రారంభించి తమ (ప్రతిచర్య శోను, (ప్రతిఅకుగులోను ఈ 
ఆదర్శాలను ఆచరణకు తెచ్చిన భాగ్యశాలి ఆయన, 

అ నేకవిధములయిన మానసిక(ప్రవృత్తులతో నిండి 
వున్న నంఘంగో సాధ్య మైనంతినరకు నిజాన్ని (గహించి, 
న్యాయాన్ని స్థాపంచడమే న్యాయమూర్తి యొక్క_ ధర్మం, 
ఈ ధర్మాన్ని నిర్వహించడంలో వారు అధికారుల అను 
(గ్రహానికి (పాకులాడలేదు, ఆ/గహానికి బెదరలేదు, 
అ|పతిహతే మైన సాషతెం(త్యాభిలాష, నరగజనాదర 
ణీయ మైన ధర్మానురాగం, నిరుపమానమైన మేధానం 
పద వారితో మూర్తిభవించి, గొప్ప అలంకారంగా 
క్షోభించినాయి. 


విశాలాంధము 


న్యాయ మూూర్తియొక్క._ గొప్పతనం న్యాయసూ[శతా 
లను పఠించడంలో లేదు; న్యా యాన్ని (త్రవ్యడంలోను, 
ధర్మాన్ని (పతిస్థాంచడంలోను వుంది. ఈగుణా లన్నీ 
నుచ్చారావుగారి (పతితీర్పులోను (ప్రతిఫలిస్తూవున్నాయి. 
ఉభయపకువాడాలను పరిశీలించి, కచ్చితమైన నిర్ల 
యానికి రావడమే వారి లత్ష్ముం, వారి ఆశయం. 
వారు హిందూధర్భశాస్తా/న్ని వెనుకబడిపోయి న పుక్కిటి 
గాథగా (తోసివేయలేమ, దాన్ని ఆధునిక కాలాను 
కూలంగా (తిప్పి, నూతనాలంకా రాన్ని తొడిగి నూతన 
జీవాన్నిపోసి హిమవత్సర్వతవు శిఖరంలాగ ధగద్ధగాయ 
మానంగా (పకాళింపచేసిన ధర్మ శా శ్ర్రజ్ఞు జాయన,. 

ఆయనచేయి అన్నిటిమోదా పడ్డది, వారు వ్యాపార 
పరిశ్రమలవల్ల కలిగే మార్పులను మనసులో పెట్టు 
కొని హిందూలాకు సంబంధించిన బంధువారనత్యమందు 
అనుకూలమయిన నియమాలను చేస్తూవచ్చారు, ఆధ్యా 
ర్లికోద్దేశాలనుబట్టి న సవ న! అది భౌతిక 
కార్యంగా నే ఉండా లన్నారు. శ్రీల హక్కులను ఎంత 
మట్టుకు కాపాడాలో అంతమట్టుకున్ను కాపాడేదానికి 
జంక లేదు. పాందూమతాన్ని వదలి అన్యమతంలో చేరిన 
వారిని మళ్ళీ మతంలో చేర్చుకోవడం శా స్ర్రవిరుద్దం 


86 


(శీ ముత్తా వెంకటసుబ్చారావుగారు 


కాదన్నారు, హిందూమతంలో పంచమవర్షం "లేదనీ, 
అస్పృశ్యత లేదనీ (ప్రతిపాదించినారు. ఇంతేకాదు, సర్‌ 
సుబ్రహ్మణ్య అయ్యరు మొదలుగాగల వారు (పారంభిం 
చిన రైతుహక్కురతుణాన్ని వారు పూర్తిగావించినారు. 

“వంకట సుఖా స రొవుగారియొక్క అధిక్యతను 
గురించి యెంత చెప్పినా తరుగులేము, విసుగులేదు. వారి 
కంచు యెక్కువ చదివినవారు, యెక్కున తెలివిగలవారు, 
యెక్కువ గొప ప్పతనం వున్న వారు ఉం కే ఉండవచ్చును 
గాని యామూడు గుణాలూసు బ్బా రావుగారిలోవ లెలగ్న 
మయినవారు యింకొకరు లేరన్నారు న్యాయమూార్థి 
వెంక టరమణా రావుగారు. ఈలాటి న్యాయమూర్తి మరి 
వొకరు లభించేడానికి చాలాకాలం పట్టుతుంది, పూర్వ 
కాలపు నాగరికులు ఆధునికసాంఘిక పరిస్థితుల నెను 
రొ_ని కొట్టుకులాడే యో కాలంలో హిందూనంఘాననికి 
పీరు చేసిన సేవ అమూల్య మైం దని నర్‌ అల్లాడి క్భప్ల 
స్వామయ్యరుగారు వా(క్రుచ్చారు, నిశ్చయం, 

సర్‌ ముతా వెంకటసుబా రావుగారు న్యాయ 
మూర్తిగా నే కాదు గొప్పనంన్క_ర్తగాను, సాంఘిక సేవ 
కుడుగాను, డాతగాను (ప్రసిద్ధివాందివున్నారు, వారున్ను, 
"లేడీసుబా ఇ రావుగారున్ను చెన్నఫపురిలో స్థా స్తాపించిన సేవా 


87 


విళశాలాంధము 


నదన మే వారి సేవాభిలాషను, దాతృ త్వాన్ని కలకాలం 
వాటుతూ వుంటుంది, మన చెన్న రాజధానితో యిదివరకు 
యెవరూ (పారంభించని మహోత్కెష్ట కార్యాన్ని 
(పారంభించి, భర్తలువదలిన (ప్ర్రీలకు, దిక్కులేని ఆడు 
వారికి, హరిజన వాలికలకు తి నేదానికి అన్నం, కొట్టుకొనే 
దానికి బట, డఉండేడానికి యిల్లు విరామానికె ఆట 
లు ౧౧ 0 

పాటలు యీర్సరచి, తమకూ తమ సంఘానికీ వినియో 
గించే విద్వను, వృత్తులను నేర్పి (పయోజనశకారిణులనుగా 
చేసేదాసికై. చేస్తూవున్న కృప్‌.కి సాటి యింకొకటి లేదు. 
ఈ గొప్పప్రణిష్థాపసకు ఒక్క సున్నారావుగారే యిప్ప 
టికి 70, 80 వేల రూపాయలను యిచ్చివుంటారు, 

సర్‌ ముశ్తా'వెంక టసుబ్బా రావుగారు సంస్క_ రృలు, 

జల్‌ లక్‌ ఇళ్ళు ర శ 

అయినప్పటి; వారి హృదయ మెంత వుడారభావాల 
తోను, ప్రాచీనధర్శ శాస్త్రాలపై అను రాగంతోను నిండి 
వున్న గో, అడ్యొకేబు జనర లుగారి నుపశ్యాసానికి నమా 
ధాన మిస్తూ వారు 

ధర్మస్వరూపనిర్వచవం గెమెంకిక ప్టమెన కార్య మెనప్ప 
టికిన్ని న్యాయమూర్తి గావున్న వ్యక్తికి ధర్మాన్ని సరిగా పాలించ 


డమే ఏ కాదర్శ్భం గా వుండాలి, అట్టి ధర్మ నిర్వహణంలో 
స్మృృతిబద్ధంగా (పవర్థించాలి గాని వుల్లంఘ్‌ంచ రాదు, న్యాయాధి 


88 


శీ ముత్తా వెంకటసుబ్బారావు గారు 


పతి గుడ, ధర్భజ్ఞ డై వున్నట్లయితే ధర్మ పరిపాలనకు ఆత 
డొనర్చ్భు (పవత్నాలట్‌ స్థ్ఫృుతులు 3 యేమాతమున్నూ అడ్డంరావు, 
నిశాలభ'వవూరితీ మెన వ్యాఖ్యానానికి జా స్తాాలలో తవకాళం 
వున్న పుడు కాలానుగణమెన సాంఘికపుమార్చులకు అనుకూల 
మెన వ్యాఖ్యానం చేని, ఆహ సాంఘీక పరిసితులకు అనుకూ 
లంగా ధర్మాన్ని పాలిస్తూవుండాలి, హీందూ ధర్జశాన్ర్రం అట్టి 
విశాల మెనదనిన్నీ, జీవవంతమయినదనిన్నీ , జేళకాలపా తాదుల 
ననుసరిం చిన మార్పులకు ఆవ కాళంగ అదనిన్ని , అడే హిందూధర్మ 
శాం మొక్క వుక్క్చష్షత్‌ అనిన్నీ నా అఫి పాయం, 
అని వ్యాకుచ్చిన అభి పాయా లే విశదీకరిస్తూ వున్నాయి, 
మున చెన్నపురి ఉన్న తే న్యాయస్థానంలో న్యాయ 
వనార్సిపదవిని వహించిన ఆలఃటి ఉదారహృదయులు, 
ద-యూమయుబఖు, సౌమ్యులు యింకొకరు కనువీించడం 
చేదు. ఆయన పదిహేడు సంవత్సరాలు తచేకదీకుతో 
అర పాలించిన న్యాయమూర్తి, "రాబోవు తరాల 
వారికి అదర్శస్యరమూపుడు, స్యాతం(త్య మూర్తి, సేవాభి 
లావి, స్కా-ు నంఘానికి స్వాతంత్ర్య, సావాన, నదే 
శాభివానాలను నూరిపోసిన నాయకుడు. సహోమండు 
కమిటీలో స్వాతిం త్యపథాన్ని (తొక్కిన ధీరుడు, కనుక చే 
మహాభఘనతేవహించిన నిజాంభువు వారిని లాక్కొని 
బీహారులో తమ (ప్రతినిధిగా యేర్చాటుచేసుకొన్నారు; 
ఆం(ధచేశ మంతా నేడు 


89 


విశాలాం[ధము 


నీ న్యాయశా స్తా బ్రియంత స్సారము (గ్రహించు 
తలంపుతో లెస్సగా తడినీనావు 
ఆంధధ్రు లందటునుగా కఖిల దేశము గర్వ 
పడ న్యాయమూార్డితకా పడనీ గావు 
తీర్చు చెప్పటయందు, మార్పు చేయుటయందు 
ధర్మ దేవత కింత దడిసీ నావు 
సచ్చరి తాదులౌ సద్దుణమ్ముల చేత 
విపీతుల మదులలో విడిసీ నావు 
తే॥ నీదు యోగ్యత గుర్తించి నిను నులించి 
సర్‌ బిరుద మిచ్చికొనలేడె చకవర్తి 
ఆశితాప్త విధేయ! నిరంతరాయ! 
నూరిజన గేయ ! వేంకట సుబ్బరాయ ! 


అని పురాణం న తీర్గులవారితో పాటు 
ఐక్యకంఠంతో కీరిస్తూవుంది. 


90 


ఆంధభీష్మ, న్యాపతి సుబ్బారావుపంతులుగారు 


ఆం|ధచేశంలోని రాజకీయాలకు న్యాపతి సుబ్బా 
రావుపంతులుగారు సువాయానంగానే గురుస్థానం వహి 
సారు. వారి జీవితంలో వ్రీడరీప్రాసున్నూ, (పజాసేవ 
యున్నూ ఒక్క_ ళు ముహూరాన (పారంభ మైనాయి, 
ఆ కాలంలో రాజమహేంద్రవరంలో ఉద్భవించిన (పతి 
సాహిత్య, రాజకీయ, సాంఘికోద్యమానికీ వారే నాయ 
కులు, వారు చాలాకాలం (శ్ర) వీచేశలింగం పంతులుగారి 
సంఘనంనస్కరణోద్యమానికి కుడిభుజంగా వున్నారు. 
ఆం[ధవాబ్బయాభివృద్ధికై “చింతామణి ”ని స్థాపించి సార 
న్వతం సేవించారు, మునిసిపాలిటీలోను, జిల్లాబోర్షులోను 
నభ్యత్వం వహించి స్టానికసంస్లా పాలనంలో మార్లదర్శకు 
లైనారు. జిల్దానభలను (పో త్సాహపరుస్తూ (పజల్లో రాజ 
కీయజ్ఞానం వ్యాపింప జేయడానికితో డ్ప డుతూవుండేవారు, 
న్యాయ కా్ర్ర వాదంగోను, న్యాయాధి కారులను 
వొప్పించడంలోను వారు స్థిత ప్రజ్ఞులు, పది నంవత్సే 
రాలు గవర్న మెంటుప్టీడరుగాను, పబ్లిక్‌ (ప్రాసిక్యూటరు 
గాను పనిచేశారు, కేవలం ఉద్యోగ వ్యామోవాంలోనే 
వుంకే ఎప్పుడో న్యాయవీఠం ఎక్కివుండేవారు, కాని 


విశాలాంధము 


వారిళో ఉవ్యోగవ్యా మోహంకంకు (పజాసేవాభిలా సే. 
యక్కువగా వుంది, 1892-వన నంవక్పరంలో మద కాసు 
కాన్సిలు సాపింపబడ్డపృడు తమ ఉకోగానికిరాజీనామా 
aE నో నీ 
యిచ్చి ఉత్తర తెలుగుజిల్లాలపమోన శాననసభలో (ప్రవే 
శించి, 1898మొదలు 1899 వరకు (ప్రజాసేవళోమాష్న తై 
ను 
వుండ్‌రి, వారు నభ్యులుగా వున్నంత కాలం తరుచుగా 
దేశంలో నంచారం చేసూ, (పజలక ష్టసుఖాలు తెలును 
కొంటూ, తెము నభ్యశ్యాన్ని (ప్రయోజనకరంగా చేసు 
స సా గ అలి 
కొంఓబావుం వాగు, ఇట్లా వారు ౩ బ్ర )యన థలో 
గడించిన అనుభవంతో 1910-న సంవత్సరంలో యింపీ 
రియల్‌. తెజిన్లేటివుకౌొన్సిలులో (ప్రవేశించి, తమ శకి 
ఇకా అటు 
సామర్థ్యాలు మాప్రతూ తిమ సేవనూ తమ (పాము 
ఖ్యాన్న్‌ విస్తరింప చేసుకొన్నారు. (పతి దేశయనమన్యనూ 
ఛాంతెంగా యోచించి, ఎన్ని ఆటంకాలు కల్పంపబడి 
శ్నేమం ఏ నెఫుకు వాలు 
తుందో అవైఫుశే తిరిగి పోరాడుతూ, (పజాభిమూను లనే 
కీరి గడించుకొనా,రు. 
— 


య 
సుబ్బాఫావుపంతులుగారు. శానననభలో ఎంత 


నప్పటికీ వాటికి లొంగక, (వజూ 


జ, పి అద ow బవ 
శ్రద్ధగా వని వసూనవ్రండవారో ఆ కాలపు కాంగైాసు 


ఉద్యమానికికూడా ఆంత్ర (శద్ధగా పనిచేస్తూ వచ్చినారు, 


92 


శీ న్యాపతి సుబ్బారావు పంతులుగారు 


1885 లో కాం(గెసు సాపింపబడ్లప్పటినుంచీ కాం(గ7సు 
థి ఢి 
సేవచేస్తూ 'కాం(ెసువ్య కులుగానే వున్నారు, 189గ-న 
నంవత్పరంలో చెన్నఫురిలో కాం|7ాసుమహానభ జరిగిన 
పుడు ఆహ్యాననంఘాధ్యకు డుగావుం డె గారవం వారికే 
దక్కింది. ఆ కాలంలో కాంగై్రాసులో (పసిద్ధివహించిన 
ఆం(భులు వారొక్క_ రే, ఈ విధంగా వారు రాజకీయాల్లో 
సంయుక్షరాస్తా )స్లో మదనమోసన మాలవ్యావ లెను, 
౨“ 6౨/౧౧ 

చెన్న రాజధానిలో సేలం విజయ ౮'ఘవాచార్యులవారి 
వలను, బంగాళా బేశంలో సు రేంద్రనాథ బెనర్జీ వ లెను, 
బొంబాయిలో వాచాగారివలెను భారతీయ వ్య_క్టిగా 
అ 2 లో ని పి “As 

పరిగణేంపబడి ఆం(ధ దళానికి (పటిష్ట నార్జించారు, 
191క8ి-వ సంవత్సెరంమొదలు నాలుగు నంవత్సరాల 
వరకు కాం(7సు జనరల్‌ సెక్రటరీగా వుండి, చేశ 
మంతటా నంఛవారంచేసి, కాం(7సును బలపరచి, తము 
కార్యనిర్వ హూణశక్తిని (పకటించారు. కాంటెసువార్త 
చాట-టకున్నూ, దైనిక ఆంగ్లషత్రిక లేని లోటును తీర్చ 
డానికిన్నీ దేశమున జరిగిన కృషిలో సుచ్చారావుపంతు 
లుగారు (పముఖస్థానం వహించి, హిందూప[తికా 
స్థాపకుల్లో ఒక్కరుగా యిప్పటికీ కీర్తింపబడుతూనే 


93 


విశాలాంధము 


సుబ్బారావుపంతులుగారు ఎంత శాంతి(పియులైనా, 
ఎంత రాజభక్తిపరాయణు లైనా చేశానికిన్నీ, న్యాయా 
నికిన్ని అపచారం జరిగచోట్ల యప్పుడూ వెనకడుగు 
వేయలేదు. జలియనువాలాబాగుదురంతాలను ఖండించ 
వలసివచ్చినప్పుడూ, (పభుత్వంవారు రాజకీయవాదుబను 
అన్యాయంగా ఛాధించేటప్పుశూూ, వాడపల్లి కేసువిచార ణ 
సందర ఇృంలోను, యింకా అవసరం క లిగినప్పుడున్న్నూ 
సుబ్బా రావుపంతులుగారు యువకుల వుత్సాహమున్నూ, 
పెద్దలయోచననున్నూ, న్యాయశాస్త్ర పాండిత్యమున్నూ 
(ప్రదర్శిస్తూ అపారమైన సేవ చేస్తూ ధన్యు లైనారు, 

పంతులుగారు ఇప్పుడు వ యోవృద్ధులైనా, ఎచ్చట 
యీ అవనరసభ జరిగినా ఎంతదూర[పయాణం చేయ 
వలసివచ్చినా, తా మానభకు పోయి, చిరకాల నంపా 
దితమైన తమ అనుభవాన్ని (ప్రజలకు లభింప జేస్తున్నారు, 
రాజమహేం[ద్రవరంలోని పూందూనమాజానికి. అధి 
పతుఆె, పోపకులె హిందూధరాన్ని ఉదరినున్నారు, 

pre పక ల జరీ 

ణా 

పాగా, భుజాలమోదనుంచి (వేళ్లాడే ఉత్తరీయం ధరించి, 
వె (సాయిగారి నభలో నిలబడి, తూచి వేసిన పదాలతో, 
"బెదురు లేని ధాటీతో ఘైన్య'వ్యయాన్ని గురించీ, -దేశీయు 


94 


లకు ఉన్నతోద్యోగా లివ్వ డాన్ని గురించీ చేర 

వుపన్యాస కాలంనుం వీ యిప్పటివరకూ వారు | Sr: 
వున్న తెంపుళేని సేవను తలుచుకుంకు యెవరు మన 
ఆం(ధ్రభీమ్మునికి ధన్యవాదా లర్సించరు ? ఎవరు ఆగురు 
చేవునికి భక్తివిళ్యాసా లర్సిం చకుండా నృండగలుగుతారు ? 


Q్రిర్‌ 


దివాకా బహద్దూరు, సర్‌ మోచర్ల రామచంద్రరావు 
పంతులుగారు 
ఆం ధచేశంభో నూతనపజాహితజీవితవిధానం 
సూచించి ఫువాది వేసినవారు న్యాపతి సుబ్బా రావ పంతు 
లుగాశె శే, దాన్ని తన జీవితంలో పరిపక్యం చేసుకొని, 
దానికి సక్రమమైన అవతారం యిచ్చి, దేదీప్యమానంగా 
మన కండ్ల యెదుట నిల బెట్టినవారు మోచర్ల రామ చం[ద 
రావ్రపంతులుగారు, వారిపుక్టుక 1868లో, అనగా వారు 
సుబ్బా రావ్రపంతులుగారికం యె బాగాపన్నెండేళ్లు చిన్న, 
ఆయన పెరిగి పెద్దవా రయ్యేటప్పటికి సుబ్బా రావుపంతు 
లుగారి కృషి. కొంత ఫలించి, దేశీయస్థానిక (ప్రభుత్వసంస్థ 
లకు మంచి పునాదులు ఈ యేక్చడినాయి. వాసి సమస్య 
లున్నూ హెచ్చినాయి, పని చేయదలచుకొన్న (శ్రమశీలు 
రకు పఠించడానికీ, విచారణ చేయడానికీ, యోచించడానికీ, 
పరిష్కరించడానికీ ఎన్నో అవకాశాలు కుదిరినాయి, అటు 
వంటి సమయంలో రామచం[దరాన్రపంతులుగారు [పజా 
హిత కార్యరంగంలో అడుగు పెట్టవలసివచ్చింది, 
ఆయన తిరువల్లి, క్కే శి హిందూమైస్కూలులోను, 
(పెసిజెన్సీకా లేజీలోను, లాకా లేజీలోను చదువులు పూర్తి 








శీ మోచర్ల రామచం[దరావు పంతులు గారు 


చేసి, ఆం(డ్యూ లాంగు అనే సాలిసిటరుకింద కొంతకాలం 
అ(పెంటిసుగావుండి ఏలూరులో పీడరీ(ప్రాక్టీను మొదలు 
పెట్టి ధనముకు ధనమూ, (పజలతో పరిచయమూ, 
వారికి సంబంధించిన నమన్యల క్షానమూ, వారికి ఉప 
కారం చేయవలసిన. విధానాల నేర్చూ అన్నింటిని యేక 
ముహూర్తాన నంపాదింప (ప్రారంభించారు, వ్యవసాయం, 
సీటిపారుదల, అడవులు, శిస్తులు, విద్య, (ప్రజారోగ్యం 
ముద'లెన పరిపాలనానమన్యలను ఆమూలా[గంగా, 

6... 
గుటుముటులతో పఠించి, ఎఎట్లి నమన్యల నైనా యెదు 

లు లు లు 0. 

ర్కొ_నే సాధనాలు సేకరించారు, 

ఆయన యె సవ స్యను తీసుకొన్నా దానిని ఆమూ 
లా(గంగా, అనగా పుట్టుపూర్యోో త్త రాలు, ఇతరనమ 
న్యలతో దాని నంబంధాలు, లోటుపాట్లు, నంస్క_రణ 
మానాలు సరం పఠించి తయారుగా వుండేవారు. కమి 
టీలలోనూ, మోటింగులలోనూ చర్చలువచ్చినప్పుడు, 
తమ వాదాన్ని చక్క_గాచేసి యితరుల వాదాలలోని 
తప్పులు ఖండించేవారు, ఉ(దేకము, విడివాదము మొద 
ఆన ఉపాయాలు వేటినిగాని అవలంవింపక, తమ భావం 
6౬... 
తాము సూటిగా, న్యాయంగా చెప్పేనరికి యెంతటి 
వక్తల నో లైనా కట్టుబడిపోయెవి, ఆయన చేసిన సూచన 


97 


విశాలా రధము 


లకు (పతిసూచనలు చేయడానికి వలాటి పండితుడి కైనా 
కష్టమయ్యిది. ఈ విధంగా ఆయనకు అ నేకవిషయాలలో 
పాండిత్యేమూ, కురిచయ మూ వున్నందునల్ల అనేక కని 
టీలలో నంపర్క_ం కలిగేది. ఇట్టి పండితుని సహాయం 
చాలా అవనరం గనుకనే (ప్రభుత్వంవాశే వారిని యెన్నో 
కమిటీలగోకి కోరి వీలు చుకువో యువారు. లిట్టనుకమిటీలో, 
నీను కమిటీలో, సాండర్‌ స్ట కమిటీళో, రొండు కువబిలు 
కాన్ఫ రెన్సుయొక్క- అనేక నబ్‌ కమిటీలలో, అనేకవిధా 
లైన రిఫారంస్కీ_ములలోనూ ఆయననలహో నహాయాలు 
(ప్రభుత్వానికి తప్పనిసరిగా కావలసివచ్చేవి, అధికార 
వన్హానికి నంబంధించనివారు గనుక ఆయన భారతీయ 
పక్షముగా స్వతంత్ర మైన సూచనలు చేసి, వానిని చేర్పిం 
చ గలి-గవారు, ఇదిగాక (పజలతరఫ్రన సాత్ఫుమివ్యడానికి 
జాయింటు పార్లమెంటరీ కమిటీలో 1919 మొదలైన కమి 
టీల యెదటికి వెళ్లినారు. (ప్రజలతరఫున ఏ కార్యమైనా 
నమ(గంగా పఠించి జెప్పు టేహనులు నడిపేవారు, 1927 
లే స్వ దేశ సంస్థాన(ప్రజల డెప్ఫ్యు టుషనును యింగ్లాండుకు 
తీసుకుపోయినారు, 1982 తో 14-వ నేపునల్‌ లిబరల్‌ 
ఇడ రేషనుకు అధ్యక్షత వహించారు. ఆయన యెప్పుడు, 
వ్‌ ఉపన్యానం ఇచ్చినా, (వాసినా (పభుత్వంవారు దాన్ని 


98 


(శీ మోచర్ల రామచందరావు పంతులుగారు 


గమనించి, తమ స్రీ_ ములను అందుళోని సూచనల 
(ప్రకారం నంస్కరించవలసిందే. లేకపోతే విమర్శలకు 
పా(తమయ్యేవారు. (ప్రభుత్వంవారు చేసిన భారతీయ 
చట్టాలు, రాస్ట్రయ శాసనాలు, ఇతర నంస్క_రణాలూ 
నేడు (పజలకు ఏమా(త్రమైనా మేలుచేస్తూనున్నా యం శే 
యిటువంటి (పజాహితేజీను 'లెందరో యెట్టి పటాటో 
పాలూ, కేక్‌లూ, ఢాకలూ లేకుండా సవ్యంగా పూనిన 
'శద్ధవల్లనే అసి మరువరాదు, వమన రాస్ట్ర్రంలోనే "కా 
కుండా మనదేశం అంతటాకూడా ఈ రకం (ప్రజాహిత 
జీవులలో ఆయన మణిపూన, ఆయనను బేశనాయకు 
లందరూ దమీణహిందూస్థానపు గోచ్షే అని పిలిచేవారు, 
ఆ గో నే చేసిన పనితో పోల్పదగినపని యీరా ప్రంలో 
యోగో శ్లేతప్ప వేకెవ్యరూ చేయ లేదనవచ్చును, 
మ(్రాసురాష్ట్ట్రిపు (ప్రాత లెజిశ్లేటిను కౌన్సిలులో 
గోదావరీ కృష్ణాజిల్లాల తరఫున పన్నెండు సంవత్సరాలు 
ఆయన సభ్యులుగా పనిచేశారు. 1924లో ఐ్రింపీరియలు 
లెజిస్లేటిపు కెస్సిలుకు సభ్యుడుగా ఎన్నుకోబడినారు, మిత 
వాదికి వుండవలసిన స్వాతం(త్యము, పదవనిర్యోహత్వ 
మూ ఆయనలో పూర్తిగా వున్నాయి, గవర్నరును వొక్క 
సారి కలిస్తే లభించగల వొక పదవిని వారు సులభంగా 


99 


విళాలాంధము 


నుంచీ బాగాయెరుగును గనుక వారికి యీ వుపకారం 
సహకారనంఘాలద్యాారా చేయించడానికి చాలా (శ్రమ 
పడినారు, తమ అధ్య శు పదవిలో ఆవాఖనిధులు వర్ధిల్లుటకు: 
ఆయన (పభుత్వమువారికి అనేకమైన సిఫార్పులుచేసి తన 
పట్టు నెగ్గించుకొన్నారు. ఇట్టి వీరుని మరణంతో జన 
బు 7౧ ట్‌ 
చాహుళ్యానిశేకాక (ప్రభుత్వంవారికికూడా ఒక కీలు శే 
కుండాపోమిునట్లయింది. (పభుత్వంవా రాయన కిచ్చిన 
దివా౯బసాద్దూరుబిరుదూ, కెయిజరీహింద్‌ బంగారుపతక 
మూ, సర్‌ బిరునున్నూ వారి శాశ్వత కృతజ్ఞతకు షప. 
లు, కాం|ఇాసుయుగంభో ఆయనవంటివారు ఉన్నతో 
న్నతకీ ర్రిమంతులు కాలేక, వెనక పడటం అబ్బురంకాదు 
కాని ఆయనకుండో గౌరవం ఒక సంస్థవల్లా, ఒక విధా 
నంవల్లా వచ్చిందికాక న్వయం(ప్రజ్ఞాక్సషులవల్ల వచ్చిం 
దవడంచేత అది చరిత్రలో చిరస్టాయిగానే వుంటుంది, 


102 


శ్ర గంజాం వెంకటరత్నం పంతులుగారు 


స౦ఘసంస్క_రణంభో కందుకూరి వీేశలింగం 
సంతులు, థార్మిక నైతిక జీవనంలో రఘువతి వెంకట 
ర త్నం నాయుడుగార్లు గురుస్థానం వహిస్తే రాజకీయాలలో 
న్యాపతి సుబ్బారావు పంతులు, మోచర్ల రామచం(ద 
రావు పంతులు, గంజాం వెంకటరత్నం పంతులుగారు 
గురుస్టానంలో వుంటున్నారు, ఏీర్రిభో వెంకటరత్నం 
పంతులుగారు కేవలం న్యయంకృవీ. చేత, న్యసామర్థ్యం 
న్‌ న 
చేత, స్యార్లితపు జ్ఞానంచేత పరిస్థితులకు యెనురీది, 
ద జో యి 
(ప్రాముఖ్యానికి వచ్చిన మహాపురుషులు, 
వెంకటరత్నం పంతులుగారు పెద్దచదువులు చదువ 
లేదు, ఆయన పూర్వకాలపు మెట్రిక్యు లేటు, మెకాలే, 
యెడిన౯, గ్‌బ్లుస్నిత్తుల వ్యాసాలను తుల్ణాంగా పఠించి, 
జీనముగల శైలిని, లత.ణమైన భాషను అలవరుచుకొని, 
తమ కలాన్ని యెట్లా పట్టి లే అబభ్లాగున (తీప్పగల నామ 
SS సంపాదించుకొన్న తరగరిభోసివారు, ఈ 
కాలఫువారికి ఆభాపా లేదు, ఆశెలీ లేదు, ఆపీవికా లేదు, 
వెంకటరత్నం పంతులుగారు ప సామా 
న్యుల కుటుంబంలో, సామాన్యుల కష్టాలన్నీ పడి, అత్యు 
టి 


విశాలాంభము 


న్నత పదవికి వచ్చినవారు, నరసావురంలో చదువుకొని, 
తరువాత ఆ జిల్లాకు ముఖ్యస్థానమగు కాకినాడకు వెల్లి 
అక్కడ పోస్టాఫీసులో న్రత్తరాలను గూళ్లలో వేసే చిన్న 
వువ్యోగాన్ని నంపాదించుకొన్నారు. కాని, వారి మనస్సు 
యావత్తూ ఆ రోజుల్లో చాలా దర్హాగావుండే తహస్పీలు 
దారు పనిమోదా, పీడరీ పనిమోదా వుంటూవచ్చింది, 
ఇంతలో, మంచి పకజ్‌ గావాసే వారి (వాతను, తెలివిని 
మెచ్చుకొని, విశాఖపట్నం జిల్లాక లెక్టరు “కో రాఫుట్టిలో 
డిప్యూటీ తహాస్పీలు పనియిస్తాను, వెళ్లు తావా” "అన్నారు, 
న రేనని పంతులుగారు మూటాము నై కట్టుకొని బయలు 
చేరిపోతూవుం"కే, దారిలో (వభుత్వంవారుతమకు మొదటి 
తరగతి ప్లీడరు ననదును మంజూరు చేసినట్టు శుభవార్త 
తెలిసింది, అంతట ఆయన మల్లీ వెనక దారిపట్టి, కాకినాడ 
చేరుకొని, ఒక నల్లకోటును, తలగుడ్డను కొనుకొ_ని, 
యింటికి ప్రీడరీబోర్డును తగిలించి (క్రమంగా న్యాయవా 
దులలో పేరు మోగినారు, 

వెంకటరత్నం పంతులుగారి దృష్టి. మొదటినుంచి 
డబ్బుమిోాద నేగాక దేశంమోదా, (పజోపకారంమిోడదా 
కూడా వుండేది. ఆరోజుల్లో (పజల దేశహితెకజీవనం 
యావతూ హిందూమత బాలనంఘాలు, లిటరరీ సొసైటీ 


104 


ళీ గంజాం వెంకటరత్నం పంతులుగారు 


లకు సంబంధించి (స్త్రీ ఫునర్వివాహాలమిాదా, సముద్ర 
యానాలమిాదా ఘాశైన చర్చలు జరుగుతూవుండేవి, పం 
తులుగారు నెవు న్‌ా కాకినాడ లిటరరీసాసెటే కార న్రదర్ళి 
మై, వార౯ హేస్టింగ్పు గొప్పవాడా,లార్లుక్లయివు గొప్ప 
వాడా అనే వాదాలతో తృప్తిచెందక, (ప్రజల కష్టసుఖా 
లకు సనంబంధించిన వ్యవహారాలనుగురించి అక్క_డ 
చెన్న పట్టణంలోని (పభుత్యంవారికీ, యిక్క_డ కాకినాడ 
లోని క లెక్టరుగారికీ మంచి ఆంగ్లభాషలో (వాస్తూ, 
మంచి [వాతగాడనే (పసిద్ధిని సంపాదించుకొన్నారు, వదో 
సందర్భంలో, చెన్నపురి శాసననసభయందు ఆనరవిల్‌ 
వెబ్‌ స్టరుగారు కాకినాడ లిటరరీ సొఘైటీవద్దనుండి వచ్చే 
(వాతల ంశిలిసి, హేతువాదాన్ని మెచ్చుకోవడంలో 
పంతులుగారి కీర్తి నగారాలాగ (మోగిపోయింది, 
నిశ్చయానికి ఆ లిటరరీ సొసైటీపరిమితి పంతులుగారి 
శక్తిసామర్థ్యాలకున్ను, సేవాభిలాహకున్ను తగినదిగాదు, 
అయినా, ఒక్కొక్క మెస్టై వైకిపోతూ ఆయన 1887-వ 
నం,లో జూవినీక మిటీకి కార్యదర్శియె (పభుత్భంయొక్క., 
(ప్రజయొక్క మన్ననలను అందుకొన్నారు, పిశావురం 
రాజావారి కళాశాల మేనేజరుపదవిని స్వీకరించి, కాలేజీ 
కాన్పిలును రిజన్షరుచేయించడం, పెతరగతులను పెట్టిం 


105 


విళాలాంధము 


చడం మూలంగా స్థిర మైన వుపకారంచేనారు, వెంకట. 
రత్నంగారం కు వెంకటరత్నంగా ర నేపేరు (మోగడం 
చేత కలెక్టరు (బాడీగారి కన్ను వారిమోద పడి, ఆయన 
వారిని జిల్లాబోర్డు నైసుపెసిడెంటుగా వర్పరచినారు, 
(బాడీదొర అంశే చాలావేరుపడ్డ మండలాధికారి, తన 
పరిపాలనాన్ని చక్క_గా చేసుకొనిపోయిన సద్దారు, గోదా 
వరిజిలాయొక్క_ 1895-6, 1896-7 సంవత్సరాల రిపో 
ఉడి. 

రుళలో తమ ఇసు (పెసిడెంటునుగురించి వారు యీా(పకా 
లు a 

రంగా (వాశారు : 


జిల్లా బోర్తు పనులను యెక్కు_వ సామర్థ్యంతోను, తృ్ప్తీకరం 
గాను నిర్వహిం చెదాని కై చాలా (శమచేశారు, వారి సలహాయున్ను, 
సహాయమున్ను యెప్పుడు కౌవలిసే అప్పుడు యిస్తూవచ్చారు, 
ఇపుడు పరిశీలనయంగున్న సంవత్సరంలో చాలా అధికారాలను 
నా వైసు పెన్‌ నీ జెంటుకు యిచ్చి వేశాను, మరికొన్ని యితర కాఖల 
కన్ను, సంస్రలకున్నూ సంబంధించిన యావత్తు అధికారాలను 
కూడా వారిపరం చేశాను, ఈ బోర్డుకు సంబంధించిన వారిలో 
యొవరున్ను వారియంత గా (గ్రోద్ధతీసుకో లేదు ; పనిచేయనూ లేదు, 


జిలాబోరులు జిలాకు నంబంధించివుం కే ఛాసనన 

య౧ a ౧౧ 
నభలు రాష్ట్రానికీ, దేశానికీ నంబంధించి (పజల బాగో 
గులను నిర్ణయిస్తూ వృంటాయి. గవర్నరు, గవర్న మెంటు 


106 


కీ గంబాం వెంకటరత్నం పంతులుగారు 


మెంబర్లు... యీలాటివాకితో కూడిన మహాసభలో 
నభ్యులై, (పజలక ష్థృసుఖా లను వారి యెదుట చర్చిస్తూ, 
"తెలివితేటలను కనుపరుస్తూవచ్చినవారికి అధికారవర్లం 
తో పరిచయం యేర్ప్చడి, (పభుత్వంవారి ఆదరణ 
లభిస్తూవుండేడి. ఆనాటి శానననభలో ఇరువది నల్లురు 
సభ్యులు కాబోలును వుంజేవారు. మునిసిపాలిటీలూ, జిల్లా 
బోర్జులూ కలిసి నలుగురు [పతినిధులనుమూ (త్రం యెన్ను 
కొనే అధికారం వుంచేది, ఈనభకు గవర్నరుగానే అధ్య 
త్వులు, ఈలాటి స్థితిలో, 'శానననభ మెంబరం కే [పజలు 
వాలాగారవంతో చూడడంలో వింతేయోమిా లేదు, 
పలుకుబడిన్ని కావలసినంత వుండేది. గంజాం వెంకట 
రత్నం పంతులుగారు 1899-న నం.ఫు యన్నికలలో 
వుత్తర[ప్రాంతేపు మునిసిపాలిటీలు, జిల్లాబోర్డుల పమాౌన 
నిలబడినపుడు [పజలు వారియడ నగల భక్తివిశాషసాలను, 
పూజ్యభావాన్ని వినపీకరించే దానికి అవకాశం కలిగింది, 

పంతులుగారు శాసనసభలో వుండినంత కాలము 
న్నూ వూరక కూర్చోలేదు. రైతుల కష్టసుఖాలను 
గురించి, (గ్రామాల స్థితిగతులనుగురించి చాలా (శ్రమ 
చేశారు, వారిపేరును యిప్పటికిన్ని భూమి ఆదాయం, 
తరాలు, సెటిల్‌ మెంట్లు, ధరలు, వ్యవసాయదారుని 


107 


విశాలాం[ధము 


జీవనం--యోలాటి సమస్యల సందర్భంలో న్గురింపక 
తప్పదు, ఈ సమన్యల పరిశీలనకు ఓపిక, ఆర్థికశాన్ర్ర 
జ్ఞానం, రైతుతో పరిచయం కావాలి, రైతు జీవిత 
మర్శాలనన్నిటినే (గహించాలి, మండలనభలలో, చేశీయ 
మహాజననభలలో, శానననఛలలో పంతులుగారు రైతు 
పక్ష మవలంబించి చేసిన వుపన్యాసాలూ, భూమిశిస్తు, 
లోకల్‌ బోరులఆక్లు, ఇమి(గేష౯ విల్లు_యీాలాటి "తు 
య్‌ లు ౧౧ Cun 
గోడునుగురించి పతికలకు (వాస్తూవచ్చిన వ్యానాలూ 
యిప్పటికిన్ని మనకు (పమాణంగా వుంటున్నాయి, 
ఈ మాతం పనితో వారు వూరుకో లేకు, జిల్లానభలను, 
జిల్లానంఘాలను (ప్రోత్సాహపరచారు,. శై తులకూ, 
విద్యావంతులకూ నంబంభం కల్పించారు, ర మేశ చం[ద 
దత్తుగారిని అరట్లకట్టకు ఆహ్యాబంచి, తమ తోటగోని 
చెట్లసీడ క్రింద విశ్రమించి, చక్కె_రశేళీలను, బత్తాయి 
లను ఆరగిస్తూ, డెల్టా సమస్యలను చర్చిస్తూ, తమ 
అభిపాయాలకు సానబెడుతూ, కై తులోకానికి అపార 
మైన సేవను చేశారు, వారి యనంగరము రై తుగోడు 
చాలామట్టుకు అంతరించింది. వారి శిష్యకోటికి చెందిన 
పెన్టత్స సుబ్బరాజు, కాళ్ళకూరి నరసింహంగార్ల తరు 
చాత తరాలమాట వినబడడమే పోయింది, 


108 


(శీ గంజూం వెంకటరత్నం పంతులుగారు 


వెంకటర త్నంపంతులుగారు న్యాయవాదులుగాను, 
శానననభ్యలుగాను, రై తు అభిమానిగానుమా(తమే 
కాదు, దేశహి-తెక కార్య నిరతులుగాకూడ er పొంది 
నారు, ధనాన్ని ఆర్జించారు, శక్తికొలది (పజోపయోాగ 
కార్యాలకు ఖర్చు పెట్టినారు, సంఘ సంస్క_ర ఇంమోద అభి 
మానం మాపుతూపచ్చినారు, వీ శేశ లింగంపంతులు, హావ 
లక్కు. (ప్రభువులజేర్ల స్థాపించిన విద్యార్థి వేతనాలు, దాదా 
భాయి నౌారోజీగారిపేర నెలకొల్పిన సువర్త పతకం, 
-దేశీయమ హాజనన భకూ, కాకినాడ ఫురమందిరానికీ యిచ్చి 
న విరాళాలు, భూమిశిస్తు విషయమై ఇంగ్లాండులో ఆందో 
భనచేయడానిశై_ యేర్చరచిన (ద్రవ్యం---యిీలాటి 
కార్యాలన్నీ వారి విశాలహృదయానికీ, విచతణతో 
కూడిన ధర్మాలకూ నిదర్శనంగా వుంటున్నాయి, 
ఆరోజుల్లో గంజాంవారి ఖ్యాతి దేశమంతా వ్యాపిం 
చిందం'కు వింత యేమాలేమ. వ ముఖ్యమైన నభకు 
పోయినా కత్తిరించిన మానక ట్టు కలిగి నల్లటి పూర్వ 
"కాలపు కోటు, వదులుగావుండే తలగుడ్డ, నల్ల ంచు 
న్రత్తరీయం వేసుకోని, చిరునవ్వుతో వ్రపన్యసిస్తూవుండిన 
గంజాంవారి విగ్రహమే కనిపిస్తూ వుండేది. 'బేశహితెక 
జీవనాభిలాషులు తక్కు_వగావుండే యాశ్రైాయేండ్లనాడు. 


109 


WCE: 


మన 6ం[$ల$ Barris సే వో 
(ష్ట్ర వెనసులాటన్‌ బరులు ళీ సేవను ప్రూసేసను 
వరించి, నున కాజయ నిగా ఫోనీంచీ చో సేవ్‌ 
రాిమాకిన మోర్గులు, డేగా 3129: aves 
(8) Nour మెకటరశ్ష ంపురులుగాక, ఆమో 
ప్రసషనిమాెడు (క్రీ డార్ట స్టా(నీశారామద్య 
MEU గాస్రోరన్మగార, 


డాక్టరు కట్టమంచి రామలింగారెడ్డిగారు 
ప్రోటమంచి రామలింగాలెడిగారిది అతివింతెన చరి 
ల Co ర 
త, వరంగం తీసుకొన్నా అందులో అ్మగసానం వహించే 
య 
ప్రజ్ఞ ఆయనకు వుంది, ఈ బహు ప్రజ్ఞాత్వంవల్ల నే ఆయన 
యెందులోను పాదుకోలేక ఒకదానిళోనుంచి యింకొక 
దానిలోకి కొట్టుకొనిపోతూ, ఎప్పటికప్పుడు మొదటి 
'మెట్టుళోనే వుంటూవస్తున్నారు, 
ఆయన బాల్య, యావనాలు పరికించినవారికి ఆయన 
యెంతటివా డౌణాకో అనిపించేది, అయన (పతి తర 
గతిలోనూ ఉత్తమ శేణిలో ఉత్తీర్లు డయ్యేవాడు, (ప్రతి 
నభలోను ఉపన్యసించి వినేవాళ్లక్టు వేడుక కొల్సేవాడు, 
మాసు |క్రిస్టి యను కాలేజిలో చదువు పూర్తిచేసి, కేం వి 
డక శాశాలలో (పఖ్యాత గార వాలు పొంది, ఆ చేశ ఫు 
మహావిద్వాంసులకుకూడా ఆశ్చర్యం కలిగేటట్టు వారి 
భాపూవాచాలతలోనే వారిని వోడిస్తూవచ్చి, గోపాల 
కృష్ట గోశేవంట్‌ చేశాభిమానుల (పశంనలకుకూడ 
పొత్రుడై, జాతీయభావో(చేకపూరితుడైన ఆయన చరి 
(తమిద భరతఖండమంతా దృష్టినిలిపి యెదురుచూస్తూ 
వుండగా, బరోడానంస్థానాధీశులైన గైక్యారుగారు ఆయన 
(ప్రజ్ఞను గుర్తించి ఆయనను అమెరికాకుపంపించి, అక గ్రాడ 


విళశాలాం[ధము 


ఆయనచేసిన మరికొన్ని విద్యాపరిశ్రమల తర్వాత ఆయ 
నకు తన కాలేజీలో వైసు (విన్సివాలు పదవి యిచ్చారు, 
మైసూరు మహారాజుగారు ఆయనతో పోటీచేసి రెడ్డిగా 
రిని తమ సంస్థానానికి రంల విద్యాశాఖ 9౯ స్పెక్టరు 
జనరలుకు అసి సెంటుగా వుద్యోగ మిప్పించారు, వెంటనే 
లు 9 
ఆయన మెసూరుయువరాజాగారితో ఐరోపాయ్యాత 
వెళ్ళి వచ్చారు, తర్వాత కనడా, జపాను, ఫిలిప్పైను, 
హోంకాంగు మొదలైన (పాక్పశ్సిమయా।త్ర'చేసి, అక్కడ 
విద్యావిధాన నమన్యలు పరిశీలించి నచ్చుటకుగాను పంప 
బడ్డారు. అటునుంచి రాగానే మైసూరు కాలేజీలో (వాఫె 
నర, కపిన్సిపాలై, 1916 నాటికి ఇక స్పెక్టరుజనరలు 
కూడ అయినారు, (వాపెనరుగా వున్నప్పుడు విద్యార్థులు 
ఆయన వాగమృతభారలు [కోలుతూ వుండేవారు, '(విన్సి 
పాలుగా వున్నన్నాళ్లు ఆ కా లేజీఖ్యాతి దశదిశలా వ్యాపిం 
చింది, ఇ౯ స్పెన్టరుడనరలుగా వున్నప్పుడు విద్యావిధాన మే 
(కొత్త తెన్నులు (తొక్కి నవీనత్వం కనుపణుచింది. ఇతర 
వాఖల్లోకం కు విద్యాశాఖలో ఆయనకు అభిరుచీ, అభి 
మానమూ మెక్కు_ వచేమాట నిర్వివాదం, ఈ రంగంలో 
నుంచి అడుగుజారగాచే ఆయన అత్యున్నత వ్య_క్తిత్వంలో 
నుంచి సామాన్యుడై (కొత్తపుంతలు దున్నవలసివచ్చింది. 


112 








రెడిగారు 


మరలింగా 





ముంచి రా 


& 


ఖే 
ఇ 





కం ం 


వీ 


|, జ 
య. బన్‌ 
1 wf: 


a 


Bean sei 


పత 





(శీ కటమంచి రామలింగా౭ెడి గారు 
లు థె 


పని లేనివారికి తరుచుగా రాజకీయాలు శరణ్యమని 
అంటూనుంటారు, అప్పటికి మదరాసురాస్ట్ర ౦లో జస్థిసు 
పత చర్యలే రాజకీయాలు, అందులో పానగల్లు, పాత్రో, 
త్యాగరాయ సెట్టి (పభ తులు తలలునెరిసిన పండితులు, 
వారిని ఆ(శయించి విద్యాశాఖమం (త్రిపదవి అన్నా చూ 
గొందామని రెడ్డగారు ఊాహించారు కాని, న్యకీ 
యాభిమానంముందణి కులత త్యాభిమానం మాతం 
నిలుస్తుందా ? ఊరించిఊోరించి వారు వృత్తచేయి చూపె 
ట్రగానే ఆయన, పౌరుషం శేశెతి, జస్టిసు పార్టీ పైకే దండ 
యాత సాగించాడు. రెడ్డిగారి విమర్శలు, హహళనలు, 
ఖండనలు, వ్యాసాలు, భాంకారాలు ఆ పార్టీని మూల 
ముట్టుగా గడగడలాడించినాయి, ఆయన మం(క్రివర్లం 
మాద తెచ్చిన విశ్వాన రాహిత్య తీర్మానం వోడిపోయినా 
పార్టీవరువుమా [త్రం నేలబడింది. ఈ అవతారానికి నత్య 
మూర్ధివంటి జాతీయవాదులు జోపహారులుచేసి గొప్పగా 
(పశంసించారు, కాని ద్వంద్వ(పభుత్వ నిరుర్తాలనం అనే 
సిద్ధాంతాన్ని ఆయన అంగీకరింపడాయెను. పానగల్లు 
మం(తిత్వంస్థానంలో తన మంతిత్వం స్థావించడమే 
ఆయననంక ల్పం, ఇందుకోనం రెండుపక్కలా వాడిగల 
ఖడ్గం పుచ్చుకొని, ద్వంద్వ్యయుద్ధంచేసి, "రెండుపార్టీలను 


113 


విశాలాం[ధము 


ఎదురో_నలసి నచ్చింది. అయినా ఆయనలో జాతీయ 
తీవ్రతకు కొజతలేదు, పదవీస్వీకరణంమాట యెట్లా 
వున్నా, ఆయన జస్టిసువిరోధి అయి తేమూ[తం తరవాత 
వచ్చే యెన్ని కలభో కాం్రైసుకు అఖండవిజయం తప్పదు, 
ఆయనను యెల్లాగానా విడదీయడం నిజమైన యొత్తే, 
ఇందుకోసం పానగ ఖురాజూగారు ఆం|(ధ విశ్వవిద్యాలయం 
సృష్టించి, శెడ్డిగారికి నైసుఛాన్సలరు పదవి (ప్రసాదించి, 
ఆయనను అవతలకు నెట్టినారు. 

రెడ్డ గారివంటి విద్యావిధాననం స్కా_ రాఖీలాష్‌. విద్యా 
శాఖలోనుంచి రాజకీయాలలోకి దూకడ మే తప్పు, ప్‌ో 
కారణంనల్ల దూకిన్యా తరవాత రాజకీయాలలో నైనా 
అఖండంగా వెలగగల మనిష్‌ మళ్ళీ మొదటి విద్యా 
వ్యామోహంలో పడిపోయి. వైసుఛాన్సలరుపదవి స్వీక 
రించడం తప్పేనని అనకూడదు కాని అది కక్క్యూ__ర్రి 
అనకతప్పను. అబిన్కా యీ కక్కూ__ర్లీకి-అం కు 
ఆం ధ్రవిశ్వవి ద్యాలయస్థాపనం అమి, దానికి "రెడ్డిగారు 
మొదటి వైసుఛాన్సలరుగా రావడానికి ఆం|ధ దేశమంతా 
ఉత్సవాలు చేసింది, 

రామలింగా రెడ్డిగారియం దప్పటినుండి యిప్పటి 
వరకూ గల భావము ఆయన అస్థిరు డని, చిత్తోప 


114 


శీ కటమంచి రామలింగా ఠెడీగారు 
౬ *ట డ 


చేశం([పకారం మారడం యెప్పుడూ తచప్పేకాదు, 
1980 లో నత్యాగహనమయంలో ఆయన తనకు 
అత్యం కాభీమానాస్పద మైన ఆం(ధవిశ్వవి ద్యాలయ పాల 
నాభిలాపనుకూడా  యెడంగా పెట్టి జాతీయ భావోద్దీపి 
తుడై సత్యాగ్రహంలోకి వురక్కవోతే మానె, వేరుగా 
వొదిగివుండడ మైనా (పశంసాపా(తం కాదని యే జాతీయ 
వాది అనగలడు? కాంగ్రాసురాజకీయాలు అప్పటికి 
తనకు గిట్టకపోయినా, గిట్టిననా డైనా తాను వాటిలో 
పాల్గొని దేశానికి రాజకీయ (శ్రేయస్సు చేకూరుద్రామనే 
తలపు ఆయనకు లేదని యవ్వ రనుకుంటారు? ఆయన 
మహత్తును గుర్తించి ఆంధనాయకు లాయనను 1985 లో 
కేం(ద్రశానననభకు నిలవమని కోరిన'క్లే, 1986 లో 
వు దాసునాయకులు మదాసు కౌన్మిలుకు అభ్యూరిగా 
పతన కోరితే న్‌ా వేరుగా వ a 
ముక్కుకు సూటిగా మాట్లాడే నిర్లక్యుము, (ప్రజల కిచ్చ 
గింఫ్రుగా ఉపన్యసిద్దామనే కోరిక లేకపోవడము, యింకా 
యేవోయితరకారణాలూ కలిసి ఆయనను [కోత్త గాచేరిన 
కాం(గ్రాసురంగంనుండిమరో తోవకు గెంటినాయి, ఆయన 
పోయినందుకు వీరూ, వీరు పిలవనందుకు ఆయనా ధన్యు 
-లెనట్లు భావించుకొ నే దురవస్థ ఆం(ధరాష్టానికి సంభవిం 


115 


విశాలాం[ధము 


చింది. ఆయన తిరిగి ఆం(ధవిశ విద్యాలయంలో (పవేశిం 
వాడు, తిరువాన్కూరు, పహాదరాబాదు నంసానాలతో 
a థి 
చెలిమి సంపాదించి, దాని కోశాగారాన్ని నింపడం సామా 
న్య కార్యం కాదు. మాదరాబాదుతో ఆం(ధానికి చెలిమి 
నెరపిన (ప్రజ్ఞ ఆయనే చెల్లింది. తిరువాన్మూ_రుమహో 
రాజకున్నూ, ఆ రాజమాతకున్నూ సింహాచల వే[తసనంద 
ర్భనభాగ్యం అబ్బ జేసిన పుణ్యా ఆయనచే, 
విశ్వవి ద్యాలయనంన్క_ రణాలలో యిది మహో 
కిస్టనమయ౧---పాతకొత్తల 'బేనందు. తాను నమ్మిన 
Sn గట్టిగా చెప్పడం, బతి కార్యాలు తప్ప 
కుండా చేయడం, తన లోపాలు గుర్జించడం, అవనరమె 
నప్పుడు వాటిని పైకి తెలియ జేసి నవరించుకోవడం, హిత 
వర్తనతో (పజలనూ, పెద్దలనూ మెప్పించి వారిఅభివూనం 
మూర నగొనడం మొదలైన సుగుణాలు రామలింగారెడ్డి 
గారిలో వున్నాయి. ఆయనను ఆ చేపిం చడంకోనం ఆంధ 
విశ్వవిద్యాలయం (క్రొత్తనంస్క_రణలు వేటిని ఊడబొడవ 
లేదని యెక్తిపొడవడం ఎవరికైనా సులభ మేకాని హీమా 
లయానోహణంకండు కషనరమెవ ఆ కార్యక్రమ కిహ్న 
రు = యాలి 
తను గమనించడం మూత్రం అతికష్టం, అయినా ఆయన 
యెప్పుడూ ఎవరి పొగడ్డలకూ, ఎవరి విమర్శలకూ చలిం 


116 


శీ కటమం-చి రామలింగాఠెడి గారు 
"టె జడ 


చకుండా ధీరత్వంతో విశ్వవిద్యాల యోద్దర ణకు పూను 
శొన్నాడు,  ఆశుతోషముఖర్జీయంతటి కీరిమంతుడు 
“కావచు, కాకపోవచ్చు గాని అందుకె పోరాడగల 
షు యా 
వక్తి ఆయనలో పూర్తిగా నేవుంది, ఆం(ధ చేశం పరస్ప 
“రానుమవూనంవల నే పర రాష్ట్రియుల నవ్వులాటకు పాలెం 
౧౧ అలు వ్‌ 
ది, "రెడ్డిగారిలో ఆం (ధ్రవీరత్వం, అలథపజ్తానాఫరుచి, 
నం[పదాయ గారవం, సమర నతత్వం అన్ని వన్నెవాడ 
కుండా వున్నాయి, 
రామలింగా రెడ్డగారు పండితుడు, (గంథకర్త, వక్త, 
రాజకీయ వేత్త, న్యవహర్త, వినుర్శకుకు, సంస్కొంరి, 
నంభాషి, స్నేహపా(త్రుడు, 


లా 


117 


సర్‌ చిర్రావూరు యకజ్ఞైశ్వర చింతామణిగారు 


విజయనగరం మహారాజావారి కళాశాలలో ఆయన 
విద్యార్ధి. ఇర నై యేండ్లు వుండినాయో లేదో, భారతీయ 
రాజ్యాంగనమన్య యేేదైనాకాని, కొప్పరపు కవులలాగ, 
వకధారతో వుపన్యసించే శక్తిని సంపాదించారు, అయ్య 
కో నేరిగట్టుమోద, గంటన్తంభందగ్గర, పార్కు మిటిం 
గులలో, యెక్క డపట్టినా విజయనగరం యావత్తూ వారి 
వుపన్యాసాలతో _మోగిపోతూవుండేది. (క్రమేణ ఆయనకు 
చదువృమోద దృష్టి తప్పి మనస్సంతా చదేశంమోద పడ్డది, 
ఇంతలో, 1900-వ నం, లో అఖలభారతజాతీయ 
మహానభను లాహోరులో జరిపే నన్నాహం (ప్రారంభ 
మయింది. చింఠామణిగారు ఆనభకు వోదావును 
కొన్నారు. లాహోరు దగ్గరలోవున్న పట్టణంశాదు, 
అక్క_డ డిసెంబరుళో శరీరాన్ని కరచే చలి. చేతిలో 
రొక్క_మా లేదు, నశే, యెట్లాగో అప్పోనప్పో చేసుకొని 
లాహోరు చేరుకున్నారు, ఇక అక్క_డిచలిలో వారు పడిన 
కష్టం, పులుసూ, పచ్చడీ లేక భోజనంలో పడ్డ తిప్పలు. 
చూడాలి ; చెప్పలేము, 


(శీ చింతొమణీ గారు 


చింతామణిగారి మనస్సు ఆ మహోనభలో న్రప 
న్యానం చేయడంమోదా, అక్క_డి నాయకులచేత భేష్‌ 
అనిపించుకోవడంమోడా వుండిందిగాని ఆ చలి, ఫులుసు, 
పచ్చశ్లమిాద లేదు, యువకులైన చింతామణిగారు అమహో 
నభలో అదురూ బెదురూ లేక, తడవూ నత్తూ లేక వినరిన 
విసుళ్లక్షు, యెత్తిన పరుగుకు, శైలిలో చూపిన పటిమకు, 
విషయ పరిశీలనలో చేసిన పరిశ్రమకు నంతోమీంపని 
వారు లేరు; మెచ్చుకోనివారు లేరు. సుశేం[దనాధ బెనర్జీ, 
భూ పేంద్రనాధ బోసు, “హిందూిష్మతిక సు! బ్రహ్మణ్య 
అయ్యరు లాటి మహారథులంతా భేష్‌ అన్నారు; 
ఆశీర్వదించారు ; చేయిపట్టుకొని, వీవు తట్టినారు. 

సామాన్యంగా మాటకారులకు కలంసాగదు ; కలం 
పట్టగలవారికి నోరు ఆడదు. చింతామణిగారు బాగా 
మాట్లాడే శక్తీ, (వాయగల లే రెండూ వున్నవారు కావ 
డంచేత, మనస్సంతా దేశహి తెకజీవనంమోద వుండడం 
వల్ల చదువు సంధ్యలకున్వ స్తి చెప్పి, 1901-న నం,లో చెన్న 
పట్టణం చేరుకొని, “యునైకెడ్డుఇండియా” అనే ఆంగ్ల వార 
పతికలో ఓక చిన్నవుద్యోగాన్ని సంపాదించుకొన్నారు, 
కాని అది వారికి యేమూల! అక్క_డనుండి సుబవా క్‌ 
అయ్యరుగారు నడుప్రుతూవుండిన * మదరాసు స్రాండర్లు స 


119 


విశాలాంధము 


అనే డైనికషత్రికలో కొన్నాళ్లు పని చేశారు, దీనితో 
వారికి వారాషతికాలోకంలో పేరు (పతిష లేర ఏడాయి, 
వావి © Cs 
అప్పుడేకాదు, ఇప్పటికిన్నీ చెన్నపురి రాజధానిలో 
ప్మతికా(ప్రపంచంలో ముందుకు [తోసుకొని పోదామనే 
యువకులకు చోటూలేవు ; అవకానములూ తక్కు_ వే, 
ఇందువల్ల మన (పాంతంలోనే వుండవలసినవా కెందరో 
యితర (పాంతాలకు వోయి, "పరు పతిషస్టలను గడించు 
కొంటున్నారు. చింతామణిగారున్నూ చెన్న పట్టణపు కూూూవ 
మునువదలి అలహాో బూదుకు పోనిశ్చయించుకొన్నారు,.ఇప్ప 
టికిన్నీ అక్కడనే వున్నారు. తమ ‘లీడరు? పత్రిక ద్యారా 
సంయుక్త రాష్ట్రియుల చేశహిితెకజీవనాన్ని పోవీ.౦చారు; 
శాక లు యా 
ఫలవంతంచేశారు, ఇంచుక నే ఒక నందర్భంలో “ఈయన 
మావాడని, మా బేశంలో పుట్టినాడని చెన్న పురిరాజ 
ధానివారు చెప్పుకుం కే, మాకు చెంపుడుపో యాడు, మేము 
దత్తత చేసుకున్నాం” అని నంయుక్త రాష్ట్రా )లవారు చెప్పు 
కుంటారని నర్‌ తేజబహాద్దరు స్మపూగా రన్నారు, నిశ్చ 
యం, చింతామణిగారి వంటి మహారథులు న్యజాతీయ 
తలో యిముడక దడాశారభీమేశ్యర స్వామిలాగ చెరిగి 
పోయినపుడు సార్వజనీన జాతీయతలో లయమైపోవడం 
ఆం(ధధీపరిణామానికి నిదర్శనంగావుంది, 


120 


(కీ చింతామణి గారు 


చింతామణిగారు మితవాది అని అంటారు శాని, 
యిది వారి చర్యలలో కనుపించదు, అత్సగారవానికీ, 
చేశ గారవానికీ వుషదవం కలుగనున్న నమయాలలో 
మితవాదం యేమిటి, అతివాదం యేమిటి? అంతా 
వొక్క_ కే, మడ్డీమ౯కమిటీయదుట సాత్యుమిస్తూ ద్వం 
ద్వ(పభుత్వ విధానాన్ని చితుక గా స్ప సమయంలో మిత 
వాదిత్వం అడ్డుపడ లేదు, సంయుక్త రాష్ట్ర) ప్రభుత్య మంతి 
యెన పుడు ఏర్పడిన భిన్నా భి(పాయ నమయంలో అధికా 
రానికీ, జీతానికీ పెనగులాడక, తమ మంత్రిపద 
వికి స్వస్తి చెప్పడానికిన్నీ మితవాదిత్వం అడ్డంఠా లేదు, 
తర్వాత “పెద్దజీతంమిోాద “ఇండీయ౯ డెయిలీ మెయిలు 
సంపాదకులుగా బొంబాయికి వెళ్లీనారు, అక్క_డ తమ 
కస్నూ, తమ ప(తికాధిపతులకున్నూ అభి. పాయాలు 
భిన్నించి, ఆ వువ్యోగాన్ని తన్ని వేసేటప్పుకున్ను మిత 
వాదిత్వం అడ్డువచ్చిందికాదు. చివరకు, యీలాటి 
స్వాతంత్యలతుణ మే, సెమక్కమిష౯్ళ్యెదుట తెలి 
పిన (ప్రతికూలాభి(పాయాలే వారికి రావలసిన గవర్నరు 
పదవికి అడ్డంవచ్చిన వంటారు [పజలు, 

ఇప్పటికి 40 యేండ్లనుంచి త చేకదీకుతో దేశసేవ 
యందు మగ్ను,లై చేశహితెకాభిలాషులకు మార్గదర్శ 


121 


విశాలాం ధము 


కులుగావున్న వక్షలుగను, లేఖకులుగను, నంస్క_ ర్హలు 
గను, రాజకీయ వేత్తలుగను ఖ్యాతికెక్కిన చింతామణి 
గారు (పజయొక్క_ అభిమాన విశ్వాసాలను విశేషంగా 
సంపాడించుకొన్నారు, “భారతీయ సంస్క_రణముి, *ఫిరో 
జిపా మెహతాగారి ఉపన్యాసాలు * అను రెండు ఉద్ద)ం 
థాలను దేశానికి [పసాదించారు. ఫికోజిపా మెహతా, 
మహాదేవ గోవింద రనడే, సుకేంద్రనాధ బెనర్జీ, సుబ 
వాకా అయ్యరు లాటి వారల అనుభవ భాగ్యాన్ని సంపా 
దించుకొన్నారు, ముందువరన పెద్దలే చేరిపోయినారు, 

వన్ని విధాలా (పసిద్ధిపొందిన చింతామణిగారిని 
సత్క_రించడంలో (వభుత్వంవారున్ను వెనుకపడక, యిటీ 
వలనే వారికి “నర్‌” వరుదమునిచ్చి వారిపట్ల తవు గెౌెరవా 
న్నివిశదీకరించారు. ఇతర దేశాలలో అల్పస్థితినుండి ఉన్నత 
స్థితికి వచ్చారని ఫోర్డు, కీర్‌ హార్టూర్ల పేర్లు చెప్పితే మన 
"దేశంలో విజయనగరం అయ్యకో నేరుగట్టుమోద నుప 
న్యాస లిస్తూనచ్చిన చింకామణిగారుసర్‌ చిశ్రా 
వూరి యశ్ఞేశ్వర చింతామణిగారు వీదరికంయొక్క_ 
కష్టాలన్ని అనుభవించి, ఉన్నతస్థానానికి వచ్చినవారిలో 
ఒకరని చెపుదాం, పట్టండి, 


122 


(శ వేమవరపు రామదాసుపంతులుగారు 


ప్ర ఫ్ర షా చేళానంఘం, కృష్ణాజిల్ల నభ, కృస్ణాపతికల 


తో నన్ని హితనంబంధం కలిగి, సామాన్య జనులయొక్క._, 
రైతులయొక్క. అభివృద్ధికై నిరంతర పరి[శమచెేసి, కసా 
sr లం. ఆం[ధ బేశం-యొక్క_ హస! 
జీవితానికి ప్రనానులువేసి పెంచిన ఆదిప్రురుషులలో రామ 
దాసుపంతులుగా వొకరు. కాని, వంతులుగారివంటి 
కారో త్చాహులకు, "దేశహిె కాభిలాషులకు మాండ 
లికనివానం నంకుచితమయిందిగా కనుపించి వారు తమ 
నివాసం చెన్న పట్టణానికి మార్చుకొన్నారు, 
నగాజ క శక్థిసామన్ధ్యాలున్ను, బుద్ధిబలమున్ను, "సేవా 
భిలాహయు గల ఈ తర త శ తమ నివాసా 
న్ని, కార్యరంగాన్ని చెన్న పట్టణానికి నూర్చుకొన్న తరు 
వాత ముందువరునవారిలో కూర్చోవడానికి ఎంతోకాలం 
పట్ట లేదు, విద్యావంతులలో చాలామందికి పరన్పరనహా 
కారోద్యమం అంశు తలనొప్పీ, దీనికై పాటుపడదలచిన 
వారికి ఓపిక కావాలి, వస్తూత్స త్తి విధానం, వికయపద్ధ 
తులు, పరపతివనతులు వాగు కుళ్ణంగా (గ్రహించాలి, 


విళాలాం[ధము 


వారికి అర్థిక శాస్ర) పరిచయం కావాలి, ఇందుచేత చాలా 
మంది దీనికి దూరంగా వుంటూవచ్చారు, 

భూస్వాములు, రై తుఅభిమానులు, గొప్ప న్యాయ 
వాదులు అయిన రామదాసుపంతులుగారు తమ దృష్టిని 
యా పరస్పర నహకారోద్యమం వైపుకు మరల్చి, అప్పటి 
నుంచి యిప్పటివరకూ మన ఆం(ధ చేశానికేకాదు, మన 
రాజధానికంతకూ అమోఘమైన సేవ చేస్తున్నారు, అంధ 
అంగ్రభాపలలో బాగా (వాయను, మాట్లాడను సమర్థు 
లగురామదాసుపంతులుగారు నహకారాొ "ద్యమవ్యా ప్పివై. 
తమ లేఖినిని, తమ వకృ త్వాన్ని ధారాళంగా వినియో 
గించి, యా వుద్యమాని కింత (పాణంవోస్తి, లేన నెత్తి, 
బలపర చి, జయ పదంగా సాగిపో యేడానికై చేసినంత 
కృషిని యింకెవరూ చేయ లేదు, ఏకుగామంలో సహకార 
సమావేశం జరిగినప్పటికీ, వ్మపాంతంలో నవాశారనిధి 
స్థాపిత మైనప్పటికీ పంతులుగారి వాక్కు. వినబడవలసిం బే. 
వింతగా పనిచేన్తూవున్న పంతులుగారు యీ నహాకార 
శాస్త్రంలో అధికారిగా పరిగణింపబడ డంలో ఆశ్చర్యం 
యేమో లేదు, చూపవలసిన గారవాలను (పజలు చూఫు 
తున్నారు, హైదరా బాదువంటి స్వ దేశ సంస్థానాలనుండి 
ఆహ్యానాలు వస్తూవుంటాయి, 


124 


(శీ రామదాసుపంతులు-గారు 


మన దేశపు సహకారోద్యమానికి (ప్రధానాచాగ్యు 
లుగావున్న రామదాసుపంతులుగారికి సంబంధం లేని సంస్థ 
యీ కనుపడదు, ఎన్నో దేశీయ, రాష్ట్రీయ నహకారనంఘా 
లకు ఆయన అధ్యములు, అంతర్జాతీయ నహకార నమ్మే 
ళననభ్యులు. లండనులో జరిగిన అంతర్జాతీయ నపహాకార 
మహానభ (ప్రతినిధులు, నహకారనంఘవిచారణ, బాం 
కింగునంస్థల "కేందవిచారణనంఘాల నభ్యులు, యీలాటి 
గారవపదవులెన్నో నిర్వహించారు. చెన్న రాస్ట్రీయనహా 
కార భీమాసంఘ స్థాపకులుగా (ప్రాముఖ్యం వహించారు, 
రామదాసు పంతులుగారి దేశహికెక జీవనం యౌ సహా 
కారసంఘవ్యవసహారాలతోఅంత ముంద లేదు, ఇది ఏశాల 
మైన వారి రాజకీయజీవితంయొక్క_ వికానంగాని అంతం 
కాదు, ఆం[ధ స్వ రాజ్య పార్టీ అధ్యక్షులుగా, చేశీయమహాో 
సభకమిటీ సభ్యులుగా, చెన్నపురి మహాజననభ ఉపా 
ధ్యతులుగా, నటు క వున్సిలున ఫ్రలుగా రాజకీయాలలో 
(ప్రాముఖ్యం వహించి వున్నారు, చ్రేటుకవున్పిలులో స్వరా 
జ్య పార్టీ నాయకత్వభారం వహించి, (ప్రజాభిప్రాయాలను 
ఖండితంగా వెల్లడిస్తూ, తమ అనుభవాన్ని యావత్తూ 
(పజకు వినియోగిస్తూ బందరుషరవాళ్లకు సహజమెన 

paar. య Q 

(పజాసేవలో ముందడుగు వేసుకొనిపోతున్నారు, 


125 


శ జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరిగారు 
వ రి కొయుడు దుగ్గినశాల గోపాలకృష్ణయ్య చీరాల 
ఏ ౧ లం 
మునిసిపాలిటీని రద్దుచే యించడానికి (ప్రతిఘుటన ఆరంభిం 
చాడు, (పధానమం (లై "రామా రాయణింగారు మునిసిపాలి 
టీని రద్దు చేయడానికి ఏ నూ[తమూ అంగీకరించ లేను, 
చెగా దానిని చిరసాయిగా వేయడానికి దృఢముగా 
యా థి 
నంకలించుకొన్నారు, గు రు జలాలోవున ది 
నంక ల్చం న్న టూ లాం వు గ షస 
మంతుల సలహాలను తీసుకొన్నారు, అందుకోనం కొంత 
మంది పెద్దలతో మునిసిపాలిటీ విషయము నంపదించ 
డానికి చీ రాలకు వెళ్లినారు. రైలు స్టేషనుకు నమిీపంలోవున్న 
౧౧ అ © 

జాగర్లమూడి కుప్పున్యామిచౌదరిగారి సౌధంలో విడిది 
చేశారు, ఆయనచుట్టూ ముఖ్యులు కుప్పుస్యామి చౌదరి 
గారితోనపహో నల్గురో అయిదుగురో చేరారు, రాయణిం 
గారు కర్తవ్యాన్ని గురించి ఆలోచించడం మొదలు పట్టి 
నారు. చివరకు కుప్పుస్వామి గారిని చీరాల మునిసిపాలిటీకి 
పెయిడ్‌ ఛేర్‌మన్‌ గా నర్కారువారు నియమించేటట్లు 
చేస్తామన్నారు, (పధానమం[లతి అయినవాడు (పభుత్వ 
కార్యసాధనకోనం ఎన్ని ఆశలు పెట్టవ లెనో అన్ని ఆశలూ 
పెట్టినారు, ఏమా[తం ఏమరుపాటు చెందినా వ్యామో 
పహావడే అవ కాశాలన్నీ భూవీంచారు, జిల్లాక లెక్ట్ర రుచా 





ప్పున్వామి చౌదరిగారు 


కు 


డి 


జాగ రమూ 
(aa) 


గ్జీ 





SR aE డా సస కా fg క్‌ అయం స ల ఆ ME 
టే మ రు అటు, (అలల ్ర LJ Wil wW 
(లం 


శీ కుప్పుస్వామి చాదరి-గారు 


దరిగారిని (పాభేయపడ్డాడు. కాని చౌదరిగారు సహజ 
గంభీరమందహానంతో * శే నాపనిచేయను *” అన్నారు, 
వారి కేమో తోచ లేదు. ఉపాయాంతరం చెప్పు 
మని చౌదరిగారిని అడిగారు. *మునిసివాలిటీని రద్దు 
చేయడమే ఉపాయాంతిరం ”” అన్నారు చౌదరిగారు, 
రామా రాయణింగారికి అది నచ్చలేదు, ఆయన వాలా 
పట్టుదలతోనున్నాడు, చౌదరిగారు మాట్లాడకుండా గంభీ 
లు ౧౧ 
రంతో వూరుకొన్నారు, జిల్లాక లెక్టరు అని క్షూపకం= 
శెవిన్యూ డిపార్టు మెంటులో పనిచేస్తూవున్న రుస్తుంసింగు 
టి త వాని ఎని 
అనేవారిని చీరాలకు పెయిడ్‌ ేర్‌ మన్‌ గావే స్తే నిర్వ 
హిసారని [పధానమంలైకి నలహాయిచ్చినారు, రాయణిం 
గారు చౌదరిగారిని నలహా అడిగారు, వారు అవునని 
గాని, కాదనిగాని జవాబుచెప్పకుండా *మునిసిపాలిటీని 
రదుచేసే చీరాలకుగాని, నర్కారు వారికి గాని నచ్చేముచ్పే 
© --౨ 
మి*ి*టని (పశ్నించారు. చివరకు రాయణింగారిని ఒక 
రాజీకి ఒప్పించారు. వకాంతంగా దుగ్గిరాల గోపాల 
కృష్టయ్యగారు వెళ్ళి రాయణింగారిని చీరాల మునిసి 
aT. ప 
పాలిటీని రద్దుచేయమని కో రేటట్లున్నూ ప్రార్థించడం 
కొాదుసుమా_, వారు మునిసిపాలిటీని రద్దు చేసేటట్లు 
న్నూ చౌదరిగారు ఏర్పాటుచేశారు, 


127 


విళాలాం[ధము 


66 శొందిలో (పాణంవుం శే ఒక్క ఆ (శ్రీ రామ 
చం(ద(పభువును తప్ప మరొక మానవమా।త్రుణ్ణి నా 
కాంత యిది అని యాచించను *” అన్నాడు గోపాల 
కృష్ణయ్య, రాజీకి రామారాయణింగారిని చౌదరిగారు 
ఒప్పించారు కాని గోపాలకృష్ణ య్యను ఒప్పించ లేక 
పోయినారు, 

గోపాలకృన్నయ్య (పాణావశిష్ట స్థితిలోవున్నాడు. శేపో 
మాపో చేహలీలలను త్యజిస్తా డనివిస్తూవుంది. మిత్రు 
లంతా గుంటూరు వచ్చివుండమని అతన్ని (ప్రోత్స 
హీస్తున్నారు. ఈ చీరాల. ఈ రామనగరులోనే నేను 
“దేహత్యాగం చేస్తా నని ఆ రామనగరు అని చేరు 
పెట్టిన ఆ దిక్కులేని చీరాల యిసుకషర్రలో ఆ ఒక్క. 
పూరియింట్లో వున్నాడు, ఒక్క మి(త్రుడుమా॥త్రం 
ఆయనకు ఉపచారం చేస్తూనున్నాడు. లేవ లేడు, కూర్చో 
లేడు, చేహము శుష్కి_ంచిపోయింది, ఎండాకాలము. ఈ 
చెవిళో గాలి ఆ చెవిలో కోడుతూవుంది, ఆ తీక్లాత 
పానికి పిట్టలు చచ్చి కింద రాలుతున్న వి, మిట్టమధ్యా 
హ్నము, గోపాలకృష్ణయ్య మహా యమయాతన అనుభ 
విస్తున్నాడు. బయట రోడ్డుమోద కారు వస్తూవున్న 
చప్పుడు అనుతూవుంది. ఆ చప్పుడు బాగా సమిపంలో 


128 


శీ కుప్పుస్వామి 'చాదరి-గారు 


వినబడుతూవుండగా * ఆహో ! యీ దుర్చశలో నాకోనం 
ఎవరయినా వస్తున్నా శేమో, కొంప శకేవలము అయ్య 
వార్లంగారి నట్టిల్లులాగా వుంది” అన్నాడు గోపాల 
కృష్ణయ్య, వింతలో కారుచప్పుడు ఆగిపోయింది, కారు 
పోయిం దనుకొన్నాడు ఆయన, 

ఒక అరగంట అబింది, గోపాలకృష్ణ య్యయిం 
ట్లోకి ఏ, వి. పాత్రోగారున్నూ, కుప్పుస్వామిచౌదరి 
గారున్నూ (పవేశించారు. * అబ్బ! ఎంత యండలో 
వచ్చారు ! నామోద పాతోగారికి యింత అనుశా-గం 
వుంచా? చాలా సుదినము, మోకు మంచంభోనుం చే 
స్వాగతము చెపుతున్నాను. మేము (చాహ్మణులము, 
విాలో ఒకరు మం(త్రులు, ఒకరు సంపన్న రైతులు, మేము 
ఏమి ఆతిథ్యం యాయవలనో తెలియడంలేదు. అయినా 
రామభక్తుడు యింటికి వచ్చినవారికి ఉడుతా భక్తితో 
ఏదో ఆతిథ్యం యాయకపోడు ’” అంటూ, లోపల ఏదో 
పనిచేసుకొంటూనున్న మి(త్రుణ్ణి పిలిచి “శెండు నిమ్మ 
కాయ లున్నా యన్నావు.ఆ రెండు గక ఈటల రసమూ 
ఆ కుండ చన్నిళ్లలో ఇండి, ముంన వపంచదార-వంచడార 
'లేశపోతే 'బెల్లమమిునా వేసి గ్లాసులలో పోసి యా పెద్ద 


లకు చాహాం యివ్వరా బాబూ”? అన్నాడు, 


129 


వికాలాం[ధము 


చాదరిగారూ, పాత్రోగారూ ఆ పానీయం పుచ్చు 
కొన్నారు, గోపాలకృష్ణయ్య అంత జబ్బులోనూ పాతో 
గారితో వవో రాజకీయవిషయాలనుగురించి మాట్లాడు 
తున్నాడు, చౌదరిగారు మానము[ద్ర ధరించి తబేకంగా 
గోపాలక+.షయంనంక మూసూకూరూన్నా రు, తణవమణా 

లిోొని ప సమ el 
నికీ ఆయనముఖం వివర్ణమయిహోసాగింది, సంభాషణ ఇచా 
లించి పా[త్రోగారు చేచారు, చౌదరిగారు చొ కా జేబులు 
తడువుకొంటూ అక్షడే, గోపాలకృష్ణయ్య మంచం 
Uv af) 

దగ్గరగానే నిలుచున్నారు. పా(త్రోగారు బయటికి నడుస్తు 
న్నారు, కొం చెంసేపయినతి రావె గోపాలకృష్ణయ్య 
““రావమూర్చణం”” అన్నాడు, చౌదరిగారు మంద 
హానంతోనూ, కండ్ల వెంట నీళ్గ్ళతోనూ బయటికి 
నిడివారు, 

వారు వెళగానే గోపాలకృష్ణయ్య పక్క_గదిభో 

౧ ౯ 

వున్న నన్ను విలిచి “ఒరే! ఆ రాముడు ఒక చిత్తుకాయి 
తం పంపింఛవాడునా. ఆ తీసుకొనివచ్చినవాడికి తిన్నని 
ఆతిథ్యమయినా యివ్య లేక పోయినానురా” అన్నాడు, ఆ 
చిత్తుకాయితం నూరుభూపాయల కరెస్సీనోటు ! అప్పటికి 
చౌదరిగారు గోపాలకృష్ణ య్యకు ఎన్నినూర్లు యిచ్చినారో 
ఆ నంగతి ఆఉభయులకూ తెలియవలసించే, 


130 


(శీ కుప్పుస్వామి వొదరి గారు 


ఒకప్పుడు తాను ఏవో ప(తికలూ అవీ (పకటించ 
వలెననే సంకల్పంతో చౌదరిగారి దగ్గిర అయిదువేల 
రూపాయలు అప్వువుచ్చుకొంకే ఆ అప్పుకు "కాలదోపము 
పడుతూవున్నా చౌదరిగారు కబురయినా చేయలేదని 
గోపాలకృష్ణ య్య నాతో ఒకప్పుడు చెప్పినాడు, 

ఒకప్పుడు, ఒకానొక (గామంలో, రాభారిబంగ 
ఛాలో కుప్పుస్వామిచె"డరి గారు మకాంచేశారు, ఆ 
బంగళాలో నే కార్యాంతేరంవల్ల నేనూ, నామి(తులు 
మరొకరూ ఉన్నాము, అయితే అప్పటికింకా నాకు 
చాదరిగారితో పరిచయం కలగ లేదు, ఆయన ఉదయమే 
నిద్రలేచారు. ఒక వేపపుల్లతో పండ్లుతోముకొంటూ, 
అటూయిటూ ఆ వరండాలో పచారుచేస్తూవున్నారు, 
తెలశెలవారుతూవుంది. ఒకానొక పెద్దమనిషి ఆ అవర 
అలో చెొదరిగారి దర్శనంకోనం తారట్లాడుతున్నాడు, 
కొంతసేపయినతర్వాత చౌదరిగారు ఆ మనివీనిచూచఛి 
“ఎవరు బాబూ?” అని (పశ్నించారు, ఆ వ్యక్తి వినయ 
విధేయతలతో నమస్క_రించి, తాను ఫలానా అని చెప్పు 
కొన్నాడు, * నేను మిమ్ములను ఇదివరకు మాడ లేదు, 
మోారా. . .సశేకూర్చోండి, వమిపనిమిద దయ చే శారు?” 
అని మృదువుగా, హాయిగా అడిగారు, 


131 


విశాలాం[ధము 


ఆ వచ్చిన వ్యక్‌ ఫలానావం తెన కం(టాక్టు తనరు 
యిప్పించవలసిందసి అడిగాడు. వెంటనే చౌదరిగారు. 
66 నేను. ..గారికి యిస్తానని వాగ్రానం చేశానే! మీరు 
మరొకడానికి (పయత్నంచేదురుగానీ ”” అన్నారు, ఆయన 
మరొకటిఅక్క_ర లేదస్‌, ఆవం తెనే తాను కం(టాక్ట్రచేయ 
వలెననీ ఎన్నోవిధాల చెప్పడం మొదలుపెణ్ణినాడు, చౌ 
దరిగారు అంతా సావధానంగా విన్నారు, కాని * నేను 
మాటయిచ్చానే, మీరు మరొకటి మాసుకోండి *” అని 
శెండుమూడుసా ర్లన్నారు, ఆ వచ్చినఆయన చెెదరిగారి 
మాటలు వినిపించుకోకుండానే మిరు అన్యాయం చేస్తు 
న్నారు, అధరం చేస్తున్నారు. అది న్యాయంగా నాకు 
రావలసిన కం[టాక్టు, మీరు మరొకరికి వాగ్రానం చేయ 
డమేమిటి + అని బుకౌయించడం మొదలు పెట్టినాడు. 

“సరే, మోారుచెప్పదగిన విషయాలన్నీ చెప్పినారు, 
విన్నాను. న్యాయమే చేస్తాను. వెళ్ళండి” 

“ కాదు, నాకిసామం కు నేతప్ప చేనుపోను, *’ 

66 త్రాపక 9వ్రరిద్‌. నను న్యాయం చేస్తానని అన్న 
తర్వాత మోకింకా అనుమానమెందుకు ? పాపము, వె 
శ్లండి ”” అనిచెప్పి చౌదరిగారు ఆ పెద్దమనిషిని పంపించే 
సరికి తల్బపాణం తోకకువచ్చింది. ఆ మనిషి వెళ్లగానే 


132 


శీ కుప్పుస్వామి చాదరిగారు 


పక్క_నుడన్న గుమాస్తాతో “చూడవయ్యా వీడు ! నేను 
వాగ్దానంచే ఇాను, మరొకటి చూసుకోవ య్య్యూఅం కే ఎంత 
మూర్ధమో ? వదిలాడు, నంతోపషము "*” అన్నారు, 
చౌదరిగారు పిల్ల జమిందారులు. అయినా సామా 
న్య్వఫు చై తుజీవనమే. జాగర్లమూడియిల్లు చూస్తే 
ఒకమూల వడ్లబస్తాలు, యింకోమూల వులవల తట్టలు, 
అవతల జనపక-ఖబైకసిపీసూ వుంటాయి, వచ్చే మనివి, 
లు లావి 
వెశ్లేమనిషి! నత్రంలో యెంతమంది వచ్చినా వడ్డన 
జరుగుతూనే వుంటుంది. తినే చేయి, కడిగే చేయి !! 
(ఫాముఖ్యాన్ని బట్టిన్నీ, తమపార్టీకి చేసే సహాయాన్ని 
బట్టిన్న్‌ జాగర్గమూడివారు యన్ననశో మంతులయి 
రు గు 
వుండనలసింది, అయి తే నుద్యోగాలకు (పాకులాడే సభా 
వం వారికి లేదు. ఇతరులకు వుద్యోగా లీప్పి స్తారు. స్వా 
తం(త్యాన్ని చంవుకోలేకనూ, దృష్టి యావత్తూ నైతు 
మోాదా, పల్జెటూాళ్లమిాదా వుండడంచేతనూ వారు యెంత 
వరకూ తాలూకాబోర్తు, జిలాబోరు, శాసనసభ వీటి 
ఢి “గాడ 
పనితో నే సరిపెట్టుకున్నారు, వరునన మూడుసారు జిలా 
లు య య 
బోర్డు అధ్యక్షులయినారం చు సామా న్యవిషయం కాదు, 
-ఈ ఆధిపత్యం గొప్పనిమిత్తం, కత్షలనిమిత్తం తెచ్చు 
కొన్నదికాదు, పల్లెటుూాళ్లకు రోడు, పాఠశాలలు, వైద్య 
యn య C౧ Qa. 


133 


విశాలాం[థధము 


శాలలు పడ్డాము, బాపట్ల, తెనాలి కొల్లూరు వున్నత 
పాఠశాలలకు దివ్వ మైన భవనాలు లభించాయి, 9 ట్లిన్ని 
విధాల (పజల కష్టాలను కనిపెట్టుతూ, ౫ తుజీవసాన్ని 
జీవించే కుప్పుస్యావించౌదరిగారు. (పజల ఆదరణకు, 
"దేవని వోటుకు పాతులు కావడంలో అధికం యేమో 
లేను. ఈ కారణంవేననే జిఖ్టాబోర్డుభవనంమోద వారి 
క్‌ అ శాఫ్యతంగా (పతిఫలిసూవుంది, కమ్మవిద్యాగ్గుల 
వసనతిగ్భగాం, నిల్బా[శమం, శారదాని కేతనం యో 
తాకి స సంస్థలన్న వారి ఓ" డదార్యాన్ని చాటుతున్నాయి, 

ఆయనకు స్వాభావికంగా (పకటన అనేది యెంత 
మాతమూ పనికిరాదు, ఆయన వవ్య కీ కికిగాస ఏన ంస్టకు 
గాని యెప్పుడు, ఏమి ధర్శంచేసినా, ఏమి ee 
ఆ విషయం అతిగోప్పంగా రెండో కంటివారికి కౌలియ 
కుండా చేసారు. అందువల్ల లోకానికి ఆయన దానధ రాల 
నంగతి కాగా తెలియదు, ఆయనను నన్నిహి తంగా ఎరి 
గినవారికే తెలియదు, ఫలానావాడికిఫలానాసాయంచే శా 
నని పొరపాటున అయినా ఆయన చెప్పగా విన్నవారు 
ఎవరూలేరు. 

ఈ సందర్భంలో అనేక విషయాలు లోకానికి 
తెలియవు. కావూరు(గామంలో గొల్లపూడి సీతారామ 


134 


(శ్రీ పట్టాభి సీతారామయ్య గారు 


నబర్శ్శతీఆ(శమంవ లె దేకహి తె కాభిలాషులకు ఒక "కేంద 
స్టానమెై జాతీయజీవనానికి నోనాదం కల్పించే (పతి 
స్టూపనగా పనిచేయ లేక పడివ్రుటూనవుంది. ఇది డబ్బు 
తేశనా? కాను, అన్నీ వుండే wa! 

పట్టాభిగారికి బందరుకువచ్చిన వ దేండ్లలోఒక వైపున 
తమ నైద్యంనల్లను, వ్రంకో వైపున జాతీయకళాశాల, 
బ్రండియ౯ సుటియట్‌, న్యూ యూండి మా, ప్రత్యేక 
రాష్ట్రము, జన్మభూములతోటి నంబంధంవల్లను ఏర్ప 
డిన ప్రసిద్ధి మండలసరిహాన్దులన్నీ చాటి రాష్ట్ర రాస్ట్రాం 
తరములకుకూ నా వ్యాపించింది, పట్టా భిగారికి మాండ 
లిక శ్వం పోయి డేశీయ ప్రతిహ్హ యేర్చడింది, అం[ధనభ, 
కర్తాటకనభ, నిద్యాగ్గిన భ భ్‌ సంస్థానాలసభ యాలాటి 
నభ లెన్ని టికో అధ్యత్నులె మూాపిన అత వారు అసా 
భఛారణమేధావి అనీ, అ(పతిమాన వాక్చతురుడన కీర్త 
తెచ్చుకొన్నారు, పట్టాభిగారిని యొరిగిన వాళ్లు ఆయన 
(యావ్మాణశిరస్సు, నైశ్యన సృాదయం గల మనిషి అని 
చెప్పుతూ వుంటారు, నిశ్చయానికి వారిలో చైశ్యభాగం 
తోపాటు (బాహా చూ గాడా వుండడంచేత నే వారు 
వ్యవహారంలోవ లె బుద్ధిలోనూ బూజుపట్టిన “తెలుగుల 
తెలివిని దశదిశల (మోగించారు, 


139 


విశాలాం[ధము 


మండలనభలు, రాష్ట్ట్రోనభలు తమ బుద్ధి పరిమితికి 
నిలవ లేకపోవడంచేత ఆయన ఆల్‌ యిండియా కాం 
(గసు కమిటీలోను, చేశీయమహాజనన భలోను (ప్రవేశించి 
విజృంభించి రాజనిసిజ్ఞుడని, మహాత్ముని భాష్య కారు 
డని కీర్తిని నంవాదించి ఆం(ధ్రశ తాని కింత గార వాన్ని 
నంపాదించినాడు, ఆయన యంత నూటకారియో 
అంత (వాతగాడు, ఆయన నాలుకకూ, కలానికీ తెకువు 
కోవడం అంటూ లేను, అవి కళ్లెములులేని గుక్త్రైూల 
లాగున పరుగిత్తుతాయి. ఆయన ఏకభావ, ఏకమత 
ము, ఏకజన్ము వుంచే నే ఏకజాతీయత వస్తుం దనే ఫుక్కిటి 
సిద్ధాంతాన్ని భారతజాత్రీయకత అనే పుస్తకంలో ముక్క_.లు 
ముక్క_లుగా తరిగిన జాతీయవాది. అక్కడ పశువు యి 
క్కడ శిశువు, అనశల మురికిసీళ్లగుంటలతో పెనగు 
లాజ్‌ మన (గామజీవ్రులకు ఆరోగ్య శాన్ర్రం రచించి 
(పబోధంచేసిన మహో పాధ్యాయుడు, బం జెడువున్త కాలు 
గాని, కైఫప్రుయం[తాలుగాసి లేకనే, తమగదలో ఒక 
మూల చాపమిదకూర్చుండి, అదివరకే వొకపక్క 
(వాయబడ్డ పాత కాగితాలే వాడుతూ ఆయన రచించిన 
-దేశీయమహాజనన భాచరితి చాలు ఆయన ఆం[ధజాళకికి 
సంపాదించిన గారవాన్ని తరత రాలవారూ ar 


140 


శీ పట్టాభి సీతా రామయ్య గారు 


వుంచుకోవడానికి, పట్టాభిగారి మేధస్సు విజ్ఞానసర్వస్వం 
లాంటిది ; ఏ విధమైన పరికరాలూ లేకుండానే, "దేనిని 
గురించి (వాయవలసివచ్చినాన నే, మహాో(పవాహం 
లాగ రం రంయ్యిన పోతూవుంటుంది, పట్టాభిసీతా 
'రామయ్యగారు బుద్ధిలో అ(గగణ్యులు, కల్పనలో నిరుప 
మానులు, రాజనీతిలో మహో శక్తిమంతులు, 
పట్టాభిగారిని యెవగో వ్యవహార్త అని అన్నారు, 
అవును, రాజకీయ సేవకులను భరించే స్ధితికి మన ఆంధ్ర 
"దేశం ఇంకా రాలేదు, "దేశాన్ని నమ్ముకొని రాజకీయా 
లలో దూకి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, (బహ సృజోస్యుల 
సుుబహ ఇం, భమిడిపాటి నత్యనారాయణ, టంగుటూరి 
(కాశం, బులుసు సాంబమూర్తి మొదలైనవారు పడ్డఅవ స్టే 
చాలుననుకొంటాను మన రాజకీయజీవనపు ఒడు దుడు 
కులు (గహింప'జేయడానికి, సంపాదనమీ దే ఆయన కంత 
దృష్టి వుంకే వైద్యవృత్తిలోనే వుండేవాడు ; లేదా బొంబా 
యి, అలహో బాదులనుంచి వచ్చిన వుదో్యోగాహ్యనాల 
నైనా అంగీకరించివుం జేవాడు. ఇందువల్ల పట్టాభిగారి వ్యవ 
హర్ప క"శల్యం (ద్రవ్యాపేత్షు.గాకంళు తము భారాన్ని 
లోకులమిోద వేసి తమ "దేశహి_లెకజీవనం వొడుదుడుకుల 
పాలు కాకుండావుండేందుకు చేసే పరిశ్రమగా భావిస్తాను, 


141 


విశాలాఆ(భము 


చేశ సేవల నేది చతురు సఖ బ్రహ్మ శ్రనలె అనేకముఖాల 
నడుసూవుంటుంది, ఒకరు ద్రవ్యంతో నేవిశ్తే ఇంకొకరు 
బుద్ధితో సేవిస్తారు; ఒకరు అన్నదానం చేస్తే యిం 
కొకరు వ(న్ర్రడానం చేస్తారు. పట్టా భి గారు తను ఆరో 
గ్యాన్ని, తమ బుద్ధిని చదేశార్పణంచేసిన మహాన్య క్తి. వాద 
(పతివాడాలలో అతిరథుడు. అంనుకచే ఆయనను 
(పతివాదిభయంక రు డంటారు శెలిసినవారంతాను, 
ఈమధ్యను నారిగారవార్గమె చెన్న పురిలో జరిగినన భలో 
వేమవరవు రాముదాసుపంతులుగారు _ నూట్లాడుతూ 
“పట్టాభిగారు మూర్తీభవించిన ఆం(ధ లేజి” మన్నారు, 
“పట్టాభిగారివంటివారు మన దేశంలో పుట్టినందుకు మన 
మంతా గర్వపడాలి అని గంటి లవ్మన్న వంతులుగా 
రన్నారు, మన అం(ధజాతిలో పూర్వం సిద్ద రాగార్జునుడు 
బయలుచేరి తే మనకాలంలో పట్టాభి బయలుదేరి, తమ 
గుమ్మాలైనా దాటలశేని ఆం(ధ్రులకు పఏశాలజాతీయతను, 
విశుద్దమైన (ప్రతిష్టను కల్పించారు, 

పట్టాభిగారు ఆరోగ్యంగల మనిపీకాదు. ఒకప్పు 
డాయన (బదకడ మే కష్ట మైపోయింది. అయినా గాంధీ 
మహాత్తూని పిలుపు వినడంతోచే సహాయనిరాకరణోద్య 
మంలో దూకిన విషయం చొక్క_'టుచాలు ఆయన ఆంత 


142 


(శ్రీ పట్టాభి సీతారామయ్య గారు 


'ర్యాన్ని జెలపడానికి, ఆయన కారాగారంలో కూర్చోవ 
డానికి జంక లేచు, ఆరోగ్యంనరిగా లేదని వెనక్కు అడుగు 
వేయ లేదు. ఆనందమరఠంలో (వాసినట్టుగా కావలసింది 
సేవకాని, ఆసేవను [మింగే (వాణత్యాగంకాదు. పట్టాభి 
గారు నుపన్యా సాలిచ్చారు, పుస్తకాలు (వాళారు, నభా 
ధ్యకుకైౌనారు, (దవ్యోత్స డికి సాధనమైన సంస్థలను 
సృష్టించారు, వాటిని ప ఏంచారు. “(ప్రజకు కాకపో శే నే 
నెవరికి పనిచేస్తూవున్నడి ? (పజలో వుట్టినాను, (ప్రజలో 
పెరిగాను, ఆ (పజాసేన శే (ప్రాణాన్ని అర్పిస్తానూ అని 
భార్లసు(బాణ్ఞ* చెప్పినమాటలు ఆదర్శంగాగల ముహో 
వ్యక్తి ఆయన, అధుసికాంధ్రులకు ఆలోచనశెప్పి వారిని 
సరియున దారిలో నడిపించగల శక్తిమంతుడు, వడబోసిన 
నాయకుడు, అశితపత, పాతి, గాంథీమహాత్సుడు చెప్పి 
నట్టుగా ఆం(ధనాయకమణులలో చింతెమణి, 


143 


1 
"ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగాద 


ఎ౨రుఫునకు చేరిన చామనచాయ ; ఆ రడుగులకు దగ్గర 
ఎత్తు; పద ద మచ్చతోడి విశాల లలాట ఫలకము; (బహో 0 
డమును పీ? గల ముక్కు ; షడ్రుచుల నెజిగిన నోరు, 
(శావ్యమును, గంభీరమును అయిన మధుర కంఠధ్వని, 
ఆజాను బాహువులు ; విశాలవశుము, పాదాలభో శంఖ 
చక్ర ముద్ర లుండేవని (ప్రతీతి, ఆయార్లాయమే వున్నచో 
శతువు అంతరంలో ఢిన్లీ మం (తిత్యం లభించనలసిన జాతక 
శాలి. భారతకాంగ్రాసు కార్యదర్శి త్వంతో అంత 
ముందిన జీవితచరి(౫, దాగ్లా(వ్రీయిడు, సారసతి మూర్తి, 
రామభక్తుడు. మన గోపాలకృష్ణుడు ఆ౭(ధరత్న మే 
కాదు, (శ్రీరంగం: భో ఒకరు చె చెప్పి నట్లు భారతరత్న మే, 


రీలంలో * పరోప కం మిదంశరీరం ’ అనే ఆరో 
ఒక్తివే_ ఆస్తిపాస్తులనే a అస్రికలనుకూడా తన 
చేశాని కర్పించిన మహనీయుడు, క టై తింకే తన 
కడుపు నిండుతుందని చెప్పిన, చూపిన త్యాగమూర్తి, 
సపాహములతోనూ, అన్నన(తాలతోనూ (పజాకోటి 
ఆకలిని తీర్చడానికి యత్నించిన అన్న దాత, 


(శీ దుగ్గి రాల న గారు 


(శ్రీ గోపాలక్బ ముడు నంన్కృకత, ఆం(ధ, ఆంగ్లము 
లు మూడింటిలోనూ నమూన (పతిభాపజ్ఞలు కలిగి, 
గాన హోన్య పద్య గద్య నటనాదులచే లక్షలాది [పజలను 
రంజింవ జేసిన వాక్చతురుడు ; గాయకుడు రసికుడు, 
పండితుడు, కవి, విమర్శకుడు, రాజనీతిజ్ఞుడు, (బ్రహ్మ వేత్త, 
నాట్యకళాపిపాసువు, మి(్రస్తత్తముడు, ఉత్తనుగృహన్థు, 
(ప్రజ్ఞావంతుడు, దేశసేవా భురంధరుడు, రాముభకా (గేన 
రుడు, కవిత్వంలో ఆయనరచనలు న్వల్పా_లైనా, ఏలు 
వలోవ్య్శూత్రం అమూల్యములు, “"తెనుగుజీవితమును 
'తెనుగుకవిత్వంతో ముడి పెట్టడంలో అతనికి పెట్టి 
శరర; విమర్శ నంలో.-_- ఆం ధక ళా నాటక వాజ్బుయ 
రాజకీయములను విమర్శించడంలో ఆం(ధచేశంలో ఆం(ధ 
రత్నానికి యోాము తేర సే చెప్పవచ్చు. ఆఅనలు గాండీమహాో 
త్నునిని అవ తార పురుషు్ణో చేసింది అత చే, “న త్యాగహ 
మార్లం (వహ్ష్లాదసాధ నే” అని చెప్పి తే |పహ్హోదం నారసిం 
హంగా పరిణమించలీేదా” అని మహాత్సుణ్ణి నిరుత్తరుని 
చేసింది ఈ ఆం(ధరశ్న మే, 

రాజకీయాలో అతని చీరాలరంగం ఎరగని 
వా ళ్గుండరు, చీరాల, పేరాలలు నూతనన్వ రా జ్యస్థాపనకు 
(పాతిపదిక, ఇంతేకాదు, భారత రాజకీయాలలో 'వంగీయ 


145 
10 


విశాలాం[ధము 


వం దేమాతరానికిమాజుగా భూపతిత్యఆదర్శాన్ని సున 
రుద్ధరించడంలోసూ, రాజ్యాధిపత్యంలో భఛారతవర్ధాధి 
పతి అయిన బదరికాశమనారాయయు డనే భాగవత 
సంప్రదాయాన్ని అనుసరించి భగవంతుడిేకే పట్టాభి 
సేకం చేయడంలోనూ, రామశాజ్య మే స్వ రాజ్యమనడం 
లోనా అతనిదే ముందుమాట, అశని స్వ రాజ్యధ్వడం 
రంగు యెరుపు - (ప్రణవం బీజం - శక్తి చ(క్రము, భారత 
"జేశానికేకాము, (పపంచానిశే అది మార్గదర్శకం, 
నంస్క__ర్హగా నున గోపాలకృన్లు డెన్నో (ప్రాచీన 
నం[పదాయాలను వుద్ధరించాడు, న్ట్ఫృతులే మన రాజ్య 
తం[తాలు, ధర్మమే మునకు న్యాయ శాననం, పరిషత్స 
భలే మన పార్తమెంట్లు, * వదినీతులు, పదిబూతులు, పది 
శృంగారములతో ” (పనంగించడమే మన నభానం[ప 
దాయం, (శ్రీముఖాలే మన ఆజ్ఞాప శాలు, దీమా 
నంఘాలే మన కార్యవగ్గాలు, (పభ లే మన (పబోధమాశ్హా 
లు అని బోధించినాడు. నూటపదసహోర్ల లెక్కలు, నపా 
హాలు మొర లైన (పాచీన నం[పదాయాలను మారు 
మూలలనుంచి బహిరంగ స్థలాలకు లాగుకొనివచ్చినాడు, 
మతిథి ర్భాలపట్త అత డొక నూతనయుగ ఫృరు 
షుడని చెప్పాలి, కాదు, (ప్రవకృగానే భావించాలి. 


146 


(శీ దుగ్గిరాల గోపాలకృష్టయ్య-గారు 


భారత దేశా న్నే కాకుండా (పపంఛచాన్నంతటిని వేధిస్తూ 
వున్న మతకలహాలపట్ట్ల.._దశావ తారాలను ద్యాదశా 
నతారాలుగా చెయ్యమసీ, బెబిలు ఖురానులు రెండూ 
మరిరెండు ప్రరాణాలుగా భావించవలసిందనీ నమన్వ 
యించిన అతని వాక్కు అమూల్యము, హిందూసనంసఘో 
ద్ధర ణంపట్లు అతని నూతన (ావ్యాణధర్శము నర్వజన 
శరణ్యము, 

నాట్య (పవంచంలో అతడు అ నేకపాతలు నటించ 
డంలో అద్వితీయుడు. ఇంటేకాక తన గురువర్యుడై న 
శాకరు ఆనందకుమార స్వామితోకలిసి “ అభినయదర్చ 
ణము ను ఆంగ్ల మొనర్చి తన పేరు చిరస్థాయి చేసు 
కొన్నాడు, “వకృత్వ్యంలో యింతటి ఉత్త మోత్తముళ్లి నను 
చూడలే”” దన్నారట (శ్రీకట్టమంచిరెడ్డి గా కొకసారి, 
అతడు నంభాషణలో సరసుడు ; బుద్ధిలో బృహన్చతి, 

ఆం(ధ్రరత్ననం చేశాలు మూడని చెప్పవచ్చు: రామ 
దండు, న్వ రాజ్యపథము, (చాహ్గణగోష్టి, వరునగా యా 
మూడూ భక్తి కర్ణ జ్ఞానమాన్లాలను సూచిసాయి, ఇందు 
రామదండులో అతడు డాక్టరు మూంజీ, స్వామి[క దానం 
దులకు నూర్గదర్శకుడై నాడు ; మహావు ఖద మోకతల్లీలకు 
మి(తుడైనాడు. బొత్తరాహుల మహావీరదండుు 


147 


విశాలాం[ధము 


హానుమా౯ దళాలలో వుండే శివ కేశనభేదం మన రామ 
దండులో లేకపోనడానికి మన సంధ్యాబుషులకు వ్‌ సట 
ఆం(ధరత్న (ప్రభావమే కారణం, మహామ్మ దీయులురు(చా 
భిమానులున్నూ, మాలానా శంకరల్లికి శిమ్యలున్నూ, 
అల్లోపనివడా రాధకులున్నూ అవడంచేత వారికికూడా 
రామదండులో స్థానమివ్వడం ఆంధ్రరత్న (ప్రజ్ఞావి శేషం, 

స్వరాజ్యపథంలో గోపాలకృష్ణుడు గాంధ్‌భ ఎలో 
దూ, చిత్తరంజన దాన మి(తుడూ అయినవాడు, ఆధ 
రత్నం అస్తమించిన తరువాత “వ్రికొ మన స్వ నాజ్యానిక 
(ఎటిషువారి వై చావా వేసేవారు ఎనిరని ఒక ముస? 


న 


బ్ర (పశ్నించడ- డే నెరుగు మును, న్వ నాజ్యమం కే 


లి 


& శి ళ్‌ పతా జ 2 త wey ha 
అందరికి వినా=నికి పండి, కసక్‌ తక్‌ గుడా, ఉండ:గాసికి 
లి 


నిజ ము 


(బూ ఇగో షి ఏవమయంలో మన మతం (ాహ్మాణ 


(మె 


లలి 


కి నౌక టుషగవమూ నని అనని వ్యాఖ్య, 
లుర్లా ఫా 


b 


w 

మశమేకాని హింయామాంకాదస్కి(ాహా లం లు (అ 

శేంవకులసి అట్షి పదిమంది (బడ వ్యేపనులు వుంచే చే 
యి లు రో oe 
(బాహ్మాణగోస్ది. ఆస్‌, అట్టనోప్టి తన జీవితాశయమని, 


గు 


యా (గ్రాహ్మృణగోములు వేన వేలుగా దేశమంతటా, 
(పపంచవమం=: బా వెలయవ లెనసి ఆం(ధరత్నమువాంఛ ; 
దృఢనంకల్పము, 


148 


శీ దుగ్గి రాల గోపాలకృష్ణయ్య గారు 


శ్లో, మాచే మానే శాభినాం రత్న వేద్‌, 

చేద్యాం చేద్యాం కిన్న రీబ్బందగీతమ్‌, 

గీతే గతే మంజులాలాపగో ప్రీ, 

నోస్ట్యాం గోస్ట్యాం త్వత్క థా రామచంద ! 
యీ రామకన్హామృతన్లోకమే అతనికి ఛధ్యానన్లోకమెంది. 
గోపాలకృష్తుడు రామభక్తుడు అభినవ రామదాసు, 
రామ చం[ద్రు డతనికి యిష్ట దైనం, “రా అం “రాజ్యం”, 
“మి అంశే *మనది అని అతడు రామశ బ్ద నిర్వచనంచేసి 
స్వరాజ్యరనం [కోలినాడు. రామాలయ మే మన నిజకళా 
భవనమన్నాడు, మన స్వ చ్చందదళ ములు సామదండు, 
(గాముంపేరు రామనగరం, రసీదులు నావరనీదులు, 
హంతాళములు రామభజనలు, చెండా హనుమద్ధ్వజం, 
రాటం తిప్పేవాడల్లా రామదాసు, నర్వ(పయ త్నాలూ 
రామ కార్యాలు అంతా రామమయం యీోజగ 
మంతా రాముముయంి అని తన జీవితంలో అనుభ 
వించిన తత్త ఏ వేత్త | 

అం(ధరత్నము జైలులోనుంచి వచ్చి తన నూతన 

దానా రాన్ని మ దాసులో వుప దేశించినప్పుడు 
అ(గ్రాసనాధిపత్యం వహించిన మాజీ అమాత్యులు గో 
(పకాశంపంతులుగారు అతన్ని గుజించి యిట్లా అన్నారు: 
“పన్నెండు మాసాలు కారాగారవానంచేత గోపాలకృష్ణు 


149 


విశాలాంధము 


డు ఆధ్యార్శిక రూపం వహించి వచ్చినాడు, ఈతడు 
'జెయిలులోంచి ఏ విధానాలతోనూ, ఏ కార్య(క్రమాల 
తోనూ రాలేవు. ఆత నంచేశంతోమా [తం వచ్చి 
నాడు, మనచేకీయుల తోడ్చాటుతో యో సందేశం 
నెరవేరితే అది న్వరాజ్యాన్ని మించించే అవుతుంది, 
ఈ నం దేశాన్ని మాగతులుగాని, గవర్నస్లుగాని, నై (ప్రా 
యిలుగాని, సె క్రిటకీలుగాని యకుగోో_ జాలరు, మనకు 
నిజంగా ₹వ ఛకిన్నోంశేు యా కార్భనిర్భ సాణంకో మన 
౧. 2-4 ౭ 

మందరమూ పూనుకోవాలి, సిక్కులు శమ గాథ 
విశాంనంచేతడే జయంపొంచాగు. పానసాత 

గనం తచే జయంవొంచారు శ్రవిద్యావ్యా 
మోహంచేత వారి అన్మ లింకా (మగ్గివో లేవు, తాను 
చీరాలనో చేసివరీగిగా చే ఆకర 0౦ సక (పాంతంగో 


కగు లక 
ఎంఐ ౧ 


6. అ 


(పారంభించి, సిక్కు మతం లాగానే 
నూతన భా జాతిని స్నన్టీ౧చుగాక,” 

అగ్లాంటి గోపాలకృష్ణ డిప్యకు ఓర్తిశేషుణా? అశని 
గోష్టి, రామదండు, న్య రా జ్వేస్సితం మనం మరవకుండా 
వున్నంతవరకూ అతడు విగతజీవుడు కాజాలకు, వీటిని 
మనం యెప్పుడు సాధించగబుతామో అప్పుడే అతని 
సాధన సిద్ధి స్తుంది. 


150 


శ) ముట్నూరి కృష్టారావుగారు 


ఆపశోదయ కాంతులు (ప్రసరించే వేళనో, గోధూళి 
ధూసరిత మె చీకట్లు అలముకొ నే వేళనో బృందావన 
(బందరు) ఫురవీథుల్లో పరికించి మూస్తే యీ మంగళ 
మూర్తి గోచరిసాకు, జ్ఞాన భారంచేక కాబోలు, వొరిగిన 
తలను నిటారుగా పెట్టకు, శానే, క్రిందికి దించిన చూపును 
ఎత్తకుండానే ఇంటిదగ్గరనుంచి బయలు దేరి ఆఫీసుకు చేరు 
కునే ఆ వింత నైఖరి వ్య డే ముట్నూరి కృ స్థా రావుగారు, 
ఇంట్లో నైతేనేమి, అఫీసులో నైతెనేమి, మరెక్క_ 
డనెనా అయితేనేమి ఆయన మితభాషి, [కొత్తవాళ్ల 
యెదుట, ఆడవాళ్లయెనుట అనలే జమ్ముకు పోతారు, 
ముప్ఫయి వాల్యూములలో నిశ్శబ్ద తార హస్యాన్ని 
బోధించిన కాగ్గయిలు బుషి. లత్య మో, లేక ముప్పయి 
నళ్లుగా లోకకాతుశాన్ని గిలిగింత పెడుతూ ఫుముచ్చేరిలో 
మాన(వ్రతం వహించిన అరవిందయోగి గురువో? 
కావలసిన చుట్టాలూ, అక్క_శ్లెని బాదరాయణ 
నంబంధీకులూ చాలామంది వున్నారు కృష్ణారావుగారికి, 
అయినా ఆయనకు ఎవ్వరితోనూ పోక్యం లేదు, 
“దూశరాత్‌ సంకుచి లేవ గచ్చతి. ..”” ఆయన యజ్ఞోప 


విశాలాంధము 


వీతాన్ని వినర్జించి * నాయుడుగారి (బహ జ్రనమాజం ి లో 
చేరాడనీ, కుమారెలకు రజన్యలానంతరవివాహం చేశా 
డనీ, మడిమైలలు అక్ట్రే పాటింపడనీ కోపంతో, కినుకతో 
వాళ్లందరూ ఆయనను నెలి వేసినప్పుడు ఆయన లోలో 
పలే నవ్వుకొన్నారు. 

“ కృష్ణా రావుగారితో మాకు భాగా పరిచయం 
వున్నది. ..ఆయనఆంతర్యం  తెలిసికోగలిగాం, ఇదిగో 
ఆయనతత్వం యిద్‌” అని నిక్కచ్చిగా చెప్పగల్లీనవాళ్ల 
సంఖ్య లెక్క_ చెడితే అయిదువేళ్లేభోనూ కొన్ని మిగిలి 
పోతాబు! కాని ఆయనపరి చయ భాగ్యం కలిగి, ఆయన 
వాగమృతధారలను (గోలి ఆనందించినవారు పలువురు, 
నలుగురైదుగురుకన్న ఎక్కువ లేకుండా చుట్టూచేరి 
ఆయనను ప్రరికొల్సి తే చాలు [పారంభమాతుంది జలసా ! 
కళాశాల ఆవరణలోని వృషుచ్భాయల విశ వించి అయి 
"తేనేమి, బొం బాయికాలువవా డ్లున సెక తస్థలాల కూర్చు 
ని అయితేనేమి, ఆఫీసులో కుర్చీని వెనక్కు తన్ని పెట్టి 
ఠీవిగా హాస్తవిన్యానం చేస్తూనై తేనేమి, ఇంట్రో పడక 
కుర్చీలో నడుమువాల్సి మాలతీమలయ మారుకాన్ని 
ఆఘ్రాణిస్తూ నైలేనేమి “మూడ్‌” వచ్చినప్పుడు ఆయన 
ఆవేశంతో వికదీకరించే విషయాలకు అంతులేదు, 


152 


(కీ ముట్నూరి కృష్ణారావుగారు 


అధుని కాం్యధసారన్వతం, పూర్వవు న ౦ంన్క్బృత 
కావ్యాలు, చిత్రకళ, గీ తారహన్యం, ఉపనిష తారం, 
గాంధీగారి రాజకీయాలు, ఘోషుగారి (వాతలు, టాగూ 
రుగారి రచనలు, నాటకాలధోరణి, సినిమా సంగతులు, 
నాట్యవిన్యాసాలు, అలంకార కా న్త్రమథ నం, ఒక కేమి 
టి మో శేది కావలిస్తే అది, (పపంచంలో ఎన్ని విషయా 
లున్నాయోా అన్నీ, కూూణంక పంగా కలయ పెట్టబడ 
తాయి. అప్పుడు కేవలం భృంగ రాజీ లలితధ్య నే ! 
కృస్తా రావుగారు. * చలాకీమనిపే)” అగుపడే 
టంతే బిగువ్రుకాదు,ఏ విషయాన్ని గూర్చి ఐనా ధారాళంగా 
ధోరణి సాగించగల మేధావి. (పాత విషయాలనైనా 
(కొత్తకోణంనుంచి మాకింప శక్తిగల ధీశాలి, 
ఎందుభగోనూ జోక్యం కలించుకోని మనిమి. చల్లగా 
నత్వా(గసానవారంలో రెండుదఫాలు రాజుగారి ఆతి 
థ్యాన్ని అందుకొన్నారు, యువకు లందనూ కృషస్తా రావు 
గారి చుట్టూ చేరి ఆయనకు “కీ” యిచ్చి వింటూవుండే 
వారట, వాళ్లందరికీ అవహవొక [కొత్త అపూర్వానుభవం, 
ఎవళ్లను కావలసింది వాళ్లు అడిగి తెలిసికొనేవారట, 
విడుదలైవచ్చినత ర్వాత కొంత కాలంవరకూ ఆయ 
న అమితో తాహంతో ఎప్పుడూ ైలుకబున్తే చెచ్పే 


153 


విళాలాంధము 


వారుఅక్క_ డచేసిన నలభీమపాకాలు, సలిపిన గోష్టి 
నభలు, తతాానంద స్వామిగారిమోద (ప్రయోగించిన 
(టిక్కు_లు, ఆం(భులకూ అరవలకూ జరిగిన సంవాదాలు, 
వింతలూ, వికూ ర్యాటూను, వినడానికి మాకు విసుగు 
వచ్చేదికాదు, 

కృస్ణా రావుగారు నరనులు, *రసానంనో [పనా 
మం(తర హన్యార్థ విబోధితులు., రుచి, పన ఎలిసిన రసి 
కులు, నంన్కృలింలో “నుగసలోో. ఇంచీషులో ఉత్తమ 


౧౧ 


జాని చక a య్‌ 'ంఠు 


Pal 


కావ్యాలను నవివూర,ంగా సమయమ" 
& 

పట్టించుకున్న సాథుకీలును, _ వీటికిశోయు es 

లు లె ఇయ 
న | 

వున్న లేజోవివానం, బుస్టితీక్ణుత ఆయన తరిచికూసి 

ఆవ శ I న్‌ హాన్‌ ఆ సెలా! అసు 

ఆల్బని సిగ్గులు వు, త్ర అఆయన[వాళలలో”, సంభవ 

ణఅలగో అనవరచెమూ (వత్యమమాశనూ నే వుంటాయి, 

ప ళాస్టితమెన ఆ వాాయమిం ౧కే నాజూకులు, నగి 

వీలు, మండువాచుఓటూ రంగవబులను చెక్కి చడ నూ, 

లు య 

హాలులో అక్కడక్కడ ఆ[గాచలువ ణాన్షను 'తావించ 
Cn 

డమో, _సృంభాలకు చెక్క_డపు ఆర్సిలను పట్రించడనమో, 

లం ఆధ 3 జో ర. , | 

బంహద్యార౦పెన క న లవ్మేని కుణ్యాలంకా 

రంగా బిగింపవీించడ మో, ఏనో ఒకటి తోసూశేవుంటుంది 
టీ 

ఆయనకు ,ఆ నందుగొందుల ఆఫీసులోనూ అంతే. ఆ వున్న 


154 


(శీ ముట్నూరి కృషారావు గారు 


జూ నెడుబెత్తెడు ఆవరణలోనూ శిలావిగ్రహాలు, పర్ల 
శాలలు, కాసారాలు, లతాకుంజాలు, జకాతిచవటాలు, 
తోటపనందులు. నందనవనాన్ని సృష్టించాలని సంకల్పం, 

కృష్ణాప|గ్రిక తయారులోగూడ రస(ప్రవాహాం గోచ 
రిస్తూ వుంటుంది. ఆ బొమ లు, ఆ మకుటాలు_ (గ పించే 
వాళ్లకు తెలుస్తుంది వాటివిలువ ! చివరకు, ఆయన జైలులో 
నున్నప్పుడుగూడా అర్హ ఉబలాటాన్ని వదలిపెట్ట లేదు, 

ఈ రనకాం కే. కృమ్లా రావుగారి దుస్తులలోగూడా 
అగువీస్తుంది. ఆయన అణిమోాహన వేవధథారి. మొదట్లో 
కాలర్‌ కోటతోనూ, చెక్‌ శులతోనూ, కివులతోనూ 

య 6౬ న్న 
ఆయున మురిసిపోయినా, పంజాబుహాత్యలకాలంనాటినుంచీ 
ఒకిమాసరు ఖద్దరు వేసాన్ని ఖాయపకిచారు, 'మెడదగ్గర 
—ఏ © ౧ 
నుంచీ మోకాళ (కిందవరకూ సాషాంగపడే తెల్లనిలాల్సీ, 
౧౧ 6 ౧౧ 

సంస్థానాధీశ్వరుల రీవిని ధిక్కరిస్తూ కోణాలు తేలిన ధవళ 
శిరోకోషం__అంతే మల్లీ, కాని అబే (పత్యేకత ! 

లు ౧౧ 

జం "ద 

కృష్ణా రావుగారు మద్రాసులో ఎఫ్‌,ఏ, చదువుతున్న 
రోజు లవి, వంగనాయకుడు విపిన చం[ద్రపాల్‌ గారు పట్నం 
విచ్చే శారు (బహ్మానమా జంతరఫున ఉపన్యాసాలివ్వడా 
నికి, కృష్టా రావుగారికి ఆయనమోద గురి కుదిరి, శిష్యు 
"ల పోయినారు, 


155 


విళాలాంధము 


వారు--అక్కడచేసిన నలభీమపాకాలు, నలిపిన గోష్టి 
నభలు, త త్వానంద స్వామిగారిమోద (పయోాగించిన 
(టిక్కు_లు, ఆంధులకూ అరవలకూ జరిగిన నంవాదాలు, 
వింతలూ, విక్టూ ర్యాలూను, వినడానికి మాకు విసుగు 
వచ్చేదికాదు, 
కృస్థారావుగారు నరసులు, “ రసానంనో (బ్రహ్మ 
వముంతరహాస్నార విబోధితులు, రుచి, పన వలిసిన రసి 
లఫై 
కులు, నంన్కృతింలో, చనుగుభో, పంగ్టములో ఉత్తమ 
కావ్యాలను సవిమర్శంగా నమామ ఇసి చక్కగా వొంట 
పటించుకున్న సాధులీలుకు, కితో ఏ నంతసిిదంగా 
పక్టృం దుకు న్న సాధఘులలుము పీట్రికితో య సత స 
వున్న "లేవోవి కానం, బుఏతీక్షత, ఆయన తరిచిచూాసి 
షై హ్‌ స్ట 
తల్చని నిగ్గులు లేవు, అవి ఆయన[వాతేలగా, నంఖాప 
అలలో అనవరతెమూ (పత్యకుమాతూ నే వుంటాయి, 
పి తార్టితే మైన ఆ పాగబ్దుంటిేకే నాజూకులు, నగి 
వీలు, మండువాచుటూ రంగవలులను చెక్కి.ంచడ మో, 
లు య 
హాలుభో అక్క_డక్క_డ ఆ(గాచలువతాగశ్గ్షను తాపించ 
డమో, _నృంభాలకు చెక్క_డపు ఆర్సీలను పెట్టించడమోా, 
ల ఇడ a జ ర్‌ దాన్న 
నంహద్య్వార౦ం పైన అదా లవ్మ్‌ని కుడ్యాలం కా 
రంగా విగింపించడమో, ఏదో ఒకటి తోస్తూ నేవుంటుంది 
ఆయనకు,ఆ సందుగొందుల ఆఫీసులోనూ అం తే. ఆ వున్న 


154 


కీ ముట్నూరి కృష్ణారావుగారు 


జానెడుబెత్తెేడు ఆవరణలోనూ శిలావిగహాోలు, పర్ల 
శాలలు, కాసారాలు, లతాకుంజూలు, తజాలిచపటాలు, 
తోటపనందులు, నందనవనాన్ని సృష్టించాలని సంకల్పం, 

కృష్ణాపత్రిక తయారులోగూడ రస(ప్రవాహాం గోచ 
రిస్తూ వుంటుంది. ఆ బొమ లు, ఆ మకుటాలు__(గహించే 
వాళ్లకు తెలుస్తుంది వాటివిలువ ! చివరకు, ఆయన జైలులో 
వున్నప్పుడుగూడా అర్హ ఉబబాటాన్ని వదలిపెట్ట లేదు, 

ఈ రనకాంశ్నే కృష్ణా రావుగారి దుస్తులలోగూడా 
అగువిస్తుంది. ఆయన అణిమాహాన వేషధారి, మొదట్లో 
కాలర్‌ కోట్ట్లతోనూ, నెక్‌ కైలతోనూ, క్లిప్వలతోనూ 
ఆయన మురి సిపోయినా, పంజాబుహత్యల కాలంనాటినుంచీ 
ఒకేమోస్తరు ఖద్దరు వేసాన్ని ఖాయపరిచారు, మెడదగ్గర 
నుంచీ మోకాళ్ల (కిందవరకూ సాష్టాంగపడే తెల్లనిలాల్సీ, 
సంస్థానాధీశ్వరుల గీవిని ధిక్కరిస్తూ కోణాలు తేలిన ధవళ 
శిరో వేష్టం--_అం తే మళ్లీ, కాని అడే (ప్రత్యేకత ! 

కృష్ణా రావుగారు మ(డ్రాసులో ఎఫ్‌,.వ, చదువుతున్న 
రోజు లవి, వంగనాయకుడు బిపిన చం(ద్రపాల్‌ గారు పట్నం 
విచ్చేశారు (బహ్మానమా జంతరఫున ఉపన్యాసాలివ్వడా 
నికి, కృష్ణా రావుగారికి ఆయనమోద గురి కుదిరి, శ్‌ష్యు 
"లె పోయినారు, 


155 


వికాలాం[భము 


అటుపై అఆ వంగ వీరునితో బెంగాలు వెళ్లినారు, 
దాదాపు లిక సంవత్సరం అజాత తాగి మైన రత గ 
హోన్లుఖు లనారు, కలక తాలో బివినపాలుగారితో ఆ 
యనపడ్డ తికమకల శేమిగానీండి, ఆ యా(తెతో, ఆ అను 
భవంతో కృ స్టా రావుగారి జీవిత దృక్పథంలో తీవ 
మెన మార్చు కలిగింది. మల్లిక్‌ గారి విశాలభవనంలో 
Q___ 3 ౧౧ 
అరవిందఘాోషు, రవీంద్ర కవి, బివినపాలు మొదవైన 
ఉద్దంకులు గుమికూడి జాతీయజీనన సౌధానికి పునాదులు 
వేసేవారు. మూగనోము[వచూూ కృస్ణూరావుగారు ఆ 

0_ "శ 
మీటింగు లన్నింటికీ హోజరె, నంగగఠులను (గహించి, 
QQ 

నూతనావేశ ఛరితు లయ్యేవారు, 


'బెంగాలుపర్యటనం పూర్వియై బందరు చేరుకున్నారు 
కృ స్టా రావుగారు, చదువుకు సన్తి, (వ త్యెకించి జబ 


పనిలేదు, క్షబ్బుకుమా(తేం హాోజరుత ప్పేది కాగు, 


ఆ రోజులలో (బియుతులు కొండా వెంక టప్పయ్య 
పంతులుగారు, శెడించి హనుమంత రావుపంతులుగారు, 
వేమవరపు  రామడాసుపంతులుగారు యిత్యాదులు 
కృష్టాజిల్లాసంఘం తెరఫ్రన కృస్లాష(తికను (పక 
టిసూవుం డేవారు, 


బీ! 


156 


(కీ ముట్నూరి కృష్ణారావుగారు 


మెల్లగా అది కృష్ణా రావుగారి సాస్సగత మెంది. కాని 
య లా ఎ Qa 
ఆయనగారికి సాఫీ తెనుగు[ వాయడం వస్తేగా? కాని జంక 
లేవు, దాదాపుమ్యుప్కెవళ్లుతరలిపోయినాయి థ్‌ 'కేలల్లాడ వ్ర 
తాలం జ (J 9 జ్‌ 

కుండా ఎత్తిపట్టిన విఫపులచ్చ(త్రం కృష్ణాపత్రిక, కృహా 
పత్రికే కృష్ణ రావుగారు, కృష్లారావుగాగే కృస్టావ(తైక ! 

న్యతసి దంగా ఆయన మాన ము[దాలంకారుడైనా 
కృష్ణా రావుగారు కృ ష్టైపష్మనిక ద్యారా మాట్లాడక తప 
తుందికావు. ఆంచేత అది చాలావరకూ ఆయన (పతి 
బింబమే, కాబట్టి కృష్లాష ధిక చేసిన సేవ ఆయన చేసింది 

బ అస్య, 

గానే భావించడంతో దోవషంలేకు, 

కృష్ణాష్మతిక చేయని మంచిపని లేదు ,జోక్యంకల్లించు 

J ౯3 0 
వత్రం చేయూతయివ్వని ఉద్యమం ేదు. దేశంలోని అన్ని 
ళో VO) షో న a 
సమస్యల రాణి క గొవ్చో వాల్లొన్నది, జీవ తాని 
నంబంథించిన సమస్త్వవిషయాలనూ తెర్కించింది, ముఖ్యం 
గా అంగ సాహిత్యానికి, కళలకు, కాం[గెసునంస్థకు అది 
చేసిన సేవ నిరుపమానం, “క సాషతిక సూంస్‌ పేపరు 

లిహి ట్టి 
వ నళ 39 

కాదు, వ్యూస్‌ పేపరు ”* అన్నారు కృష్టారావుగారు ఒక 
మారు. అది మున్నూటికీ నిజం, 

ఆ ఎడిటోరియల్పు జర్నలిస్టుకు ధోరణిగా వుండవు. 
వాటిది వ్యా సరూపం, నవ్యాం[ధసారనస్వతంలో 


151 


విళశాలాం[ధము 


“వ్యాసం” అనేదానికి వరనడిపెట్లింది కృష్తా రావుగారి 
లు ౧) ఆ 
ఎడిటోరియలు, ఒకప్పుడు ఆయనభావాలకు కలంశక్తి 
వాలడం లేదేమో ననిపిస్తుంది, ఆయన కలంశక్తి చదువరిని 
ఉ(చేకంతో శివాలాడిస్తుంది, చిందులు (తొక్కి స్తుంది. 
ఆ నెలి, ఆ సౌషవం, ఆమాకుకు, ఆ దశా కృపా 
Q_ © జ War) 
రానుగారి కే నకిపోుంది. ఆయనరీతిగా (వాసేవారు 
తెనుగునాడులో ఎవ్వరూలేరు. కృష్ణాపగ్రికభో కృష్ణా 
౭/౯౮ ర్‌ం 
రావుగారు టాగూరు గారి కవి తాత త్వాన్ని పరామర్శిస్తూ 
(వాసిన వ్యాసాలను చూచి పులకించి, వాటిని పురస్క_ 
రించుకొని కాదూ సర్‌ సర్వేపల్లి రాభాకృస్తన్‌ గారు 
౧౧ లగ 
తమ * ఫిలానఫీ ఆఫ్‌ టాగూరు” అనే ([గంథానికి వునా 
దులు వేసింది ? కృస్థాషత్రిక ద్యారాగాదూూ, అం(ధులలో 
ఎక్కువగా నవ్యభావోదయం ఉన్నోధితమైంది ? 
కృష్లా రావుగారియొక్క_ కమసియ తామహిమ దాని 
కదే; సాటిలేనిది, సానలుతీరిన జాతిరత్నం, 


(శీ పూసపాటి లక్మీనరసింహరాజుగారు 


సానిక సంస్థల (ప్రయోజనాన్ని (ప్రజలకు పూర్తిగా 


కలిగించిన (పముఖులభో (2) పూస పాటి లమ్మీనరసింహ 
రాజుగారికి మొదటిస్థానం యివ్వవలసి వుంటుంది, ఆయన 
జలాబోగు, జిలా యెడ్యు కేప౯ కౌన్సిలు, మునిసి 
౯౧ Gd య 

పాలిటీలలో సభ్యులు, విజయనగరం 'ఆాలూ కాబోర్డు, 
జిల్లా కాంైసునభ లకు అధ్యక్షులు, ఇలాటి స్థానిక సంస్థల 
లోని తెమ పదస్రలను, పలుకుబడిని (పజాశమాని శే 

జ్‌ అ ళ్‌ క్రి 0 న్‌ 
వినియోగించి వాకి ఆదరణానికి పాత్రులైన లమ్మనర 
ఏింపారాజుగారి పేరు విశాఖపట్టణంజిలాఅంతటా వ్యా 

యు ౧౧ 

వించివుంది, 

విజతుసనగరర 'తాలూ కాబోర్డు సరుకు తాలూకా 
స aa సల్‌ 5x nw క = 
బోరుగా పున్నప్పటిం విస్తర విషయంలో బాలా పెద్దది, 
ఆ తకాలూకా([పజలలో విద్య తక్కువ, అర్థిక నంపద 
లోనూ వారు చాలా వెనుకబడివున్నారు. దేశహితైక 
జీవనాభిలాషగలవారుకూడా తక్కువే, ఇట్లు యిన్ని 
(పతిబంధ కాలు వున్నప్పటికీ లీ శైనర సింహరాజుగారు ఆ 
'తాలూ కాబోర్డ్యపెసిడెంటుగా వుండి [పజోపయోగ 
కార్యాలను చాలా నాధించివున్నారు, రాజా గజపతి 


విశాలాం(భము 


నగరం (పాథమిక పాఠ శాలను మాధ్యమిక పార 
నుగా మార్చినారు, పాలకొండనాధ్య మిక పాఠా 
ఉన్న గపాఠరశాలనుగా  చేలుంవాకు. పాఠశాలల 

అనేక కుగామాలలో (పాథమిక పాఠ శాలలు బయల 
దిగారు, వైద్య శాలలును, ఛశాటలును వృద్ధిల ౨ నా 


2 


జిల్లాబోగ్గు న న భ్యణుగావు పుడ్‌ 


oo. లాం 
జనన ౩ మి కాళ 


కూడా వారు సరమెన యనసు-ను గడించారు, 3 
(57 


Sy 
i 


ER 
ప్రి గాజభానియూను (గావముచాటలకు (డు బ్వ్టికింప 
యిరవై కె *'కులకుల హాపాయలలోను పన్నెంశుల 
రూపాయబు వాక కృపి.నల్లనే విశాఖపట్టణంబో! 

© లు ళల, ( 
లభి-చినా లు. వా కృపివణనే west 
i) 
ఖద్దరు న*గాకారన నుం వాజథాసిలో*ల్లా (పసిగి చె: 
(oe) 


ల యాని ఖ్‌ శ్రా య్‌ స్య ఉగ ౬ లా అం“, క్ష స్త జ aE) 
లం E37 ss శ్రా 50 యే 3 ని tw Cr ర 3 ప 


ఆలి 


(పశ ంనలకుకూ౭ణా వా(తేనుంది, నరాకార పరపతి నం" 
న్నా బాగు నక ఒర్‌ క్రి తెచ్చినాకు, శారీలు ష్‌ 
గే అప్పటికి నిలవలోవున్న వాటిని వాలావు:.ుకు రా2 


నారు, ఆర్థిక స్టితిక నాడ” శాసుపడింది. 
ల 


160 








(శీ వూసపాటి అమ్మీనరనింవా రాజు గారు 


నరసింసారాజుగారు పెద్ద భూస్వామి, బొన్నవలన 
చుట్టుపట్ల మామిడితోటలలో చాలాభాగము వారివే, 
మహారాజుగారికి మూసే మర్యాదలను నంశ (పతిష్థనుబట్టి 
(పజలు వారికీ చరాప్ర తారు, గారవస్థానంలో బారు మహో 
రాజావారి తరవాతివారుగా పరిగణింపబడుతున్నారు, 
వాలా ధనవంతులూ, భూస్వ్యాములూ అయినప్పటికీ 
తమ తోటలలో విరగ కాచిన మామిడి చెట్లవ లెనే తాము 
కూడా వినయంగా తలవంచుకొని, అనేక అధికారపద 
వులలో వున్నా అందరికీ అందు బాటులోనవుండి, భాగ్య 
వంతులు బీదలు అనే వ్యత్యాసం "లేకుండా నమరనమైన 
(పవర్శన, నిష్కల్మష మైన మనస్సు, గూఢమైన దాళ్చి 
త్వం, న ము. పరిపాలన---యోాలాటి గుణాలు 
గల వ్య_క్తిగా (పసిద్ధి చెందివున్నారు, 


© 
పరచి మశ్లా ఒక్క_కు బోర్డును చేసి మొన్న డ జరిపిన 
౧౧ CD 


బొబిలిరాజాగారి జిలాబోరువిభజనాన్ని రదు 
2) ౧” దడ ot 


యెన్ని కలలో (రీ) లతీ,నరసింహరాజుగారు విశాః 
ఆ MY Wy త ల గ్‌ ఆ లా 
పట్టణంజిల్లాబోర్లుకు అధ్యములు కావడం (గుజల అద్భ 


పషంగా తలుసు న్నారు అంతాను, 
ల — 


161 
1l 


[ఏ దం తె న్యన సాయపు భాని, చున్నె వాకు దున్ను 
అ. లో - న్‌ా త ఒర జ్‌ 
తున్నారు, og కొపరులు పాటలు సాదుఃూా గొడ్ల 


మోద సనారిచె గ్ర న్నారు, గుమురు గా. పెరిగిన నూమెబ్లు 
వోరమాగిన బంగ; పల్లి క కాయల భారానికి wg) 
f 


న-గివోయి నన్నా బు. విచగనకాొచిన ఒకా న్స దవన 


Ne “ళాం Ae 
ముగ్గురు యు యునక లు JE కుం wy): EY రు, ne ws 


హ్‌ ఎ 


a Tae ae) ఇ ఎలా శ్వ ఈం మ ళా = శా ఈ ల 

య రష రె "న్న్న ఏప్ర ొప్ను” య చక్కి సవారిద్రసా 

వాాఖాాన + వెస్తునా సరు, అ ముసితో ఒకి ము 
గా ఏ నా C౧ 


పూడి తిమృరాజుగారు ; చక్కి నవారు పంపులు, 
(ర 


కము) రాజుగారు _ గొబ్బ ye సులయున్నూ 
నృష్ణులయిన వెమ 7 ౨ కగారు ఆనలంఏంచే సా 'నాన్య 
ష్‌ c 


క్‌ గ అ చ జ్య అ ఇ” న మానాన జని 
ఐనుడవ 7 న్న అనున పా న గావిపంచ చను, ర్‌ యు కూ 
(a) 

Cd 
క్‌ స 


తులుదాటని ముహుక-వొత్కాను భరించి, పైన 
ఖిదకుగుడ్డ ల కూర్చున్నారు, ల ముగ్గునా 
జో ఫ్‌ ( 
“మృచ్చకటిక నాటకం చుప్రుతూ, అందుభోని పాత 
లసూ, ఆకాలప్రు సాంఘకజవనాన్ని విమర్శి స్తున్నారు, 
షప 5 న రీ ల హు 
స్టలంచూస్తై వూరికెక్కడ్‌ వెలుపలగా వుంది, పరి 
నరాలు క ర్థకజవన ద్యాశ కాలు, (గంఢథపఠనంళో నిమ 


శీ ముళ వూడి తిమ్మ రాజు గారు 
౧౧ & 


Wal 


గ్నూ రైనున్న వారిని నా తశాకమూలకంగా ఆటంకం కలి 


క్‌ 


గ్‌ంచినందుకు తనూపణకొరి నేనూ అక్క_చే చతికిలబడి, 


Str జాల, SN క్యా న్యం 
ఏమండీ, మోరంయా యూ ఫున్నకం౦ ఇం వ రోద్దగా చదును 
తున్నారు? (ప్రయోజనం నమిటి” అన్నాను, “మన (వాచీ 
నుం చిం న ఆపా!కల నసహానసిక (పవృత్తులకూ యూ 
పీవి 
కాలస్తవాకి నూనసిక [వన _గిక-ఆ కాలపు సాంఘిక పరి 
కృిచులకూ యీనాళి సాంఘుపె 'పరిస్థికికీ ఉన్న ఛేదాలూూ, 
Gr 
. Pa ని 
నామామయబా . “జానే మెస్తున న్నాం, ఇంతకుషోాంచి మౌ 
భీ త్త 
వీ ఇ 939 nn వా a = 5 mt 
న్యా బు కం అమర కాబా గనెౌాశనాయణం సాొ,గు సూారగ 
We ష్‌ ( @ 9 (Mo)? ఫి 


వాంచరాయయ ఇని గా యు ళా ర్లు 2 ఒక. నా రగా అొానాతు, 
(6 లయ 
ఇ కాం హాల నా కో ay ఇ” చి జ్‌ స 
త వ్యా య TTI సాొస్తు/లుగార్యూ నారా 
వానో చా జం, ఈ పళకు కు మసచపును కట్టిపెట్టు 
EE ఉలి” 8ా poco అచ్చి, ను నెడిపరాద (చేలాడు 


c 


లున్న న క ఇవపల్లి కాయ ఒకటి కోసి ఖర 
మ్య వూ దొందు కీ సంగా ఒకముక ఇ యన్వడెం 
వ లా er నా 

మొదలు పెట్టి గారు, అముగ్గుహా ఒక కమ్ము, ఒక త(ణియ, 
డక BRD గఇాణాయువకులు, ఆ చు కొంద కూర్చుండి 
చల్లగాలి పీలుస్తూ గొక్టుకాచేవాళ్ళ పాటలు వింటూ, 
కాస్త పుల్లగా, కాస్త తియ్యగా వున్న పచ్చిమామిడి 
ముక్క_లు తింటూ, భారతీయ జీవనవాహినిని, మానవ 


163 


విశాలాం[ధము 


న్య భి "వాన్ని పరి ల్‌లిసూ నిశ్చింతగా కాల చ్నేవం చేస్తున్న 
ఆ యువకలనువమనాస్తే నాకు చాలా ఆశ్చర్యం చేసింది, 
ఈ దృశ్యమే చెపుతుంది లిమ్మురాజుగారి జీవిక 
ప యావతూ, సబుకుళో చే కాదు, మన ఆగ్మధ 
య. లు నకం ను-ఆ-రా. టంవేని (పజాహీతీ షణ -. కా 


వొకరుజఉంచే ఆయన పెను 


ద 


నాబుగాన ని చెక సానలసినస- ద 


బక్తీగోవున్నా గ్రానుణీనననాద్దా న్ని అనలంిస్తూ, ను 

న ౧ "9 

( జం ౮ . ఎ 

(గ్గ యనా ను న. ర్‌ వ్‌] యుల నశాదరకు "యా కసా 
2 స 


I) లా. సతో ఉస న. మ. 


గారి వేషం, ue SS a (గ-ధభపక సం, 


గ్రా) 
ద జు Ld వ age 
జారి GY ర అంట మ వాడె నునే “లె 
2 J 
వ కాకా. ఇ న్‌ 
టూ ముజవశానినాష నే వస్తు హూవున్యూ యు, ల 
అ We : 


yt అ a a”. = > 
£8 we సా మెళ్తు ఖఎలనోరి సతో యా నంగి 
నున్నా యో, అల్లా క్‌ నియురాబుాాగారుకూా. నయనున 
Ars న్నవార : IA నక కిక్‌ గ శ హ్మతెషం శార్య వారంతో వంగిపో 
| షాన్‌ గ డు గరి 4 
— ఇ ey si అడ్య-: BAD జారీ బోర్డు, జర? ఎడ్యు 
కిషన్‌ శాం ఎః (పాథమిక వి విద్యావంఘ: "_సులాంకి 
గంగ న్ని టితోనో సంబంధంక బిగి, వారు తవు అధికా 
రాన్ని, పలుకుబడిని (వజావేమానిశే విని యోగిసూ 
వున్నారు, వరసగా తోమి ఫై దేంళ్లు తణుకు తాొలూకాబోరు. 
౧౧ Gd 


164 


(శీ ముళ్లపూడి తిమ్మ రాజు గారు 


అధ్యక్షులు గావుండి వారు చేసిన అపారమగు సేవ మరవ 
డానికి వీలు లేనిది, ఆ తాలూకాలో జరిగిన గ్రామాభివృద్ధి 
యూవత్తూ వారి పేరునే ఆశ బుంచుకొనివుంది. కాలుతీసి 
కాలు పటడానికి ఏలులేనిచోట రోను, పీలలు చదువు 
లు ౧౧ ౧౧ ౧ 
సంధ్యలు లేక తిరుగుతూన్రండే (గామాలలో పాఠ శాలలు, 
రోగంవ చ్చే దిక్కూ. మొక్కూ_ లేక మృత్యువువాత పడవల 
సినచ్చే (పచేశాలలోవై ద్వ భొఆలు సావింపజేశారు.తణుకు 
యాాఖి థ్‌ 
లో పంచాయితీ బోర్డు అభ్యశురై మురుగు కాలువలు వ్‌ 
'ర్పాటుచేస్తి మురుగు బాధ తగ్షించారు, (వనవనమయంలో 
నరిమెన నైద్యసహాయంశేక  చిక్క_లుపడే (స్ర్రైలకు 
nnn - 5 ఏ 

(పనూకిచికి అ కట్టించి (స్ర్రైలకృత జ్ఞతకు పాతు 
లమునారు, ఇదీ అద్‌ యమిటి ? ఆధునిక (గ్రామపునరు ద్ధర 
రాకు సంబంధించిన కార్య(క్రమాన్ని మ ఏలుచిక్కి నంత 
వరకూ, (ద్రవ్యనమపాయం లభించినంతెవరకూ-సా ధిం 
చడానికి తమలఅధికారాన్నీ, సామ ్య్యాన్ని వినియోగించి 
చాలావరకు జయంవాందిన [గామజీవనాభిలావి. ఆయన, 

తిమ్మ రాజుగారి సేన యింతటితో తీరిపో లేదు, (గామ 
వాసులలో ఆధునిక ఎకి శాన వ్యాపింప జేసే ఉద్దేశం 
చో తమ సాంత పుస్తక భాండాగారాన్ని 'తాలూకాబోర్లు 
వారి వశంచేసి, చిన్నచిన్న సంచార [గంథాలయాలు 


165 


విశాలాం[ధము 


న. 2 ' 7 జ! ౧ 


చయ్‌ . క క భ్‌ pas ” చ్‌ పు ల్‌ 

వ నా షె బి ఢా నహ ఠి జు అ కె జ RE) 

oo (a nn; లి ల్‌ో aE) 3 న్‌ న గ లై లా న. రా. న య్‌ +! 1" స వే అ = ర” శ \ ఆ 9 

వాల క్‌ 
న! 

లట చు పను చాఎన స a ఇభ 
న టం! బో య0 ఫై 1 గా 0౨ RIS oo Sr ఆం 
అణా 


ళ్‌ 
ఈ 
వ గ 3 ఇ ల PLY Gn లా టినా 1 
LTD h, TS DOT ID) TOT Tr ప 
య.-ా9 | కం. ్‌ 
చ్‌ శా త జ శు 8 లు కల ౯7 జ్‌. a ఆప 
డర రచ a నా a గలా Te స్స్‌ pel రక ye ఘు చేవ 
ప, ౨ ల 
wm గే yee వాలామంఐవ నూటలణ గ్‌ త్‌ సహ ప్రయ 
DD! కీ 
ల్‌ 


ral లి = పా తే లలో జ్‌ = tas 4. Pt త 
కం స (౧౦ఫనావయా భాస. ౩ క వాన్ని ఆచని 
ల్‌! 


Bras a Mae, ae పు = 
కనా జగాన. ఆలూ కాబో | వర మ 
ర CD 
సతో 
[న్‌ ~ 
జ్‌ స్‌ు పతతి. = హాస. బే గ్‌ ల ఇద్‌ ఇ = ఖో ఖే కె ఇ & op 
రాస WY కట క గర జ కూ | టంట 3.) క్ర ae (సా టం 
(౮ ౧౫ ది ద్‌ అ 


” 

క న ఈమ బె “CD ££ ఖు 
అగులను, CUT | ? గ్‌ టా 2 TA) Wu మున క జ 
(UU శ PED) pa వె 
కే ్‌ శే ఆ “ ~3 mn అల ది 
న స పన్తు కా దం జీ క శ 3 ( My) ర్‌ ం టు ష్‌ శ ఎంచి గ 

తీ గా 
(హార జస? వా డద? చెడి 
ఆ విరి స ey స్న్నె బాన నక్ష న శ లంక న. a 


r 


~~ a ప లారి —ఏ rb — a Pia ఇ ” 
లోకే అంటూ ప్రైం' DI Mes, GE DN 


కొత వము నో సు. కోసిన చెట్టసడను పండితే 


{Nn 


గోస్టిలా! గడపడమంకే వారికి చాలా (ఎప, ఆయన 
కళాభిమాని, కవిత్వపిపాసువు, పుట్టుకచే జమిందారు 
అయినా అడంబక మెరుగని (గామజీవనాభిలావి, రైతు 


పు భిమూాని, సాంఘిక బీపి, 


166 


ళ్‌ ప షా నాం అ 
(&) Cres రామకృష్ణారెడ్డి గారు 


చిచూరు మండల న్యాయవాదులు, సేవానురక్షులు, 


సుపసిభనాయకులు, చిత్తూరు నగర నహకార పరపతి 
(టా — 
నిధికి మండల నహశకార పరపపినిధికి, సహకార నిధుల 


సదా నకు చానాకాబం ౫లెక్షరులు, మునపతి సం సూల 
॥ ఎ. ఓ) 


పనితో వే నరిష్ప్రచ్చుకోకుంచా మునిసిపాలిటీ, జిల్లాబోర్డు 


ఆనుభవం సంపాడిం చుకొవ్న (పముభులు, 


కం న కే ద స లం తమని వానాన్ని మడనపనికి 
ల డి ౧౧ 


అగ << mns pe ఆం న ౮ 
మార్సుకొ "5 ష్‌ ఆగాలా కాబోర్లు ల, గం... 
జిల్లాగోరు | పసిజెంటు పదన్ఫ్సలస ఎన్నుక్‌ బడి (పజలకు 

cn [6 


ఎక్కున న చేయ రుగల్లుకున్నాకు, తమ (పజా 
వను, "కరక పినరయి నో నుదైశంకలిగి రాయలవీమ 
చిత్తూరు *బ్లాల పతశోన ఇప్పటికి ఛెంబుసార్లు కేంద 
శాననసభ్యతిషం నహించి, (పజాపకం అనలంసించి 
తమ (ప్రజాసేవకు కీర్తి ఆపాదించుకొన్నా రు, 

రాముకి కృస్ణూ రెడ్డగారివంటి (పజాభిమానులను, 
నాయకులను కాం[ెసు స యిముడ్చుకొని 
గత చెన్నపురిశానననభల _ ఎన్నికలలో సాటిలేని 
విజయం నమకూర్పుకొన్నది, 


విళాలాంధము 


పరపతి నంఘాలే కానీయండి, మునిసిపాలిటీలు, 
'తాలూ కాబోర్డులు, జిల్లాబో ర్లు లే కాసియండి,  శానన 
నభ లే 'కాసీయండి---వ కార్యం తల పెట్టినా రామకృష్ణా 
రెడ్డిగారు (పజాసేవే ఆదర్శంగా పెట్టుకొను (పజా(సము 


రి 
ఖులుగా విలసిస్తున్నారు, 


త్‌ 


168 


శ) అడుసుమిల్లి గోపాలకృష్ణయ్యగారు 


ఇప్పటికి సుమారు ముప్ఫయి యేండ్ల క్రిందట క్రొ 
మండలరాజకీయ జీవనాభివృద్దికై జరిగిన కృషియందు 
(gp శ 
పాల్గొన్న కుఓుంబాలలతో అడుసుమిల్లి వారి కుటుంబం 
ఒకటి, ఆ రోజులలో ఆంగ్లవి ద్యావంతులకూ, (గామ 
వాసులకూ సంబంధాన్ని కల్పించడానికై కృష్టా జిల్లానం 
ఘంవారు మండలనభలను జరుపుతూవచ్చినారు, కసూ 
షడికను స్థ పించారు, సంచార కార్యదర్శులను సనియమిం 
బారు, ఈ సందర్భంలో సు! బహ ఇగ్యంగారున్ను, ఆ తరు 
వాతి సూగ్యనారాయణగారున్ను చూాపుతూవచ్చి న అధ 
మానం మరకునతీగింది్‌కాదు, వీరి యసంతేరం తమ తండి, 
అన్న గార్ల యొక్క (గామజీవనాభిలాష, నిరాడంబరజీవ 
నాలు గొ పాలకృష్ణయ్యగారికికూడా పటుపడ్తాయి, 
Wi. అ (69 
గోపాలకృన్ణ య్య గారికి అంగ్ల భాషలో పరిచయం 
లేను, ఆం[ధంలోనూ వారు పండితులుకారు, వక్తృత 0 
గురించి చెప్పతగింది యేమిాలేదు, వృత్తిమాస్తే వ్యవ 
సాయం, నివాసం కు గామంలో, ఇట్లు రాజకీయరంగంలో 
(పవేశించడానికిగాని, (పవేశించి దానిని జయ పదంగా 
నిర్వహించడానికిగాని ఆధునిక శిక్షణమని చెప్పతగిన 


విశాలాంధము 


వక్ష ౯ యీమి లేకున్నా వారు స్వారి మూ, స్వయంశివీ, 
తమూ అమిన జానంచేత కృషూమండల శెతాంగానికి 
ల వ్‌ ౦ 
సాయకులుగాను, (పజాహితేజీవనంభో గణింపతగిన 
వ్య కిగాను యేర్చశ్లారు, ఈ నాయక తరం బుడిబలంవల 
లావి GG థి cn 
యెర్పడించేగాని అందుకై పెనగులాడి, (పయానపడి 
ననూ 
నంపవాదించుకొన్నది "కాయ, 
గోపాలకృష్ణయ్యగారు నాయకులు, ఆయన సిగ 
ర్వం అదర్శ కరంగాను, ఆయన (గామజీననాభిలాపు అను 
నరణయోగ్యంగాను వుయయిన్నాయి, ఆ ఆజాను చవాహు 
మూరి, అవిశాలమెన మొగము, (పకాశ మెన ఆ 
వాటి ౧ ౧ 
నే(తాలు, దృఢమైన ఆ చెక్కిళ్లు అన్నీ నాయకలతుణా 
లనే తెలుపుతున్నాయి, కక్షలు బయలు దేరనియ్యండి, 
వ్యతి శేక ప్రచార ౦ జరుగనియ్యండి , . .అవి-ఇప్పుడు కాన, 
యక ముందున్ను కమ్మ తారిలో చాలామందికి గోపాల 
కృష్ణయ్యగారిపైగల భక్తివిశ్వాసాలను కదిలింవ లేవు, 
ఆ ఇల య్‌ అ ఇళ న 
మానవస్వ భావాన్ని పరిలీల్తిస్తే మనుష్యులలో వున్నది 
వున్నట్టుగా నూట్లా డేవారు కొందరూ, వున్న దానిని 
కప్పిపుచ్చి తియ్యగామాట్లూ డేవారు మరికొందరూ కని 
పిసారు, గోపాలకృష్ణయ్యగారు తమ ఆవేశాన్ని మాటల 
ద్యారా తప్పితే (క్రియారూపంగా చూపడం తక్కువ, 


170 


శీ ఆడుసుమిల్లి గోపాలకృష్ణయ్య గారు 


మాటలు యెంతపరుషంగా కనువించినా వారిమునసు+లో 
స్నేహభావం, వుప ప కార బుద్ధి, ఆ|శితపక్షపాతం లేక 
పో లేను, వారిని యెంతకఠినంగా విమర్శించినా కవటం లేని 
మనివీ.అని ఒప్పుకోకతప్పదు, ఆయన నిష్క_ల్హుషపు ధోర 
ణిని చూచి చాలామంది దురగభీ| పాయపడుకారుగాని 
“యింతే ఆ(శితిపతుపాతి, ఇంత స్నేహపాత్రుడు లే” 
డంటారు యరిగినవారు, 

గోపాలకృస్థయ్యగారి వాస్టోరణి కాస్త కఠిన పాకం, 
ఇది జస్టిసుపార్టీ అనే (బాహా చేతరో ద్యను సమయంలో 
అంద ప లు షో స్ట వారిని వూగించింది, ఈ మహో 
(కువా సాంభో అంతా యెట్లా కొట్టుకొనిపోయారో అట్లా 
శే గోపాలక ఎస్ట్రచ్యుగారుకూడా నొట్టుకొని పోయారు, 
ఈ వుద్యమంవల్ల అనేకులు భాగుపడ్డారు ; ప్రాముఖ్యం 
నంపాొడిం'చాగు, గోపాలకృస్థయ్య గారు మాతం దీనిని 
స్వలాభానికి, స్ట(ప్రయోాజనానికి వినియోగ పరుచుకొన్న 
వారు కారు, వారివల్ల వుద్య మానికి బలం కలిగింది గాని 
వుద్యమంవల్ల వారికి కలిగిన (ప్రయోజనం లేదు, ఏ వుద్య 
మంలో (పవేళించినా వారు వెనుశనిలుచుండి కథను 
నడుపుతూవుంటా శే గాని ముందుకురారు. వారి ఆలో 
చనకు, బుద్ధికి, శక్తికి తగిన పనేలేదు, జిల్లాబోర్డుయెన్ని 


171 


విశాలాం[ధము 


కలు వచ్చినా, శాసనసభ యెన్నికలు వచ్చినా అవన్నీ 
నాలుగురోజుల ముచ్చటలు, 

ఈమధ్య కొంత కాలంనుంచి గోపాలకృష్ణ య్య గారు 
తమదృష్టిని రాజకీయాల "వైపునుంచి పారి శ్రామికాభివృద్ధి 
వైవుకు (తిప్పడం మొదలు పెట్టినారు, వారు అపారమగు 
తమ శక్తిని, పలుకుబడిని చేనికి వినియోగించినప్పటికీ అది 
ఫల(ప్రదమనడంలో వింత యేమోలేదు, వుయ్య్యూరులోని 
పంచదార యం(కౌలయం వారి మూలముననే బయలు 
చేరింది. మన చేశమునందలి పెద్ద పంచదార యంత్ర 
శాలలలో యిదిదొకటి, కాని యం(తౌలయ నిర్వాహ 
కత్వం మనకు [కొత్తగావుండడంచేత ఢక్మా_లు తినవలసి 
వస్తూవుంది, 

రాజకీయంగా మూాచిన్యా, వ్యా వసాయికంగా 
చూచినా, పారి(శామికంగా చూచినా గోపాలకృష్ణయ్య 
గారి చరిత చాలా అకర్థణీయమ యింది, ఆయన జమోాం 
దారు ; అయినా నైతు వేషం; ధనికుడు ; అయినా మూ 
డవ క్షాసులో (ప్రయాణం ; నాయకుడు : అయినా (గామ 
జీవి, మెకి యెంతకఠినంగా కనుపించినా ఆంతరంగికంగా 
అంత వుపకౌరి, నిహ్కల్హుషుడు, ఆ(శితపతు. పాతి, 


172 








ఆనరబుర్‌ బులుసు సాంబమూర్జిగారు 

బెల్కుసూట్లు వేసి, యే పెద్ద (క్రిమినల్‌ శేసు వచ్చినా 
ఏదో ఒకచైఫున వుండి జిల్లాఅంతటా మోటారుసెకిలు 
మోద తిరుగుతూనుండే రోజులభో సాంబమూర్తి గారికి 
సంవాదనకూ, భోగానికీ లోటు లేదు. గాంధీమహాత్సుని 
నహాయ నిరాకరణోద్యమం వచ్చి ఆ సూట్లను గీట్లను అవ 
తల పార వేయించి కొల్లాయిగుడ్డ కట్టించి, చొక్కాయి 
అయినా లేకుండా బట్టకప్పించి, ఆం[ధ దేశం యావత్తూ 
ఆమూలనుంచి యా మూలదాకా |తిప్పి(తీప్పి (ప్రజా 
(పబోధం చేయించింది, ఈ వుద్యమం వచ్చి వారి సంపాద 
నలో, భోగంలో, వస్తా/లంకారంలో మార్పు కలిగించి 
నట్టుగా నే రైలు[పయాణంో జబర్ల స్తీచేసే యూర పి 
యనులకు (ప్రతిజబర్ష స్త్రీ చూపే పద్ధతినికూడా మార్చి 

శాంతం, నిగం, నసానం అలవరించింది, 
"దేశమంతటా తిరిగి (పవారంచేస్తూవున్న నమ 
యంలో కాకినాడలో చేశీయమహాజననభ వచ్చి వారికి 
చేతినిండా పనికల్సీంచింది. ఈ పనిచేస్తూవున్న సమయం: 
లోనే చేతికందిన ఒక్క కొడుకూ చనిపోయినాడు, మను 
వ్యమా(త్రుడికి కలిగే పెద్దదుఃఖాలలో యిది వొకటి, 


విశాలాంధము 


అయినా వారు దానిని దిగమింగి వేశారు, ఈ రకపు మను 
మ్యులలో మల్లాది రామకృసన్ల చయనులుగారు ఒకరు; 
రెండవవారు సాంబనకార్తిగారు. చయనులుగారి అల్లుడు 
పోయినప్పుడు తక్కిన అందరూ కంటడడిపెట్లినా* కాని 
లు 
చచదునులుగాఠళు మా(తేం చలింవనే లేవు, సాంబమూర్తి 
గారికి కలిగిన ఆపదను తలచుకొని శాబోలునభలో చేశ 
భక్త కొండ వెంక టప్పయ్యపంతులుగారు కంటతడి పెట్టి 
నారు, “అంగన న్ర్రధారి సాంబమూర్తిగారు చేశీయనుసో 
సభ సేవలో మగ్ను లై స! త్రవియాగదుఃఖాన్ని యావత్తూ 
మరచిపోయినా”రని కన్నీరు నించింది (శ్రీ) నరోజిని జేవి, 
శ్శుశాన ఘట్టంళో హరిక్సం(చుడిలాగు సాంబ మూగ్గిగారు 
ఆవిపక్పమయంలా కూణా "దేళశానసర కార్యాలు యప్పటి 
లాగానే చేనుకొనిపోతూనచ్చి నారుశాని పు[తవియాగ 
దుఃఖాన్ని అక్షు రానియ్య లేము, ఆయనధీర త్యానికి నిద 
ర్భనం యీ వొక్క_ కే చాలును, కాని దీనినిమించింది 
యింకొకటి వుంది. 19382-వ సంవత్సరంలో గాంధీ మహో 
తుడు అశెస్టయిన వార్త వచ్చిన రోజున కాకినాడపురమంది 
రంలో ఒక నభ యేర్సాటయింది, దానికి సాంబమూరి 
గారు అధ్యక్షులు, నభ (ప్రారంభ మముందో లేవో 
పోలీసువారువచ్చి నాంబమూర్చిగారిని జాదడం మొదలు 


174 


శీ బులుసు సాంబమూర్జిగారు 


పెట్టినారు. న్పృహతవ్పి పడిపోయేవరకూ, తమచేతులు 
నొచ్చేవరకూ లాఠీయత్తుతూనేవున్నారు. చివరకు చచ్చి 
పోయినా డనుకొని కొట్టడం మానివేశారు, ఇటువంటి 
దుర్భరక సష్టనమయంళోకూడా సాంబమూర్తిగారు తమ 
శరీరం అప్పగించి వూరుకొన్నారుగాని పళ్లెత్తుమాట అన 
చేను, ఆ బాధంతా వూసే సేవాళ్లు అనుభవించారుగాని 
సొంబమూర్తిగారు చలించ లేదు, 

"కాకినాడలో జాతీయపశకా కాన్ని లాగి వేయసీ, నాగ 
పురంలో దానిని (తెక్కివేయనీ, చెన్నపట్టణంలో నీలు 
విగసాంఅలజడి (ప్రారంభంకానీయిటువంటివి యువి 
నచ్చినా (ప్రతిఘటించడానికి ముందుకు దుమిేది, కష్టన 
సాల కన్నిటికీ నసంతోషపూర్వకంగా స్వాగతమిచ్చేది 
నాంబమూర్తిగారొక్క_ శే. “వారికి "దేశమే యిట్లు, కౌం 
(గౌసే గుడి, స్వరాజ్య మే మతిం” అన్నారు ఒకరు, అది 
నిశ్చయం 

లాఠి దెబ్బలు విని జెయులులో కూర్చుండి, దారి_ద్యా 
న్నివరించిన సాంబమూూార్తిగారిని కాకి నాడబవారు తవు (పతి 
నిధిగా యెన్నుకోనడంలో అధిక్య మేమి లేదు. కాని 
సాననాలుచేసే శానననభలో రాష్ట్ర /మంతేటినుంచీ వచ్చిన 
(పఠతినిధులచేత అధ్యక్షులుగా నియుకులై , కొల్లాయి, 


175 


విశాలాం[ధము 


ఎపెబట్ట, మడినంచీలతో నహీ అధ్యశుపీఠం అలంక రిం 
చిన సాంబమూరిగారి దృశ్యం నిజంగా చమూడతేగింది. 
ఒకప్పుడు లాఠీలతో నత్క_రించిన పోలీసువా శే యీగోచి 
పాతరాయనికి ఇప్పుడు అంగరతీకులైనారు, సాంబమూర్తి 
గారు నర్వన్వమూ చేశాని కర్పించిస త్యాగమూర్తి, 
యీ సభయొక్క_ గౌరవము, అధికారము వారి హస్తగత 
మైంది.” అని (ప్రభుత్య్వ_,పధానమం(తిగా రన్నారు, “నిర్భ 
యుడు, స్వతంత్రుడు, ఉత్తముకు” అని (పతిపక్షనాయ 
కుడు అభినందించాడు, 

ఆధునిక రాజకీయకల్లోలంలో నంపాదన మాను 
కొని చారి(ఢ్య వల్ల కలిగే కష్టాలన్నీ పడ్డరు సాంబ 
మూర్తిగారు, గాంధీమవహోత్ముడు కాకినాడకు వచ్చినప్పుడు 
స్ర్రీలంతా తమ ఆభరణాలన్న తీసి కానుకలుగా సమర్పి 
స్తున్నారు. సాంబమూధిగారి భార్యకు గాజులుతప్ప మరే 
మోలేవు. ఆమె సిగ్గుపడి సిలుచుకొనివుంకు * ఓసి విచ్చి 
దానా' ఆ వున్న రెంకుగాజులూ యిచ్చి వేయకూడదూ”” 
అని ధైర్యం చెప్పిన మహోదారుడు సాంబమూర్తి, ఆధు 
నిక రాజకీయ జీవితాన్ని పుష్ట్రిపర చిన రాజకీయభికువు ; 
అన్నికప్టాలనూ ఓర్పుతో భరించే మహామేరువు, 


176 








తులుగారు 


ల 
షి 


ఆో అలీ 


త్‌ 


క 
“0 


(శ్రీ) టంగుటూరు [పకాళ ౦పంతులుగారు 


నున దేశంలో 1920-వ సంవత్సరంలో బయలు 
చేరిన నహాయని రాకరణోద్యమం మన రాజకీయసాం 
ఘీకబీవనంలో.. గొప్ప పరివర్త నాన్ని కలిగించింది. విద్యా 
వంతులు స్వాఖిమానాన్ని వదలి సామాన్యులతో కలిసి 
పనిచేయడానికి (ప్రారంభించారు, నగరవాసులు (గామ 
సమన్యలమిదనూ, (గ్రామవునర్ని ర్మాణంమిదనూ (శ్రద్ధ 
వహించి ఆ సంబంధమైన కృషిలో మగ్ను లైనారు, ఈ 
సమయంలో బయలుదేరిన నిరంకుశ పద్దతులకూ, కష్ట 
పరంపరలకూ తలవొగి, ఒక అపూర్వ స్వాతం[త్య వీపొ 
నను పుట్టించి అళ్ళనమర్చణ గావించిన [పముఖులలో 
టంగుటూరు (పకాశంపంతులుగా రొకరు, 
(ప్రకాశంపంతులుగారు నూతనోద్యమానికి ఆహు 
తులైనారుగాని దీనివల్ల వారికి కలిగిన ప్రాముఖ్యం 
అంతగా ఏమిలేదు. రాజమహేంద్రవరంలో న్యాయ 
వాదులుగావున్న రోజులలోనే కొమ్ములుతిరిగిన నిడ 
మర్తివారు, న్యాపతివారు, మోచర్ల్శవారు, నేతివారు 
మొదలైన హేమా హేమిలను డీకొని నగర పాలననభకు 
అధ్యకులై (ప్రసిద్ధివాందినారు, న్యాయవాదివృత్తిలో 


12 


విశాలాంధము 


వుండి సమృద్ధిగా యశోధన సముపార్టన చేసుకుంటూ 
వున్నప్పటికీ బౌరిష్టనై తమ Cra (పయోజనాన్నీ 
విన్తరింపశేసుకొశే  వ్రద్దేళ ఏంతో ఇంగ్లాండుకు (ప్రయాణం 
కట్టినారు, 

బారిష్టరుపట్టము పొందివచ్చినతరువాత తమ నివా 
నాన్ని 'రాజమం॥డినుండి చెన్నపట్టణానికి మార్చు 
కొన్నారు, అప్పటికి చెన్న పురిలో యెన్న దగిన ఆం(ధ 
బారిష్ట రే లేడు, ఆం(థ్రుల పలుకుబడి, సాంఘీక రాజ 
కీయజీవనం చాల్యావస్థలోనే వుంటూవచ్చినాయి, (పకా 
శంగారు న్యాయ శాగ్ట )పాండిత్యంభో అఖండులు, (ప్రతి 
పశుల బలహీనఫు పట్టులన్ని యీరి నిన్రాఖీ.ణ్యంగా 
ఖండించే గడుసరి, ఈ గుణాలవల్ల వారు అనతికాలం 
లోనే సుప్రసిద్ధ న్యాయవాదులుగా (పసిద్ధివాందగలి 
గారు ; లవమలు ఆర్జించారు ; భోగ భాగ్యా లనుభవించారు, 

ఇంతలో గాంధీమహాత్సుని సహాయనిరాకరణో 
ద్యమం వచ్చింది, (ప్రకాశం పంతులుగారు యా వుద్య 
మంలో దుమికి రాజకీయ పరి[వాజకులుగా మారిపోయిన 
యితిహానంకంకు సంతాపకరమైన కథనం యింకొకటి 
వుండబోదు. [పకాశంగారిలో వ్యావహారిక "నిదానం, 
నిర్భాణకాశల్యం లేవంటారు కొందరు, నిశ్చయానికి 


176 


శీ టంగుటూరు (ప కాళంపంతులుగారు 


వ్యావహోరికనిదానం కలిగి ఆలోచిస్తూ కూచొ నివుంశే, 
వేలకువేలు గడిస్తూవుండే రోజులలో ఆ బారిప్టరుగాను 
పార వేయకుండా, ఉదకమండల శీతలవాయువులు పీలు 
స్తూ, స్పెన్సరువిందులు ఆరగిస్తూ, ఒకటో తరగతి బండ్ల 
లో (పయాణంచేస్తూ వుంచేవానేనేమో ! కాస్త వుచే 
కమూ, ఆవేశమూ లేక మంచుగడ్డలాగ బిగుసుకొని 
కూర్చునివుంజే స్వభావమే అయితే * న్యాయవాదు 
లారా! లెండి! కోర్టులనుండి రండి!” అనే శంఖా 
రావం నాగఫురంలోనుండి బయలుదేరినప్పుడు వినిపించు 
శాచవారే కారేమో! గుంటూారుమండల పన్నుల నిరా 
కరణం, గురుబాదా అశాలీనత్యా(గవాం, సైమను 
కమిషను బహీిప్మూ_రం, ఉప్పున త్యా_గహం, కృష్ణా 
గోదావరి రీసెటిల్‌ మెంటు ఆందోళనం- ఈ విషమ 
విషయాలలో చిక్కు_కొనివుండేవా రే కారేమో ! 
(పకాశంగారి తత్వంలో ముందుదూ పేగాని వెనుక 
చూపులేదు, పందెపుగుజ్బ్జంలాగా అడ్డాలన్నీ దూకవల 
సిందేగాని వాటిని లెక్కించడం లేదు. ఈ స త్యాాగహ 
అగ్నిగుండంలో ఆయన బుద్ధిపూర్వకంగా నే బలిచాన 
మైనారు. కల్శషంలేని జీవి, ఆపత్కాలంలో (పాణం 
యిచ్చే మి(తుడు, లుబ్బత్వం, సిచత్వం, తంగతం యర 


179 


విశాలా 0 భము 


గని వ్యక్తి, ఐరావతంలాగ స్వ రాజ్యప త్రిక తమ 
(దవ్యాన్ని, యితరుల (ద్రవ్యాన్ని (మింగసీ, శాసన తిర 
స్కారనమయంలో తమ ప్రతులు మరణావస్థలో వుం 
డనీ, తాము గడించిన లతులన్నీ హరించుకొనిపోయి 
నంసారం గడవడమే దుర్గభంకౌనీ, చివరకు అర్ధాంగి 
మరణావస్థలో వుండగా ఆమెకు వృుపచారంచేసేందుకు 
కూూడా వ్యవధి లేకపోసి ఆ మనస్సుకు చలనం అంటూ 
లేదు ; భ్రరక్టం వదలడమంటూా లేదు, 

ఆం(ధ్రబేశంలో 'కాం(సుకు బలం చేకూర్చడానికి, 
ఎన్నికలలో (పబోధంచేయడానికి[పకాశ ంగారివ లెఎవకూా 
కృపి చేయలేదు; కష్టపడలేదు ; నష్టపడ లేదు, మోటా 
రులో భోజనం, మోటారులో పడక, ఠా(తింబగళ్లు 
ఆం[ధ చేశ ౦లో నంఛారంచేసి, కాం(గ్రసుసం బేశాన్ని 
మారుమూలల పళ్లెలలోకికూడా అంద జేసిన చేశ భక్తుడు 
(పకాశం'గారు. స్వరాజ్యపత్రిక ఎంత (ద్రవ్యాన్ని హారిం 
చినా ఆమూలంగా ఆయన దారి(ద్యాన్ని వరించవలసి 
వచ్చినా, దేశంలో జరివీన (ప్రచారం, ఆ (పచారంనమూలం 
గా లభించిన దిగ్విజయం చాలు--అఆవ్యయానికీ, నష్టానికీ 
పరిహారంమాట యెత్తి తే, చిన్నలు మొదలు పెద్దలవరకూ 
వ్యాపించివోయిన జస్టిసు పార్టీ కులతత్యాన్నీ, దేశ భ ర్త 


180 


శీ టంగుటూరు (పకౌళ ంపంతులుగాథ 


లను మోభింపజేసిన ఆ పార్టీ నిర్బంధవిధానాన్నీ పెళ 
లించివేయడానికై స్యరాజ్యప| త్రిక చేసినంత కృపి. ఆంధ్ర 
దేశంలో మశేప(ికా చేయలేదు, ఆ ప(తికవల్లా, దాని 
(పచారంవల్లా దేశంలో ఒక అపూర్వమైన మానసికవిప్ల 
వం వుత్సన్న మై, (పజలు తమ బలాన్ని (గహించి జస్టిసు 
(పభుత్వాన్ని (వేళ్లతో పెకల్చి కూల(ద్రోసినారు. 


ఛేర్‌మ౯ (పకాశంగా, బారిష్టరు (ప్రకాశంగా 
ద్వివిధావస్థలలోనూ భోగం అనుభ విస్తూనుండిన ఆ 
నాటి వ్య _క్తిని చూసి దేశ భక్తుడై, వి రాగియె,సర్వస్వమూ 
"దేశార్చణచేసి, చిరిగిన చొ క్కా_య వేసుకొని, మాసిన 
ఖద్దరుశాలువను కప్పుకొని, వుంగటాలు తెగిన చెప్పులు 
లొడుగుకొని, తివునివ లె దారి(ద్యహాలాహలం దిగ(మింగి, 
పాదచారిమైన ఈ నాటి నూతన పరిణామవ్య _క్తిని చూస్తే 
విచారం, నంతోపషం, ఉత్సాహం, సానుతాపం పారి 
వస్తూవుంటాయి, నిలుచున్న నోట నిలవక, కూర్చున్న 
చోట కూర్చోక, పడుకున్న చోట పడుకోక, వుపన్యసిం 
చినచోట వుపన్యసింపక, చేసినచోట సభచేయక పది 
హేనేళ్లు (శ్రమపడ్డ మూర్తి కండ్రయదుట కనిపిస్తుంది. 
పోలీసుకమిప.నరు కన్ని ంగుహాము వ్యూహానికి నదురూ 


181 


విశాలాం(భము 


బెదురూ లేక గుండెలొడ్డిన మహాసావాసికవ్య_క్తి (ప్రత్యకు 
(మాతుంది, 

ఎన్నో ఆటంకాలను (తోసుకొని, మితిలేనికస్టాలను 
అనుభవించిన (పకాశంపంతులుగారు మం(త్రిత్యం వహిం 
చినా వారికి నహజమైన స్వాతం(ల్యేచ్చ, వారి (పతి 
రక్షకణంలోనూ జీర్శించిపోయిన (ప్రజానురాగం నేటికీ 
వారి (ప్రతికార్యంలోనూ, (ప్రతి వుపన్యాసంలోనూ (పతి 
ఫలిన్తూ'నే వున్నాయి. నరైతుహక్కులను కాపాడేందుకు 
వారు (ప్రవేశ పెట్టిన బిళ్లే చాలు---వారి సేవను, వారి 
చేశ భక్తిని, వారి (పజాభివూ నాన్ని తరతరాలవారికీ దివ్య 
జ్యోతిలాగ చూపఫుతూనవుండడానికి, 


శ్రీ వి. వి. గిరిగారు 


దేశాన్నియావత్తూ వూగించిన సత్యాగ్రహసమ 
యంలో గిరిగారు బరంపురంజెయిలులో తమళిత్షను 
పూర్తిచేసుకొని బయటకువచ్చే రో జది, గిరిగారు చిరు 
నవ్వునవ్వుతూ, 'జెయిలుగువ 0 దాటి యివతేల అడుగు 
పెట్టుతూ పెట్టుతూ ఉన్నారు, ఇంతలో కాం|గసుజండాల 
ను,సంగీతవాద్యాలను తీనుకొని,ఖర గఫురంనుంచి వచ్చిన 
కార్మిక బృందం బయటనిలబడి, చేశీయగీతాలను పాడు 
తూ “కాం7సుకు జై ! గరిమహరాజుకు జై |” అను 
సంతోషధ్యానాలు చేస్తూ “రింతటినుండి మిరు మా 
నాయకులు, మా సంఘానికి నుపాధ్యక్షులు ” అనిచెప్పి, 
వారికంశాన్ని పూలదండలతో కప్పి వేశారు. గిరిగారు 
తమ జీవితాన్ని భారతీయ కార్మికునికి అంకితంచేయడాని 
కదే (పారంభం, 
గిరిగారు బారిష్టరు, బరంపురంలో సుప్రసిద్ధ న్యాయ 
వాదులగు వెంక టజో గయ్యపంతులుగారి పుత్రులు, 
పంతులుగారు పెద్దలవ్రతూవుండడంచేత తమ స్థానంలో 
గిరిగారిని కూర్చో పెట్టి, తమ భారాన్ని ఆయనమీద 
వేద్దామనుకొని అయిర్లాండుకు పంపి 'బారిప్టరును చేశా 


విశాలాం[ధము 


రు, అయితే, గిరిగారి ధ్యాన 'బారిష్టరుగానుమిోద లేదు ; 
నంపాదనమిోదనూ లేదు, కార్మిక సేవ మొోదమనసు 
పెట్టుకొని, కోర్టుకు పోవడం రావడం మొదలుెట్టినారు. 
గిరిగారి తత్వం కఠినమైందికాదు. జాలిగుండె, బీదలం'కే 
దయ. ఇందువల్ల వారి కోర్టు ఫయిలులో ఫీజును తెచ్చిన 
శేసులకంటు ప్రీడరును పెట్టుకో లేనట్టి వారి, (ప్రజాసేవ 
వీరున కేసులలో యిరుక్కొన్నట్టివారి శేసులే అధికంగా 
ఉంటూవచ్చాయి. ఎక్కడ రంగూను, ఎక్కడ బరంవు 
రం? బర్భ్మాశాననసభలో కార్మిక ప్రతిని ధిగావుండిన 
నేను రంగూనుపోర్టుటస్టు (ట్రాఫిక్కు_ మే నేజరు, అసి 
సెంటు మేనేజర్లు (యిద్దరూ యూరోవియను లే) పోర్టు 
లేబరు కం(టాక్ట్‌రుదగ్గర లంచాలు పుచ్చుకొంటూ 
వుండిరని అఆరోపణచేసినందుకై , నావైన పెద్ద అభీ 
యోగం తేబడి నేను హైకోర్టుసెషన్సుకు పంపబడినప్పుడు 
ఈ నంగతిని గిరిగారు యెక్క_డనోవిని, తమ సొంతఖర్పు 
మొద అమాంతంగా రంగూనులో వాలినారు, నన్ను 
ఆ సుడిగుండంనుండి బయటకు లాగనరకూ రంగూను 
నుండి కదలలేదు, వారి జదార్యాన్ని తెలపడానికి, వారు 
తమ బారిష్టరుపదవి యితరులకు వ్రపయోగపడేటట్టుచేసిన 


184 


శీ వి, వి, గిరిగారు 


దానికి రంగూనునగరాన్ని కలవరపరచిన ఈ శేసు 
ఒక్క_ శు చాలు నిదర్శనం, 

ఖరగఫురం కార్మికుల అహ్య్వానం కారిష్టరు గిరిగా 
రిని కార్మిక యోధునిగా మార్చి, వారి జీవితంలో ఒక 
(క్రొత్త అధ్యాయాన్ని (పారంభంచేసింది, కార్మిక నాయ 
కత్వం యెంత (ప్రాముఖ్యాన్ని కలిగిస్తుందో అంత అపా 
యంకూడా దానిని వెన్నం కే నడుస్తూవుంటుంది, 
గిరిగారి నిర్శలమైన మనస్సు, దూరదృష్టి, అయిన్లాం 
డులో సంపాదించిన అనుభవం యివి అప్పటప్పటి అపా 
యాలను తప్పిన్తూవుండినా, బహు(పమాదపు భుబ్దా 
లను యెదుర్కో_క తప్పిందికాదు. ఒకసారి ఖరగఫురం 
వర్కు_పాపులో పెద్దసమ్మె (పారంభమయింది. ఇంకో 
సారి బెంగాలునాగపురం నై ల్వేఅంతటా నమ్మై లేచింది, 
“'మొదటిదానిళలో 12,000 మంది, రెండవదానిలో 40,000 
మందిన్ని యిరుక్కొ-ని, అసలు కొన్ని నెలలపాటు 
సాగి, బహువిషమపరిస్థితు 'లేర్పడినప్పటికీ గిరిగారు ఆ 
సమ్మెలను మిక్కి_లి జా(గతగాను, నిర పాయంగాను నిర్వ 
హించి, కొన్ని [పయోజనాలనునహా సంపాదింపగలి 
గారు. వారు నాగ ఫ్రుర ంకైల్యేయందున్ను, మద్రాసు 


185 


విశాలాం[ధము 


దథీ.ణమహో రాష్ట్ట్రరె ల్వేయందున్న న మ్మైలను నడపిం 
చిన అధ్యాయం చరి_తాత్మకమయింది. 

ఈ రీతిగా రైల్వే వుద్యోగస్థుల, రైల్వే పనివాం[డ్ర 
కష్టసుఖాలను జూ[గతగా కని పెట్టుతూవచ్చిన గిరిగారు 
అఖిలభారత రై ల్యేవుద్యోగీయుల నంఘానికి 10,12 సంవ 
త్సరాలు కార్యదర్శి గానో, (పసిజెంటుగానోవుండి, 
అమోఘమగు సేవను గావించి, అఖలభారతకారిక 
నాయకులుగా (పసిద్ధిపొందారు. "దేశంలోని నై ల్వేలన్నిటి 
యందున్నూ వువ్యోగస్థుల నంఖ్యను తగ్గించడానికి 
నై ల్వేబోద్టవారు సంకల్పించుకొన్నప్పుడు "దేశమంతటా 
వ్యాపించివున్న లైల్వేవుద్యోగస్థులందరున్నూ సమ్మె కట్ట 
డానికి నంకల్పించుకొన్న ప్పుడు గిరిగారి (పయత్నం 
వలను, పటువలను ఆ గండం రై బ్వేబోర్డుకు తప్పడం, 

న్‌ 6౬ న్‌ షి Co 
వుద్యోగస్థుల యిబ్బందులను విచారించుటకు ఒక కమిటీ 
యేర్పాటుకావడం, చివరకు వువ్యోగస్థుల సంఖ్యను 
తగ్గించే [పయత్నంయొక్క_ త్మీవత తగ్గడం జరిగింది. 
గిరిగారు కారికనాయకులుగా వహింపవలసిన 
సగారవపదవులను చాలాభాగం వహించారు, చెన్న పురిలో 
జరిగిన అఖిలభారత కార్భికసభకు అధ్యములు, జెనీవా 
లోని అంతర్జాతీయ కార్మ్మికనభకు (పతినిధులు, రెండవ 


186 


శ్రీ వి, వి, గిరిగారు 


కొండు కశకుబవిలునభలో కార్భిక ప్రతినిధులు, భార తీయేశేం 
(దశాననసభ్యులు, వారు ఏపదవి వహించినప్పటికీ 
కార్మికుని వేమాన్నే మనసులో పెట్టుకొని వ్యవహ 
రించే నాయకుడు. శేందశాసనసభ్యులుగా వుండినంత 
కాలమున్నూ జోషీగారూ వీరూ వకమై కార్మిక సమ 
స్యకు వాలా (ప్రాముఖ్యాన్ని, బలాన్నీ కలిగించారు. 
కార్భికుల ఆశయాలను, కష్టాలను నిర్భయంగా చర్చి 
స్తూవచ్చినారు. ఆ రోజులలో ఢిల్లీలోని ఫిరోజిషోరోడ్డును 
ఆనుకొనియుండిన గిరిగారి బసకు పోయిచాసే మైపు 
యం(తానిక్కీ వారి కార్యదర్శికీ, వారికీ తీరికే కనువించేది 
కాదు, వారి కార్యాలయంలో ఇండియాలోని రైల్వే 
వుద్యోగస్థుల కష్టాలన్నీ (ప్రత్యకుంగా కనుపినూవుం డేవి, 
(గామపునరుద్ధరణ, నిరుద్యోగసమన్య, కార్మికుల జరి 
మానాలు గనులలో పనిచేసేవారి గంటల పరిమితిని 
తగ్గించడం, ఓడలలో, తోటలలో, గనులలో పనిచేసే 
వారి కూలిని సకాలంలో యివ్వడం యాలాటి వ్యవహా 
'రాలనుగురించి చాలా చక్కని నలహోాలను వారు [ప్రభు 
త్వంవారికి యిచ్చివున్నారు. ప్‌టి అన్నిటికం కును ముఖ్య 
మయింది పోస్టాఫీసువారి గాథ, ఈ విషయంలో కమిటీ 
వారుచేసిన సిఫారసులను అమలులో పెట్టడానికి పూర్వం 


187 


విశాలాం[ధము 


ఆయానంఘాలను నం[ప్రదించిగాని ఏమిచేయమని సర్‌ 
{ఖాంకునాయిసుగారిని ఒప్పించారు, వారి కార్మిక వ్యవ 
హోర పరిజ్ఞానం అసెంబ్లీ చర్చలకు మెరుగు పెట్టి, ప్రాజ్ఞ 
ర 

లనే కీర్తిని కలిగించింది. 

మొన్నటి చెన్న పురి శాననసభ యెన్ని కలలో వారు 
బొబ్సి లిరాజాగారికి (ప్రత్యర్థిగా నిలబడి అఖండవిజయాన్ని 
నంపాదించి, పరిశ్రమలకు కార్మిక వ్యవహారాలకు మంత్రు 
లుగా నియుక్తులెనారు, గిరిగారివంటి సు(పసిద్దులు మంతి 
ణా వర్పడడం కార్మికుల అదృష్టం, ఇంతటి అభిమానం, 
సానుభూతి, పరోపకారిత్వం, అనుభవం గలవారు ఈ 
రాష్ట్రంలో మరియొకరు లేరు, మం(త్రిపదవిలో వున్నరోజు 
లలోకూడా యెొప్పటిలాగున నే కార్మికులకు దర నమిస్తూ, 
చారిక స్థృసుఖాలను స్వయంగా కనుకొ_ంటూ, వీలయి 
నంతవరకు నహాయంచేస్తూ కార్మిక వర్ణంలో భెర్యాన్నీ, 

క ర వ 

నిర్భీ తినీ, ఆత్టగార వాన్ని వృద్ధిపరిచారు. 

"కాం(గ్రాసుపతీంవారు రాజ్యాధికారాన్ని వహిం 
చిన "రెండునంవత్పరాలలోను కారి కులు తమ కష్టాలను 
(పభుత్వంవారికి "తెలుఫుకోవడానికీ, వాటిని సవరించు 
కోవడానికీ బయలు బేరిన వుత్సాహం యిదివర కెప్పు 
డూ బయలు బేర లేదు, (ప్రతికార్శికుడూ “యో [పభు 


188 


(శీ వి, వి, గిరిగారు 


త్వంనాది, యీ మంత్రి నావాడు” అనే ధైర్యంతో పొంగి 
పోయినాడు, ఈ అపూర్వస్వాతం[ క్యేచ్చ సవం లమింద 
నమె లను, న్రత్సవాలమిోద వుత్సవాలను పుట్టిస్తూ నూత 
నోద్వేగాన్ని రగులజేసింది. కారి శ్రకహృదయం తెలియని 
యింకొకరు యా మం|త్రిస్థానంలో వుండివుం కే ఏమి జరి 
శగేదోగాని, గిరిగారు కారకులను సరాసరి తవు కార్య 
స్థానానిశే రప్పించి, తమకు నహజ్యమైన చిరునవ్వుతో 
“ చేతనైన సహాయంచేస్తాను, వెళ్లండి” అనిచెప్పి పంపి 
వేసేవారు. క్లీష్టపరిస్థితులలళో (ప్రక్యేకవిచారణాధికారిని 
నియమించి, వారి శిఫారసులను అమలులో పెట్టడానివ్రై 
(పయత్ని స్తుండేవారు, 

గిరిగారు మంత్రిగా వర్పడినత ర్యాత కూలి'రేటు పెరి 
గింది. అక్రమంగా తీసి వేయబడ్డవారికి మళ్లీ పనులియ్య 
బడినాయి. గంటలపరిమితి తగ్గింపబడింది, సెలవులు 
'పాచ్చినాయి. ఈలాటి (క్రొత్త సదుపాయాలను కార్మికు 
లకు లభింపజేయడమే కాకుండా నిరుద్యోగులగు కారి 
కులకు పనిపాటులను కల్పించే వుచ్దేశంతో కాంగ్రాసువారు 
చేస్తూవచ్చిన (పయత్నంలో చాలా కవి. చేశారు, 

66 కార్భికులారా, లెండి! మూ రంతా ఒకటికండి ! 
మీ జీవిత నియమాన్ని వృద్ధిపరచుకోండి ! ఈ(ప్రభుత్వం 


189 


విళాలాం ధము 


మిది, మేము మో మనువు్య(ంలం”” అనే శంఖా'రావాన్ని 
ఆనరబుల్‌ బారిష్టరుగిరిగారు నలుదిశలా పూరిస్తూవుండినం 
తగా యిదివరకు ఏ నాయకుడూ పూరించివుండ లేదు, 
కార్టిక మండత్రిత్వం కార్మికుల దే అనే విశ్యాసాన్నియింతేకు 
పూర్వం యె మం(తియూ కలిగిం చివుండ లేదు, 


190 


mt 
te 


i 
$ 


{ 


ty 


వ 
f 


ణః 


టి 
ష్య 


iy 


ryt 


వ 
న. 


ge 


శి 








(శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గారు 


బక్క పలచటి శరీరం, ఆరడుగుల పొడుగు, ఆలో 
చనా ముదిత నే|శాలు, చిరునవ్వు తొలుకాదే ముఖం, 
తెల్లని ఖద్దరుబట్టలు--వీటి స్ఫురణతో బెజవాడ గోపాల 
రెడ్డిగారిని యెంత పెద్దగుంపులోనైనా నే, యే వుత్సవ 
సమూహంలోనైనా సశే "తేలికగా పోల్చుకోవచ్చు, 
పుట్టింది ధనాఢ్యుల గృహంలో, విద్యాభ్యాసం 
చేసింది జాతీయభావాలు శేకెత్తించి (పజాభీమానుల 
నుగా చేసే కోపల్లె పహానుమంత రావ్రగారి అం[ధజాతీయ 
కళాశాలలోనూ, పిమ్మట రవీం[దనాథ శాకూరు మహో 
శయుని శాంతి నిశేతనంలోనూ, గోపాలరెడ్డిగారు తమ 
విద్యను ముగించుకొన్నత ర్యాతే తమ కుటుంబలాభానికి 
గాని, స్వ(పయోజనానికిగాని వినియోగపడక, అనేక 
కష్ట నష్టాలు తెచ్చిపెట్టే గాంధీమహోత్సుని దేశీయ 
మహాసభాకార్య కమంలోకి వురికినారు, అప్పటి కింకా 
యిరవై యేళ్లు నిండినయ్యో లేవో, నహాయనిరాకర 
ణోద్యమం ఆం(ధ దేశంలో తలయెత్తడంతోనే ఒకపూట 
తినీతినకుండాను, వెళ్లిన వూరికి మళ్లీ వెళ్ళకుండాను 
గోపాల రెడ్డిగారు తమ మండలంలో శాంగ్రాసు పరివాజ 


విశాలాం[ధము 


కులుగా తిరిగారు. కాం(గైసుకమిటీలలో, మరైతునంఘా 
లలో, రాజకీయనమా వే శాలలో అక్క_డా యిక్క_డా 
యెక్కడ చూచినా యువకులైన రెడ్డిగారే కనుపిస్తూ 
వుండేవారు ; ఉపన్యాసాలు చేస్తూవుం డేవారు. 

నెల్లూరుమండలం దేశానికి నమర్పించిన ధీరు 
లలో గోపాలలెడ్డిగారికి (ప్రథమస్థానం యివ్వవలసివుం 
టుంది, ఏదో (పతిస్టనుకోరి నాయక త్వాన్ని అభిలమించి 
(ప్రయోజనాన్ని మనస్సులో పెట్టుకొని యా వుద్య 
మంలో (ప్రవేశించెనవారు కారు వారు. కారాగృపహ 
నివాసాన్ని, కష్ట భాజనమైన అందలి నిర్బంధజీవి తాన్ని 
వధనికుడూ కోరడు, ఏ సుఖజీవీ అర్థింపడు, కాని దేశ 
చేవాభిలాషియెన గోపాలరెడ్డిగారు ఒక్క_సారికాదు, 
రెండుసార్లు తమ జీవితాన్ని కారాగారంలో సంతోష 
పూర్వకంగా గడికి, చేశాభిమానానికి కావలసిన అగ్ని 
పరీకు యిచ్చినారు. 

గోపాలరెడ్డిగారిని యెరిగివున్న వాళ్లంతా వారికి 
ఉవ్యోగా పేతు యే కోశంలోనూ లేదని యెరిగివున్నారు. 
'రాజగోపాలాచార్యులవారి మం|త్రివర్లంలో గోపాలరెడ్డి 
గారివంటి యువకులు-ధనికులు మం(రిపదవికి నియుక్తులు 
కావడమే వారి(పతిభకు [పబలతార్కాణం. రాజగోపా 


192 


శీ "బెజవాడ గోపాల రెడ్డి గారు 


లాచార్యులవారి అగ్ని పరీతకునిల్వగ ల్లడంలో యువకులైన 
గోపాలరెడ్డిగారి యోగ్యతకూ, శీలానికీ మెరుగువచ్చింది. 
(ద్రవ్యా చేతు లేని యువకమం(తికాలంలో మన స్థానిక 
సంస్థలు (పజోపయోగకరంగా మారి, మన పట్టణాలూ, 
పచల్లెలూ సుఖజీవనానికి ఆటపట్టులయ్యే డారియేర్చడింది, 


193 
13 


(క్రీ బెజవాడ రామచం ద్రారెడ్డిగారు 
భవా స్వాములు, (పజాహీత జీవులు, నెల్లూరు మం 
డలంలోని అనేక సంస్థలతోనూ, వుద్యమాలతోనూ 
నంబంధం కలిగి, (పజూహితజీవి తాన్ని "పెంచి బలపరచి, 
నెల్లూరును ముందుకు లాగుకొనివచ్చినవారిలో వొకరు, 
మండలవి ద్యాభివృద్ధిసంఘానికీ, జిల్హాబోర్లుకూ అధ్యత్ష, 
స్థానం వహించి, విద్యాభివృద్ధికిన్ని, (గామవాసుల సౌక 
'ర్యాలకొరకున్ను బాలా పాటుపడిన (పజాభిమాని, 
'మెట్టూరు[పా జెక్టు, నేతపరి(శమలకు సంబంధించిన కమి 
టీలలోనూ, గోదానరి, కృష్ణా జిల్లాలలోని (పజల ఆర్థిక 
విచార ణనంఘంలోనూ సభ్యులుగా వుండి తమ అనుభ 
వాన్నీ, జ్ఞానాన్నీ (పజలకొరశకై ధారాళంగా వినియో 
గించిన సేవాఖిలాషి., 
నెల్లూరుమండల (ప్రజలపతొన వారు నాలుగు 
పర్యాయాలు శాసనసభకు యెన్ను కోబడినారు, శానన 
నభవారు ఒకసారి వారిని తమ అధ్యక్షునిగా యన్నుకొని 
తమ వి శ్వాసాన్నీ, గారవభావాన్నీ విశ దపర చినారు, 
ఆనరబుల్‌ రామచం (దారెడ్డగారు తాము శాననన భాధ్య 
తులుగా వుండినంత కాలమున్ను నిష్పావీ.కమగు వుత్తరు 
వుల నిస్తూ, అం[ధ్రుల (ప్రతిష్టను విస్తరింప చేస్తూ స్యతం|త్ర 
వర్ణను లనే కీర్తిని సమృద్దిగా గడించుకొన్నారు, 


NE 


హ్‌] 


న! 








శ్రీ అయ్యదేవర కౌ శేశ్వరరావుసంతులుగాొర్రు 


కా శేశ్వర రావ్రపంతులుగారు పేరుమోసిన న్యాయ 
వాదులు, బెజవాడన్యాయ వాదులకు నాయకులు, చిన్న 
లూ పెద్దలూ విశేషంగాగల నంసారం, అ3థి అభ్యాగతు 
లకు విరామం లేదు, ఇల్లు ధర్భున్మతం, ఊరిలో ఏ చందా 
వచ్చినా వారిచే పెద్దపద్దు, “పంతులుగారిని మాన్పే 
వూరికే పంపరు లే” అనే ధైర్యం అందరికీ కలిగింది. ఈ 
లాంటి స్థితిలో గాంధీమహాతుని నహాయని ఠరాకరణో 
ద్యమం వచ్చింది, ఏమి తోచిందో, పంతులుగారు బంగా 
రపుగనిలాగునవున్న ప్లీడరు ప్రాక్టీను మానుకొన్నారు, 
గాంధీమహాత్సుడు కట్టిన మోళ సంపాదన మానుకోవ 
డంతోనూ, (పచారంతోనూ రీరిపోతే కొంత నయమే, 
కాని (ప్రభుత్వంవారి కారాగారంలో వి[శమించేనరకూ 
దీనికి శాంతే లేదు, అందరికివలెనే కాళేశ్వర రావుగారికి 
కూడా కారాగారం వి శాంతిమందిర మైంది, ఒకసారి 
గాదు, నాలుగుసార్లు వెళ్లడం తిరిగిరావడం జరిగింది, "కాశీ 
శ్యరరావుగారు అసలు ఆరోగ్యమైన మనిపి.కాదు, ఎంత 
ఆర్టించినా నిలవచేసే మనివికూడా కాదు, అందువల్ల 
'జెయిలునుంచి విడుద లై యింటికి చేరకొన్నత ర్వాత ఎంత 


విశాలాంధము 


నలిగిపోవాలో అంతా నలిగిపో యారు, ఆర్థిక నంబంధ మైన 
గ్ర ప్రాలు ఎన్ని రావాలో అన్ని వచ్చినాయి, ఎంత క పప 
డాలో అంతా కష్ట్రపడ్డారు. కాని కా లేశ్వర రావుగారు 
మా(తం చలించలేదు, మార లేదు, 

కాళేశ్వర రావుగారు మంచి వుపన్యాసకులు, వారు 
చేనినిగరించి మాట్లాడినా తెలియక పోవడమంటూ 
వుండదు, వారి వుపన్యానధోరణి అంత మార్లవంగానూూ, 
అంత సులభంగానూ వుంటుంది. (వాతలో ఆరితేరిన 
చెయ్యి. టర్కీనిగుజించి ఒక వ్లున్సకం, చీనానుగుటించి' 
ఒక వున్తకం, రెండు (పాచ్యరాజ్యాంగ సంబంధమైన పుస్త 
కాలు రచించారు. ఉపాయాలలో పెట్టింది పేరు. రాజనీ 
తలో చాణక్యుడు, ఇక ఆలోచనలో కూసంవిడి చిన పాము, 
ఇదిగాక హోమ్‌రహూలు వుద్యమంకొజకూ, ఆం(ధ్రోద్యమం 
కొజకూ మొదటినుంచిన్నీ కృషిచేసిన స్వ చేశాభిమాని, 
విశాఖపట్టణంలో జరిగిన ఆంధరాస్ట్రీయనభకు అధ్య 
యులు, ఆం[(ధరాష్ట/కాం (గసునంఘాననికి కొన్నాళ్లు (పథాన 
కార్యదర్శి. ఆం(ధ్రవిశ్వవిద్యాలయసభ్యులు, హరిజన 
చాంధవులు, 

కా శేశ్వర రావుగారు బెజవాడ మునిసిపల్‌ ేర్‌ 
మనుగా వుండి బస్తీ అభివృద్ధికోనం చాలా పాటుపడ్డారు, 


196 


శీ అయ్యాదేవర "కా ళేళ్వురరావుపంతులు గారు 


విద్యుద్దీపాలు, ఉద్యానవనాలు, మురుగునీటి వనతులు, 
1పాథమిక విద్యాభివృద్ధి---యీాలాటి సదుపాయాలూ, 
మార్పులూ యెన్నో వారికాలంలోనే జరిగాయి, కాన 
నోల్లంఘననమయంలో శాననన భ్య త్వాన్ని వదలి 
కారాగారాన్ని వరించిన ధైర్యశాలి. మొన్నటి ఎన్ని 
కలలో మళ్లీ దిగి జయంపొంది పంతులుగారు (పథాన 
మంత్రిగారి పార్లమెంటరీ (పథాన కార్యదర్శి గా నియుక్తు 
లయిరి, అందరికీ అందుబాటు మనిమి., భాపూాభిమాని. 
ఉపకారి, సాంఘీకజీపి. 


197 


ఆయుర్వేదమార్తాండ, వైద్యరత్న, పండీత 
డి. గోపాలాచార్యులుగారు 

[ఏిచారస్ప౯ వీధి ; ఆయుశ్వేద్మాశమం, కొంచెం. 
పాటి, కానసూలమెన అకారం, మోకాళుదిగిన పెద పటు 

ఉట) _౨థ “యా యం ది లు 
కోటు జరీపోగులువేసిన మసి౯తలగపడ, (బహ తేజ 

య in ౮ 

స్పును (పతిఫలింప జేస్తూవున్న ముఖం, శాంత మైన చూపు 
ల్కు బువీ. నంవదాయాన్ని సూచించే పెద్దగెడ్డం-.- 
యీ లాటి లక్షణాలున్న మహాస్రరుషులొకరు బల్లముందు 
కూరుచుండి ఏవో మందులకు సంబంధించిన చీట్లను ఆడు 
వారికి, మగవారికి, పిల్లలకూ (వాసియిప్తూ, అందరి 
శేమాన్నీ విచారిస్తూ, థర పుమా టలు చెప్పుతూ, చిరు 
నవ్వుతోపంపి వేస్తు? నున్నారు, వచ్చేవారువస్తున్నారు, వెళ్లే 
వారు వెళ్లుతున్నారు, తెంపులేదు. ఆ బల్లకు కొంచెంఅవ 
తల వవో ఓపుధులు శాసులురాసులుగా పడివున్నాయి. 
రవంత వెనక్కు_పోశతే పెద్దపెద్ద యిత్తడికాగులలో ఏవో 
(దావకాలు కాగుతున్నాయి, (స్రీలు పం_కులుపం కు 
లుగా కూరుచుండి కల్వాలమిాద మందులను నూరుతు 
న్నారు, వ్‌ (పక్క చూచినా వ్యాధి నిర్భూలనానికీ, ఆరో 
గ్యాభివ ద్ధి జరుగుతున్న కోలాహాలమే ! సుమారు పాతిక 








పండిశ డి, నోపాలాభార్యులు గారు 


నంవత్సరాలు ఆం(ధ బేశాని శే కాదు భారతవర్షం అంత 
కున్ను ఒకనూతన సం దేశాన్నియిచ్చి, ఒక నూతన వుత్చా 
హోన్ని కల్పించి, జీర్ల మైన ఆయు ర్వే దాన్ని వుద్ధరించ 
డానినై అవతరించి, మహాయజ్ఞాన్ని (పారంభించిన యీ 
ఆ(శమవాసులే ఆయుర్వేద మార్తాండ, వైద్యర త్న,పండిత 
గోపాలాచార్యులవారు, 

ఈ ఆము ర్వేద మారాండ, భిషబ్బుణి జన్మించింది. 
బందరు ష్మరమిోద, బందరుష్మర యెందరో నంన్క__ర్తలను 
వుత్ప త్రి చేసింది, గోపాలాచార్యులవారు చిన్నతనంలోనే 
మైసూరులో లభించే జ్ఞానాన్ని యావత్తూ ఆర్జించారు, 
"కాసి, వారి షన అంతటితో లీరలేదు, వారణాసి, 
జయపురం, కార్టీరం, హరిద్వారం, మలయాళం... ౧1౮ 
లాటి స్థలాలలోని సుప్రసిద్ధ ఆయు ర్వేదపీఠాలను దర్శించి, 
అక్క_డి ర హస్యాలను(గహీంచి, తమ విజ్ఞానాన్ని విస్తరింప 
జేనుకొన్నారు. చెన్న పట్టణానికివచ్చి ఆయు ర్వేదా(శ్రమా 
న్ని స్థాపించి, తవు ఆయున్వేద తాన సంకల్పించారు, 

గోపాలాచార్యులవారు బయలుదేరిన కాలంలో 
ఆయు ర్వేదచికిత్సకులమిద (ప్రజకు విశ్వానం లేదు, (ప్రభు 
త్వంవారు ఆయుర్వేదాన్ని సవతితల్లి |పేమతో చూస్తూ 
వచ్చినారు, ఉత్సాహానికి బదులు నిరుత్సాహం, ఆశకు 


199 


విశాలాం(భము 


బదులు నిరాశ (కమ్ముకొనివోయినాయి, అయి శే, 
ఏందరుప[రమిద సెరిగినవాళ్ల తత్వంలో అగైర్యమ 
ఎన్ని ఆటంకాలు వచ్చినాస రే, "నెనుక అడుగు 
అంటూ లేదు, గమ్యస్థానం చేరేవరకూ సాగిపోవలిసిం బే, 
ఈలాటి నంకల్పంతో బయలుదేరిన గోపాలాచార్యుల 
వారికి మాతం జయంకాకుం కు అపజయం యెట్లా కలు 
గుతుంది ? 

గోపాలాచార్యులవారు శాన్త్రసిద్ధమైన, (్రేస్థమైన 
కె”"షధాలను ప్రత్యేకంగా తమ అయుర్వేదా(శ్ర మంలో 
తయారుచేయించి, -దేశీయమహోజనన భ కు అనుబంధంగా 
జరుపబడుతూవచ్చిన "దేశీయవస్తు (ప్రదర్శనలకు పంపిస్తూ, 
-దేలీయనాయకుల దృష్టిని ఆకర్షి ంచి, ఆనరబుల్‌ డాక్టరు 
నర్‌ చాలచం(ద్రకృష్ణ, మహామహోపాధ్యాయ కవిరాజ 
ద్వార కానాధ నేల మహామహోపాధ్యాయ గంగాధర 
శా స్రీ, ఆనరబుల్‌ రావుబహద్దూరు విద్యావినోది ఆనం 
డాచార్యులవారు._యీలాటి మహామహుల అభినంద 
నాలను పొందుతూ, తమ జుెషధాలకు (ప్రతిష్టను నంపాదిం 
చుకొన్నారు. కాని, వీటి నన్నిటిని వొక యెత్తుగాను, 
వారి ప్లేగు బొెపధాలను యింకొక యెత్తుగాను గణింప 
వలసివ్రంది, చేశం నాలుగు[పక్క_లా సేగు బయలు బేరి 


200 


పండిత డి, గోపాలాచార్యులు గారు 


(పజను తిని వేస్తున్న నమయంలో వారి హైమాది పాన 
కం, శతథాత ఘృతం యెందరి (పాణాలనో కాపాడి, 
వాలా ఉపకారం చేసినాయి, ఇందువై వారిని (శ్రీ(శ్రీ 
గద్వాల మహారాణీవారు సువ ర పతకంతోననా నించారు 
కూడాను, 

పండితులవారు వుత్తమ శ్ల్రావభధాలను చేయించ 
డంతో తృప్తిచెంది వూరుకోలేదు, సుశ్రుత, మాధవ 
నిదానాది [గంథాలకు ఆధునికదృష్షితో వ్యాఖ్యానాలు 
(వాసి జీర్ల(గంథాలను వుద్ధరించారు, ఆయుర్వేద విద్యా 
వ్యా రిక సుప్రసిద్ధమైన తమ ఆయుర్వేద కళాశాలను 
స్థాపించి, ఆయు ర్వేదాన్ని పోషించారు, “తెలివి తేటలు, 
సేవాభిలాష గల విద్యార్థులను ఆకర్షించడమే దుస్తరంగా 
కనుపించిన ఆ రోజులలో ఆచార్యులవారు విద్యార్థు 
లకు భోజనాదివనతులను కల్పించి ఆ కళాశాలను కాపా 
డుతూ వచ్చినారు తమ ఆ(శ్రమంలో జిపధాలను 
తయారు చేయ డానికిన్ని, తమ ధర్శ_వైద్య శాలలో రోగు 
లను పరీకీంచి జెవభాలను నిర్ణయించడానికిన్ని, 
తమ వున్తకభాండాగారంలో (ప్రాచీన (గంథాలను పరిశీ 
లించి వాటిలోని ర హస్యాలను కనిపెట్టడానికిన్నీ వస 
తులు కల్పించారు, తమ (పయళత్నాల నన్నిటిని శేందీ 


201 


విశాలాం[ధము 


కరించేనిమిత్త మె (శ్రీ బొబ్బిలి మహారాజు, డాక్టరు 
నర్‌ సుబ్రహ్మణ్య అయ్యరు, సర్‌ పి, త్యాగరాయ శెట్టి, 
దివాన్‌ బహద్దూరు రాజరత్నం మొదలియారు మొద 
లయిన (ప్రముఖుల యాజమాన్యం క్రింద ఆయు ర్వేద[ప్రచా 
రిణీ సభను స్థావించారు. తమ వుద్యమ వ్యాప్తికై ఒక 
ము(దాలయాన్ని, ఒక వారా ప(తికను నెలకొల్పినారు, 
ధన్వంతరి వుత్సవాలలో చెన్న పురియందుసభలుచేయించి 
ఆయుర్వేద (ప్రచారం చేయిస్తూ వచ్చినవారు. ఈలాటి(బ 
వుండ మైనకృమికిగాను కలుగుతూవచ్చిన సుమారు పది 
పది హేను వేల రూప్యముల వ్యయంలోనూమూడుపాళ్లక్లు 
వైగా గోపాలాచార్యులవా లే భఛరిస్తూవచ్చిన సంగతి 
వొక్క_కే చాలు వారి పేరును యిప్పటికీ జ్ఞ_క్రిళోవుంచు 
కోవడానికి, 

ఇట్లు ఇన్ని విధాలుగా ఆయుర్వేదాన్ని సేవించిన 
గోపాలాచార్యుల వారికి గార వాలమిోద గారవాలుదొార్లి 
నాయి, విశాలమైన వారి వతుస్థలం యావత్తూ సువర్ల పత 
కాలతో (క్రమ్ముకువోయింది. అఖిలభారత వర్షీయ (శ్రీ) 
శాయాజీ ఆయుర్వేద విద్యాపీఠ ౦వారు వారిని ఆయుర్వేద 
మార్హాండబిరుదంతో పూజించారు. మైసూరు దొర 
తనంయొక్క_, దయానంద వైదిక కళాశాలయొక్క_, అల 


202 


పండిత డి, గోపాలాచార్యులు గారు 


హాణాదు ఆయు ర్వేదమహామండలియొక్క, ఆయుర్వేద 
విద్యత్సరీకుకులుగా నియుక్తులయినారు, శీరళ ఆయుర్వేద 
సమాజనప్తమస మ్మేళనం, బొంబాయి అఖిలభారతవర్సియ 
ద్వితీయాయు్వేద న మ్మేళశనం-యిలాటి సభల అధ్యక్షు 
లుగా నిర్లయింపబడ్జారు, ఇంతేకాదు, (గ్రీ) పంచమణజార్డి 
సార్వభౌముని చేత వైద్యరత్న విరదంతో బహూకరింప 
బడ్డారు, 

గోపాలాచార్యులవారు ఆ(శ మవాసులయినా వీద 
లను మరువ లేద్యువి ద్యార్థులను వుపేవీంచ లేదుతమనహ* 
యాన్ని అ పేవీంచివచ్చినవారిని వూరకపంపి వేయ లేదు, 
ఆయు ర్వేదా[శమం యెప్పుడూ అతిథులతో, స్నేహితుల 
తో నిండివుం డేది, అనం తాచార్యులు, కృష్ణ స్వామయ్యరు, 
సుందరయ్యరు, సు బహ శ ఇ్యఅయ్యరు-యీాలాటి (ప్రముఖు 
లంతా యెప్పుడో వొకప్పుడు వారిచికిత్స [క్రిందకు వచ్చిన 
వారే, గోపాలాచార్యులవారు యుగఫురువులు, ఆయు 
ర్వేదోద్ధరణకై వారు చేసిన సేవకు సాటిలేదు. పాతికేం 
డ్ర (కిందట వారు (పారంభించిన క ఎహే యిప్పుడు దేశ 
మంతటా (పాకింది. (ప్రభుత్వంవారు దేశీయ వైద్యపాఠశా 
లను స్థాపించి, ఆయుర్వేదానికి ప్రాముఖ్యం కల్పిస్తూ 
వున్నారంశే అది గోపాలావార్యులవారి కృషి ఫలితమచే 


203 


విశాలాంధము 


యెంచవలసినవ్రంటుంది, "దేశం యావతూ ని[దిస్తూవున్న 
కాలంలో, దేశీయవిద్యలు ఘనీభవించిపోయిననమయం 
లో యా ఆటంకాలనూ, అడ్డాలనూ సాధించడానికై 
వారు చేసిన కృవీ, వారు పడిన కష్టం, వారు చేసిన 
త్యాగం, చివరకు తమ మరణసమయంలో తమ నర్వ 
స్వాన్నీ తమ అభిమానవిద్యకు సమర్పించిన వృత్తాంతం 
తరతరాలవారి నర ణకూ పా(త్రం కాగలవు, 

గోపాలాచార్యులవారు స్థాపించిన ఆయు ర్వేడా 
(శ్రమం యిప్పటికీ అవిచ్చిన్నంగా సాగిపోతూనే వుంది, 
వారి సోదరు లేయగు దేశికాచార్యులవారు దీనిని నిర్వ 
హించుకొనివస్తున్నారు, వీరు వయసున చిన్న లే అయినా 
యో ఆ(శ మాన్ని చేర్పరితనంతో, శ్రద్ధతో, సామర్థ్యం 
తో నడుపుతూ, జీవామృతేంలాటి కె”"హషభాలను వాలా 
(పాముఖ్యానికి తెచ్చి, పండితులవారి ఆశయాలను 
సాగించుకొనివ స్తున్నారు, దాతృత్వంలో, చేశోపయోగ 
కార్యాలలో, అతిథులను ఆదరించడంలో పండితులవారి 
మాన్హాన్నే అనుసరిస్తూ, ఆయు ర్వేడా(శ్రమం (పశన్త 
మైనసంస్థ అనే ఖ్యాతిని దేశ మంతటా వ్యాపింప జేశారు, 
చేస్తున్నారు. 


204 


డాక్టరు అహోబలరావుగారు 
పొ ద్దుటిపూట, వడుగంటలుకొట్టి వుంటారు, పరాను 


చీటలోని విశాలమైన అవరణంగల ఒక బంగళా 
వద్దకు కోందటు కాలినడకను, మజికొందజు బండ్లమోదను 
(స్రీలు ఫురుషులు, వీదలుభాగ వంతులు, చిన్నలు పెద్దలు 
తిరుణాలకు నచ్చునట్లుగా వస్తున్నారు, ఎవరిని మూచినా 
బాధయే, దుఃఖమే వారి మొగములపైన (వాసి వుంది, 
ఇంతలో ఒకింత చిరునగవుచేవికసించి నిష్కాపట్యమును, 
గాంభీర్యమును, ఓ" దార్యమును (పకటించే మొగము, 
దాఖీణ్యమును, కనికరమును సూచించే నేత్రములు, 
నిగహమును, నిబ్బరమును స్ఫురింప జేసే నిడివి ముక్కు, 
కెయిజరునలె పైకి (ల్రిప్పిన పెద్ద మీసకట్టు, కొంచెము 
పొడువుగా కత్తిరింపబడి మధ్యను పాయదీయబడి మెలికలు 
తిరిగిన నల్లటి బిరుసు వెం[డుకలును కలిగి చేశాభిమాన 
సూచకమైన చేశీయవస్తాలను ధరించి, చామన 
చాయరంగుగల ఒక పొడవుపాటి వ్యక్తీ అక్కడ ఒక 
గదిలోకి వచ్చినాడు, విచారమగ్ను లై కూర్చుండిన ఆ 
జనన మూహాంలో ఒకవిధమైన కలకలం బయలు 
చేరింది, “ఆ చల్లని నాయన వచ్చాడు, వచ్చాడు, 


విశాలాం ధనము 


అడుగో” అని కొందణును, “ఓబలరావుగారు వచ్చారు, 
ఓబలరావుగారు వచ్చారు” అని పిల్లలును గం[ద్రగో 
ళంగా చెప్పుకో సాగినారు, ఒకరితరువాత ఒకరు లోపలికి 
వెల్లిరావడంలో గల ఆలన్యంతప్ప వారి దర్శనానికి ఆల 
న్యం లేదు, అడ్డం లేదు, భయంలేదు, అనుమానం లేదు, 
భాగ్యవంతులయినా ననే, వీదలయినా నే ఒక్క కు 
ఆదరణ, ఒక్క_ే లత్ష్మ్యుము ! 

ఇర వై యేండ్హకిందట అందరు వైద్యులవ లెనేవారును 
నిరుత్సాహపు పరిస్థితులలో వైద్యం (పారంభించారు, 
కాని ప్రక్యేకపు (పోతా సామ్మూ అదరణా ఏమాత్రమూ 
లేవు, జీవులలో కలిగే బహుతీ(వ్ర స్పర్ధయొక్క_ భుట్టంలో 
(ప్రతివ్య_క్తీ ఎదురో_వలసిన తటంశాలను అపజయాలను, 
కష్టాలను వారుకూడ అనుభవించే వున్నారు. ఇప్పు చెందు 
కొ (పజ తిరుణాలకు పోయినట్లుగా వారివద్దకు బయలు 
చేరవలయును? భౌతిక సౌకర్యా లన్ని టికీ ధనమే పరిమా 
ణంగాగల యీ లోకంలో బీదలకు కొంతసదుపాయోన్ని 
(పభుత్టమూ, నంభఘమూ చేయ (బయత్నిస్తున్నా, 
అటు (పభుత్యముయొక్క, ఇటు దాతలయొక్క వైద్యా 
లయములయం చేమి, ఇతర ధర్మ సంస్టలయం దేమి, 
బీదలకు తగు ఆదరణ, (శ్రద్ధ, సదుపాయము. చూప 


206 


డాక్టరు అహోబల రావుగారు 


బడుతూవున్నాయని చెప్పడం కష్టము. ఇక (ద్రవ్యము 
నక్రై ధ్ధనీంపబడు (పయివేటు వైద్యుల చికిత్సాలయా 
లలో వీరి కనలు వో కే లేదు. ఇట్టి (పయి వేటు వైద్యా 
ఖశే సంబంధించిన డాక్టరు అహోబలరావుగారు అందరి 
వల్లా ఉపేవీ,ంపబడుతున్న సామాన్య జనులకు కల్పించిన 
వైద్యసహాయంవల్లను, 'యోగ్యతవల్లను (పజాహృద 
యాన్ని నేడు పూర్తిగా వశంచేసికొనివున్నారు, 

ఒకరోజున నేను అ హోబలరావుగారి యింట్లో నిది 
స్తున్నాను, తె ల వారుజామునాలుగుగంట లయివ్రంటుంది, 
అంతా నిశ్శబ్దం గా ఉంది, అప్పుడెవరో ఒక మనిషీ. వచ్చి 
“యెవరయ్యో ! యెవరయ్యో ! అంటూ కేకలు వేయ 
సాగాడు. 

నేను... ఎవరండీ ? 

ఆ నమునిసి_. నేనే, ఉండారంటయ్యా | 

నేను...ఎవరు కావాలి? 

ఆ మనిపీ.___అశ్లేనయ్యా, 

చేను..ఆ శ్లేన ౦కే? 

ఆ మనిపీ.__అళ్లయ్యా, ముక్కొల్లు ఆర్టులే | 

నేను_ముకొ_ల్లు అళ్లం కు, చేరులే? 

ఆ మనిపీ.__ముక్టొల్లు ఆళ్లం కే తెలియదంటయ్యా? 


207 


విశా లాం[థము 


ఈ విధంగా మాటలాడ సాగిన ఆ మనిషికి నమా 
థానం చెప్పడం కష్టమని నే నూరకున్నా ఆ మనివీ. 
మాథ్రం ఊరుకోక “మాట్లాడ వేంటయ్యా ఫొ అని 
నణుగుకొంటూ నిలువబ జే వున్నాడు. అప్పుడు అహోబల 
రావుగానే యీ గొడవ విని, లేచి బయటకువెళ్ళి ఆ 
మనిషీ కేమో నమాధానంచెప్పి పంపివేశారు, ఈవింత 
నంభాప.ణ జరిగి యిప్పటికి 15 యేండ్లు చాటివుంటాయి. 
కాని, అహోబలరావుగారి ఉదారవర్తనకు, నిదానానికి, 
లయ్యానికి ఇంతకన్నా మజియొక నిదర్శనం నాకు కనపడ 
లేదు, ఉన్నారు, (ప్రఖ్యాతిసీ, ధనమునూ గడించిన వైద్యు 
"లెందరో, ఆం(ధ చేశంలో, కాని, సామాన్య జనుల విశ్వా 
సాన్ని, అనురాగాన్ని, కృతజ్ఞతను అహోబలరావుగారి 
యంతగా గడించినవా రున్నారో "లేదో అనుమానమే. 

అహోబలరావుగారు వైద్యంలో (పవేశించిన విదప 
చికి త్సాపద్ధతి నే మార్చి వేశారని చెప్పవచ్చు. మందుల 
కన్నా ఆహారనియమానికే యెక్కువ (పాముఖ్యం ఇవ్వ 
నారంభించారు, నారింజపండ్లను, ఆను పాలను పథ్యంగా 
నిర్ణయింపని వ్యాధియే లేదు వారికి. పూర్వం నారింజను 
మాచినవాశే లేరు, బతాయిముంగల నారింజకు స్థానమే 
లేకుండేది. 15 యేండ్లలో అహోబలరావుగారి పుణ్యం 


208 


డాక్ట రు అహోబలరావుగారు 


వల్ల నారింజ కెక్కడ లేని (పాముఖ్యమూ, (ప్రయోజ 
నమూ యేర్పడినాయి, వారి వైద్యంలో వ్యావహారిక ౦ 
కన్నా పారమార్థిక మే స్ఫుటంగా కనపడుతుంది. రోగికీ, 
వైద్యునకూ గల సంబంధం తా క్కా_లిక మైందనీ, వ్యావ 
హారిక మైందనీ కొందజు చెప్పు తారుగానిఒకొ_క్క_ప్వుడు 
రోగియుక్క_ వ్యాధి విషాదంగా అంతమొందునప్పుడు 
ఆప్తబంధువువ లెనే అహోబలరావుగారుకూడ వ్యాకుల 
చిత్తుత ఒకటి రెండు రోజులవటుకు బహుకలవరంపాలై 
భోజనమునహో సరిగా చేయని సందర్భ లెన్నో వున్నాయి. 
వారియందు దయ, డామీణ్యము, సానుభూతి, అభిమాన 
ముల పాను అధికంగా వుండడంవల్లనే వారి దృష్టీ. 
యెప్పుడూ (ప్రజోపకారంవైపుకే పోతూనుండేది.అహో 
బలరావుగారిది అమృతహాస్తము, ఆ హాన్తముతో నారింజ 
కాయ రసమునే నిర్లయింపనిండు, లేదా మరియొక నీటినే 
నిర్లయింపనిండు-వారియందుగల అపారమగు భక్తి విశ్యా 
సనములవల్ల స్ర్రీలే కాదు ఫురుషులేకాదు, పళ్లెలవాశే 
కాదు బస్తీలవాశే కాదు, చివరకు చిన్నవిల్లలుసహో చికి 
త్సవ్సై వారివద్దకు పరుగులెత్తేవారు. నేటికాలపు వైద్యు 
లలో (పజ లింతగా వశము చేసుకొన్న వారును, (పజ 
కింతగా వశమునందున్న వారును మరివొకరు లేరు, 


209 
14 


విశాలాం[ధము 


తమ చిక్షిత్సయం దున్న వారిలో చూడవలసిన 
వారిని మాచి అహోబలరావుగారు యింటికి వచ్చేసరికి 
మధ్యాహ్నం 12 గంట లవుతుంది, భోజనమైన పిమ్మట 
౨ గంటలనుండి 4 గంటలవరకు జరుగు చర్చను ఒక దర్చా 
రుగా వర్షింపవలసివుంటుంది. ఈ దర్చారులకు పండితులు 
పామరులు, కవులు గాయకులు, ఉద్యోగులు (పజా 
(ప్రముఖులు, జాతీయవాదులు రాజభ కులు, రా 
ణులు (బాహా శేతరులు, ననామకులు అనామకులు-రక 
రకములవారూ సమా వేశమవుతుండేవారు, ఆం[ధులలో 
ఇరువురు ఒక చర్చను (ప్రారంభిస్తే మధ్య నెక్కడనో అది 
తీవ్రరూపం ధరించి ఆభాసమవడం సామాన్యము, 
ఆం(ధుని (పకృతి ఒక తుణమున భగ్తువునడం, ఆ మటు 
నటి కణముననే చప్పున చల్లారడం! అ హోబలరాన్ట 
గారియింట చర్చలు లేకపోలేదు. జన్మాంతర మున్నడా 
లేదా, దయ్యము లున్నవా లేవా అను అంతులేని 
నందేహాలు మొదలుకొని గుం|డబల్ల వ్యవహారాలవర 
కూ చర్చలు వస్తూనే వుంటాయి. కాని, యివి సామా 
న్యంగా వాద్దువిరారి కాని, యితరులకు కష్టమును తోవించు 
విధంగాగాని జరగవు, ఇతరుల దృష్టికి ఈ భిన్న భిన్న పక 
ములవారి సమావేశాల [పమోజనం కాఫీసేవించడం 


210 


డా జ్‌ రు అఆవళోబల రావుగారు 


కన్నను మజేమైనగలదా యని తోచవచ్చుగాని బందరు 
పొఠరులు సామరస్యం కలిగి, నిరుపయోగమైన న్పర్ధ 
లకూ, కతులకూ అంతగా చోటియ్యకున్న యెడల ఈనమా 
వేశాలూ, యానమా వేశాలవలనవర్ప జేమి[ తభావమూ, 
'సహనగుణమూ చాలా నహాయపడుతున్నాయని గట్టిగా 
చెప్పవచ్చు. బ్రతర చోట్లలోవ లె బందరునం దంతగా 
కులస్పర్థ లు లేనియడల బందరుపౌరుల ఉదారనంకల్పా 
లు ధారాళమైన [పజాహితజీవనము అటుండ, అహో 
'బలరావుగారు సర్వపకుములవారికిని కొలికిపూసనవ లె 
ఉండి భారతమునాటి విదురునివలె అటు జాతీయపతము 
వారిలోను, ఇటు తీ(వకులాభిమానులలోను మి(త్రభావా 
న్ని, విశాలమైన సేవాభిలాషను కల్సించడానికై, పోషిం 
చడానిశై: యెంతగా సహాయపడుతున్నారో లోకులు 
(గహింపవచ్చు., 

పగటి సమావేశాలలో దర్చారీయులు ఫలాహో 
రాదులతో నంతృఫ్హు లు గావింపబడి లే, రాత్రులందు 
కొందజు మిత్రులు విధిగా భోజనమున కాహ్వానింప 
బడుతూనే వుంటారు, ఈ రాతుల భోజనానంతరం విక 
మార్కుని నభలోవలె సంగీతమే కాదు, సాహిత్యమే 
కాదు, సుద్దులే కాదు, -జీశీయవిషయా లేకాదు యెన్నో 


211 


విశాలాం[ధము 


దృశ్యమనుతూవుంటాయి, అహోబలరావుగా కెంత మిత 
భావియినాా  బహిరంగనభలయం దెంత పాల్లొనక 
పోయినా చేళీయ వ్యవహారాలను తెలివిగాను, యుక్తి 
గాను, నైఫుణ్యంగాను చర్చింపగల సామ ర్థ్యాన్నీ, నేర్పరి 
తనమునూ ధారాళంగా కలిగి నిష్కళంక మైన అభివూ 
నమును వ్య _క్షపబిస్తూవుంటారు. ర్యాతి భోజనానంతరం 
జరుగు చర్చలలో వారి యభి[పాయాలను, ఆశయాలను 
అఆలకించడంక న్నా (పబోధకర మైన కార్యం లేదు, 
అహోబలరావుగారు తమ యోగ్యతచేతను, 
పూర్యకర స్రసంచితమగు ఉపకార బుద్ధి చేతను "దేశహి_తెక 
జీవనంలో చాలా(ప్రాముఖ్యమునూ, పలుకుబడిని వహించి. 
వున్నా వీని నన్నిటిని (ప్రజోపయోగానికే వినియోగి 
స్తున్నారు, బందరులో వారి సహాయము పొందని సంస్థే 
లేదు. వారి నా(శ్రయించి వ్యర్థంగా పోయినవారుకూడ 
తక్కు వే. అహోబలరావుగారు ఖద్దరుఉత్ప త్తిని పోవించి 
వుంటారు, యువజన నంఘమువారి [క్రీడలను (పోత్సాహ 
పజచివుంటారు, ధర (్రకర్సుత్వము వహించి శివాలయ 
పాలనను చక్క_బజచినవుంటారు. చంటిపిల్లలను భుజ 
ములసె ఎక్కించుకొని పిల్లలపై (పేమను విశదికరించి 
వుంటారు. ేశోపయోగకరమగు ధర్మాలను గావించి 


212 


డాక్టరు అహోూోోబలరావృగాతథ 


వుంటారు, వీని నన్నిటిని (ప్రజ లెన్నటివైనా మజుచిన 
మజువవచ్చునేమోగాని దీనజన బాంధవుడుగానూ, స్పర్థ 
లకూ, కఠులకూ బదులు శాంతినీ, సుహృద్భానమునూ 
నెలకొల్పు అభినవ విదురుడుగానూ మా(తం (పజలు 
"వారి నెన్నటికీ మజువజాలరు, 

అహోబలరావుగారి భూతదయ, దాతృత్వం, మిత్ర 
వాత్సల్యం, దీనజనానురాగం--యిటువంటి గుణాలను 
గురించే లోకులు యెరిగివుంటారుగాని ఆయనవుత్సా 
హానికిన్నీ, శరీర పాటవానికిన్నీ పెద్దవ్రూతగావుండే హాస్య 
ర సాన్ని గురించిన్నీ, వినోద[క్రీడలను గురించిన్ని ఆంతగా 
యెరిగివుండరు, మనదేశంలో నలుగురు వొకచవోట 
చేరితే చిన్నలు మొదలు పెద్దలవరకూ ఒక విధమైన 
గంభీరతను, నూకీభావాన్ని తెచ్చిపెట్టుకొని కూర్చుం 
టారుగాని ఒకపాట పాడో, ఒకఆట ఆకో, ఒక తమా పా 
కథను చెప్పో సభ్యులను సంతోవపర చగల శక్తి 
నంపాదించరు, ఒకవేళ వ్రంకే అత్యల్పంగా వుంటుం 
చేమో, అహోబలరావుగారు అట్లాకాదు. ఆయన 
దగ్గర కూర్చుం కు గంట లేకాదు, రోజులు వారాలు 
పరుగెత్తుకొనిపోతాయి. మూతులు ముడుచుకొని ముం 
గులలాగున కూర్చునే సజ్ఞతో ఆయన కసలు పొత్తు 


213 


విశాలాం[ధము 


కుదుర నే కుదరదు. ఆయనదగ్గర సిగ్గు, భయం, అను 
మానం పనికి రావు, ఆయనకు తనతో భోజనంచేసి, తిరిగి, 
అడి, పాడి, గంతులు వేసేవాళ్లనుదూతశ్తే సరదా. వీథి 
ఛాగనతాలంకు, పగటివేపాలంకే, దొమ్మరాటలం కే, 
గమ్మత్తుపాటలంకే ఆయన కెక్కడ లేని నంతోషం, 
ఆయనకు మనస్సుకలిసిన స్నేహితులంతా రా|(తిభోజ 
నానంతరం ఆలాటి వింతపనులను చేయగల విద్యాధి 
కులే. “అవురావలికి పోదాం, కృష్ణలో యీదుదాం, 
అంతా ఆడుకుందాం. భోజనాలు చేద్దాం” అంకే ఆ 
భాగవత ఫుజుట్టు యావ త్తూ-విడ్వాంసులబృ్బందంయావతూ్తూ 
మాట్లాడకుండా బయలుదేరవలసించే. అంతా అమురా 
వతికి వెళ్లినారు. అక్క_డ బడికిపోయి చిన్నచిన్న పిల్లల 
నందరిని కట్టుకొనే నిమిత్తమై వాళ్లకు బటానీలు, శెనగ 
పప్పు, కొబ్బరి, బెల్లం పంచి పెట్టినారు. అక్కడనుంచి 
పిల్లలు వెంటబడ్డారు, అహోబలరావుగారు ముసిముసి 
నవ్వులు నవ్వుతూ, ెద్దఅంగలువేస్తూ సెద్దబజూరు 
చేరారు. పిల్లలంతా చిరుతిళ్లు తింటూ ముందు నిల 
బడ్డారు. “ద్రదిగో యీ పాట నేర్చుకొం కే మోకు 
ఇంకా కొబ్బరి, బెల్లం "పెడతాము అంటూ, 


214 


డాక్టరు ఆహోబలరావుగారు 


పొట్రిపొట్టిగ దట్టమైన మట్టల చేత 
“నెదుగుచున్న వెట్టది 

అనే పిల్లలపాటను అహోబలరావుగారే పాడుతూ, 
అభినయిసూూవుం డేనరికి వూరంతా విరుచుకొనిపడ్డారు, 
ఈ నిరాడంబరమూర్తి వర్త నానికిన్నీ, చిన్న విల్లలమిాది 
(పేమానురాగాలకునూ వారంతా నంతోపి.చి దానిని 
పట్టజాలక “ అహోబలరావుకు జై 1” అనే ధ్యానాల 
తోను, కర తాళధ్యనులతోను ఆకాశం చిల్లులుపడే 
టట్టు చేశారు ! : 

ఆనాడు ఆదివారం, మోటారు కారులువచ్చి ఘీం 
కారాలు కొట్టుతున్నాయి, * ఒరే! లెండి! పిరమిడ్డు 
యా్మతకు లెండి!”” అనిఅందరినీ మోటార్ష్లలో వేసి బందరు 
సముద్రానికి వెళ్లేదారిలళలో చేవునిగుడిదగ్గరవున్న ఇసుక 
దిబ్బదగ్గరకు కొట్టుకొని వెళ్లీనారు, అహోబలరానుగారు 
మోసాలు వొడివేస్తూ ఆ దిబ్బమిాద నిలబడ్డారు. మిత్రు 
వైన లాయర్లు డాక్టర్లు, ఇంజనీర్లు, శాసనసభ్యులు, 
లయోధి కార్లు చుట్టూ కూర్చున్నారు, అహోబల రావుగా 
శేమైనా పొడు తానో, లేకుం కు యేమైనాహాస్యం మొదలు 
"పెడతారో అని అనుకొంటూవుంకే గభాలున “మో 
రంతా యిద్దరిద్దరు చొప్పున కట్టకట్టుకొని సెనుండి 


215 


విశాలాంధ ము 


(క్రిందకు దొర్లాలి. గో ఆ౯ !” అని అన్నారు.అనడంతోనే 
ఆ పెద్దపెద్ద చదువులు చదివీనవాళ్లున్ను, పెద్ద పెద్ద వుద్యో 
గాలుచేసేవాళ్లున్ను పిల్లలలాగున యిద్దరిద్దరు కట్టలుకట్టు 
లు ౧ ఎటు లు లు 
కొని దొర్లుతూ, కొందరు (కిందిబురదలోను, మరికొందరు 
రక్క_నముండ్లమిదను పడుతూవుంకు ఆయన వొక్క_"కే 
నవ్వు ! ఇల్లా అందరివంతూ అయినతరువాత “అంతా 
వాడాలి” అంటూ తామే ముందుగా తము అభిమాన 
పాతమెన *తాడిచెట్టి, *తట్టా పెంటావారి పాటలు 
Qa. అ లు 
పాడి, ఆ పిమ్మట సోమనాధరావుగారి హరికథను అను 
కరించడం మొదలు పెట్టి వొకళే నవ్వించారు, 
ఒక్కొ-క్క-రాతి “యి వ్వేళ డిన్నరు”” అంకు భోజ 
నానికి దర్చారంతా పోవలసిం చే. సాధారణంగా యా 
దర్చారుభోజనాలకు ఆయనతో కలిసి వ్యవ హరించే 
స్నేహితులనుతప్ప ఇతరులను పిలవడం రివాజులేదు, 
భోజన్లా లయినత ర్వాత రా(తి పం(డెండు గంటలవరకూ 
“నవరోజుి రాగాలు, . నశుశ౯ కంపెని అనుకరణాలు, 
పీధిభాగవతపు పాటలు, గొల్లనుద్దులు, దయ్యాల కథలు 
—9ల్లాంటి అపూర్వసాంఘిక వినోదాలతో వి(శాంతి 
పుచ్చుకొనే స్వభావం అహోబలరావుగారిది. విజేశ 
విద్యాలయా' లలో పఠించివచ్చినవారికీ, ఆర్యుల కాలపు 


216 


డాక్టరు అహోబల రావు గారు 


సాంఘీకత త్వాన్ని పరిశీలించినవారికీ యీ (క్రీజావినోచా 
లన్నీ బహునహజంగా కనపడతాయి, 

ఇక వేళాకోళపు పనులను యేర్పాటుచేయడంలో 
అహోబలరావుగారు బహునేర్చరి. రవంతెనా తొణ 
కడు, కనపడడు, ఆయనకు ముఖ్య స్నేహితులూ, 
గొప్ప వుద్యోగస్థులూ అయినవారి బదిలీ నందర్భం 
లో 'పెద్దవిందుచేసి చివరకు "తాటాకుల పహారంవేసి, 
(ప ల్యేకంగా తెప్పించిన గంగి రెడ్డ శాజాతో పంపడం, 
వల్లు+రురాజాగారి మేడలో అల్పాహారాల నమా వేశం 
జరుగనున్నట్టు బారిప్టరుగారిపేర "లేఖలు పంపి అంతా 
చేరుకున్న తరువాత “వల్‌ ఫూల్‌” అట్టను మూాపడం 
మరపుకురావు. ఇంకొకసారి తాలూకాలో పనిచేసే 
వొక సనాపాఠి వచ్చి శిఫారసు అడిగితే ఆయనను వెంట 
"బెట్టుకొని వెళ్ళి ఏదో చెప్పినప్పుడు ఆ అధికారి * ఇతడు 
బండ, కూర్చున్న చోటినుంచి కదలలేదు, ఈ పనికి తెగ 
తిరగాలి, అతని సంగతి నాకు తెలుసు” అని అనడం 
జరిగింది, అంతట అ హోబలరావుగారు యుక్తిచేసి *ఒ శే! 
నీను బండవట, కదలలేవట, నడవలేవట, నీ తెలివి 
చూద్దాం, రాము శా స్త్రిగారియింటిడాకా ఆ యిసకలో 
పరుగాత్తు *” అని అతనిచేత పరుగెతించి చివర కా 


217 


విశాలాం[ధము 


పని యిప్పించారు. ఈలాటి విచ్విత్రపు పను లెన్నో 
చేన్లూ వదో తమాషాచేసి నవ్వించడం, వదో మిహ 
మోద నలుగురినీ పోగుచేయడం, “గేలిచేయడం, నుడి 
కించడం, తమ చాతుర్యం చరావించడం-_యివన్నీ 
అహోబలరావుగారి సహజలకుణాలు, ఎందులో (ప్రవే 
శించినానరే వారి (పల్యేకవ్య _క్రీత్వం, జఓ"దార్యం, 
గంభీర న్యభావం, వశీకరణశక్తి, నాయకలశుణం__అన్నీ 
స్పష్టంగా కనుపడుతూనుం దేవి. 

ఆయనముందర కూర్చోడానికైనా అర్హత లేని 
వారు ఆయనదగ్గర చేరి కాన్తపరువు నంపాదించుకొన్నారు. 
మికు యేంకావాలి ? భోజనమా ? ఇష్టం వచ్చినన్నాళ్లు 
తినండి, డబ్బు కావాలా? పుచ్చుకొని, యిశ్తేయిన్వండి, 
"లేకుంశు లేదు. రోగం వచ్చిందా! వారి యింట్లో నేవుండి 
పాలూ పళ్లూ పుచ్చుకుంటూ నయంచేసుకోండి. ఆట 
పాటలలో యేమైనా తెలివి వుందా? ఆడండి, పాడండి, 
ఈ దీనజనబాంధవుడు పోయినాడం శే బందరుయావత్తూ 
దుఃఖంలో మునిగింది. 

ప్రణ్యమూూర్తియగు అహోబలరావుగారు నిష్కామ 
సేవానిరతియందు (ప్రభుస్థానం వహించారు, ఆయన కీర్తిని 
వరించ లేదు, ధనాన్ని మోహించ లేదు, అధికారాన్ని 


218 


+ 
జే 
లల్ల 
లే 





హోబలరావునాయుడుగారు 


. డాక్టరు కోకా అ 


క్రీ శే 


న Tee 
Es. Ea 


ti > 





గురుమూరిగారు 


డేటి 


డొ 
- 


ణాకరు పాల 


Co 


'డాక్ట్రరు ఆవే బలరావు-గారు 


ఆశించలేదు. దీనజన చేవనుమా[తం వాంఛించారు, 
(పేమించారు .ఆతృసనమర ఎలాం గావించారు, ఇట్టిదీనబంధు, 
రసజ్ఞుడు, భోగి, త్యాగి, దేశాభిమాని నిర్యాణం చెంది 
నప్పుడు కొందరు “నొప్పనంస్థ కళూలిం””దన్నారు; కొందరు 
“బందరుళిఖరం పడిపోయింి” దన్నారు, కాని అహోబల 
రావుగారి సుందరతరమగు అత్మ మచిలీపట్టణం వీథులలో 
న ర్వాంత రారా ప్ష్వమె విహరిస్తూ నేవుంది. మర చెదమన్నా 
మరపుకురాదు, 


219 


డాక్టరు (దిహ్మాజోన్యుల సుబ్రహ్మణ్యంగారు 

ప్రూంలాకాలంనుంచి “విద్యావంతులారా లెండి! (గొ 
మాలకు పోయి పనిచేయండి””అనేశేక నభా వేదికలనుంచి 
వినబడుతూణండడమే కాని ఆపనికి పూనుకొని, ఆతం 
టాలుపడేవారుమా(తం కనబడేవారు కారు, కాని, ఈ 
వీలుప్ర విని తన సంపాదన, యింటిపట్టుసుఖజీవనం 
వదలుకొని (గ్రామజీవనో ద్దర ణకు బలిదానమైన ఆం|ధు 
లలో డార్ట్‌ రు సుుబహ ఇ్ఞ్యంగారు మొదటివారు, 

ఈ గ్రామోద్ద్ధరణా వేశంలో, రాజకీ యో[జేకంలో 
చాలాచోట్ల ఆశ్రమాలు బయలుదేరినాయి గాని, (పజ 
లను ఆకర్షించి కొంతమట్టువైనా (గామసేవను తరిచి, 
మార్లదర్శ్భక మయింది సీ తానగరంలోవున్న గౌతమి 
ఆమం ఒక్క_ శు, పది యెక రాల విశాలమయిన తోట 
లో కుటీరాలు, పటతిక్మాపచురణ, పుస్తకభాంజాగార 
ము నేతమగ్దాలు, హరిజనసేవ, ఉచితపాఠశాల, గిలక 
భావి, కూర పెరళ్లు, పూలతోటలు---యీలాటి ఆకర్ష 
ణలతో బయలుచేరిన ఆ ఆశ్రమంమూలంగా చేశంలో 
ఒక [కొత్త సేవాభిలావ (పబలి అన్న పూర్ల్ణయ్య, లింగ 
రాజు, శేషగిరిరావు, లక్రీపతి, వెంక టప్పగార్లవంటి 
సీవాభిలావీయున కబ్బందము సు(బ్రహ ఇణ్యంగారి చుట్టూ 


డాక్టరు (బ్రహ్మో జోస్యుల సుబన్మా గ్రాం గారు 


చేరుకొన్నారు, అచిరకాలంలో ఫిర్కా_ (పజలేకాక, 
ఆం(ధ్ర'దేశస్థు లందరికీ ఆ ఆశ్రమం పుణ్య మే్యత్రమయిం 
ది, కాంగ్రైసుమహానభ యొక్క నరా కరు నూన 
వ్యాపింపజేసే గొప్పనంస్లగా పరిణమించి అయి దా ేండ్లు 
థి య 

అమోఘంగా పనిచేసింది. 
గాంధీమహోత్ముడు 1929 లో ఆం|ధచేశం మాడ 
డానికి వచ్చినప్పుడు, దారిలో యీ గాతమో ఆశ మాన్ని 
మూచి నంతోమీంచి, రెండురోజులు అక్కడనే బన 
చేసి ఆంధ్ర దేశ(ప్రదారకుల నభను జరిపించిన పుణ్య 
స్థలం ఇది. తన యూత ముగించుకొని సబర్శతీ చేరిన 
తర్వాత సుప్రసిద్ధమైన తన “యంగ్‌ ఇండియా” పత్రికలో 

రుషా 
“ఒక గొప్ప సంన్లి అనే తలకట్టు(క్రింద “నా విస్తీర్ణ మైన 
థి లు విర్ర 6... 

సంచారంతో యీ ఫిర్కాా (గామాలలో మూచినంత 
వుత్సాహాన్ని, జీవకళను మరి యెక్కడా చూడలేదు, ఈ 
ఆ(క్రమవాసులు సాధారణజీవయాతే చేస్తూ, (గ్రామస్థుల 
జీవనంతో ఐక్యనుయి, చాలా పలుకుబడిని సంపాదించు 
కొన్నారు. ఈ బీదగ్రామాలలో అయిదువేల రూపా 
యలు నాకు నమర్చించారు, ఇంత మొత్తం యిం శే 
(గామాలలోనూ నాకు రాలేదు” అని మహాతు డు (ప 
శంసించి వున్నాడు, ఈ ఆశీర్యచనంతో (పజలందరి దృష్ట 


221 


విశాలాం(ధము 


దీనిమిోదికి మరలింది. తరువాత 1980 లోను, 1982 
లోను బయ ల్వెడలిన స త్యాగ హోద్యమంలో వహిం 
చిన (ప్రాముఖ్యలవల్ల;' (ప్రజలలో పుట్టిస్తూవచ్చిన నిరోధ 
భావంవల్ల “యీ ఆ(శమం పోలీసువారికి కంటకంగా 
తోచి, దీనిని అణచివేసే వు దేశంతో వారు ఆస్తిని స్వాధీన 
పరచుకొని, లాఠీ పయోగంచేసి. (పచారకులను అరెస్టు 
చేశారు, ఈ దెబ్బకు ఆ(శమం తట్టుకో లేకపోయింది, 
అంతలో స్వాతం(్య దినోత్సవం వచ్చింది. ఆ రోజున 
డాక్టరుగారు ఇన్నీసుచేటలో నాళం భీమ శాజుగారియింట్లో 
భ్‌ వితవ్యాన్ని ఆలోచిస్తూ కూర్చున్నారు, ఆశ్రమం దెబ్బ 
తిన్నాసు(బ్రహ గ్రా రకా స్వే చ has డంఅధికారు 
లకుకంటకంగా నే వుంది. అంతట, లారీ వ్యాయామంలో 
మహో పాధ్యాయుడు, డెప్యూటీసూపరింయెం డెంటు ముస్త 
ఫాలీగారుతమ అను చరులతోభీమరాజుగారి యిల్లు[ప వేశిం 
చి లారీచెబ లొవర్ష౦ కురిపించ మొదలు పెట్టినారు ,సుబహ 
ణ్యంగారు స్పృహతప్పిపడిపోయారు , నెత్తురుచిమ్మింది. ఎ 
ముకవిరిగి,తీఫుతో మూలుగుతుండిన సుబవా స్రంగారు 
లేచితిరగడానికి మూడు నెలలుఅన్న (తిలోచికిత్సృపొందవలసి 
వచ్చింది. లాఠీ దెబ్బలు ఇవాలామంది తిన్నారుగాని బులుసు 
సాంబమూర్తి ఖాసా సుబ్బారావు డాక్టరు సు (బ్రహ్మ 


ని2ిని 


డాక్ట రు (బహ్మా జోస్యుల సు బహ్మణ్యం గారు 


ణ్యంగార్లంత చేటుగా యెవరూ తిన లేదు.ముస్తఫాలీగారు 

అంతటితో తృవ్రిపడ్డారా? లేదు. స్తుజహ్ల ఇ్యంగారిమిద 
వావి GO యనే బున 

తెచ్చిన అభి యోగంలో గో 

అబ ద్ధపు కేసని అనివించున్లోన్నా 






ల థె దెబ్బలవల్ల 3 
ఆ(శమభారంవల్ల, దారి(ద్యంవల్ల సుబ్రహ్మణ్యంగారు 
తయవ్యాధి(గస్తులై మృత్యువుసాలు కావలసివచ్చింది. 
డాక్టరు సుబహ్మణ్యంగారు మంచి సంపాదన వేస్తూ 
వుండిన వైద్యుడు, మహాత్తు ని వుద్యమంలో దుమికి సర్వ 
పరి త్యాగ మొనర్చిన ధీరుషు, [పతిఫలములేని జిల్లా కాం(౫ 
నుకు అధ్యక్షుడు, ఆల్‌ ఇండియా కాం(7సు కమిటీసభ్యుడు, 
హ్‌? సంఘ కార్యనిర్వాహక వర్ల సభ్యుడు, కాం 
(సు నిర్మాణ కార థి మాన్ని జయ (పదంగా నడిపించిన 
గాంధీమహాత్తు బని భక్తుడు, చివరకు అనసహాయోద్యమా 
నికి బలి అయి, దారి_ద్యానికి ఆహుతి అయి, అ కాలమృ 
త్యువు పాలయి, అమరత్యంపొందిన అం(ధ్రనాయకుడు, 


223 


డాక్టరు పాలకోడేటి గురుమూర్తిగారు 


ఇ్రన్నీసుజేటలో గోదావరికి దగ్గరగా ఒక పాత మేడ 
వుంది,దానిలోపల వెలుపల ఏవో నంఘాల పేర్లున్న బల్లలు 
తెగ (వేలాడుతూ వుంటాయి, కాస లోపలికిపోయి చూస్తే 
రోగులు, పరపతినంభు సభ్యులు, కాంగ్రెసు ముఠాదారు 
లు, హకిజనులు-యీలాటివారితోకూడిన ఒక కల 
గూర నభను జరువుతూ, వూరికథ, చేశంకథ చుట్ట బెట్టు 
తూ గంటలాగ[మాగే కంఠధ్యనితో “*కనపడడమే 
మానేశావే” అని వొకరిసీ, “యెప్పుడు వచ్చావు” అని 
యింకొశకరిసీ హెచ్చరిస్తూ ఒక కుర్చీలో కూర్చుంటారు 
డాక్టరు పాలకోడేటి గురుమూర్తిగారు, 
మనవాళ్లకు ఒక రితర్యాత ఒకరు నూట్లా డే అభ్యా 
నం తక్కువ, అంతా వొక్క_సారిగా మాట్లాడుతూ న్రం 
టారు, డాక్టరుగారుదర్భారుచే సే నమయంలో “బాబయ్యా? 
అంటూ వొక బీద స్రీ వచ్చి తన సంసార కష్టం చెప్పుకుం 
టూవుంే, ఇంకొక (బ్రాహ్మణ స్రీ వచ్చి నిలబడి “నాయ 
నాిఅని తన రోగంకథ (పారంభి స్తుంది, ఇంకొకరు పరపతి 
సంఘఫు గొడవ మొదలు పెట్టుతారు, ఈలాగున వారూ 
పీరూ చెప్పడం సాగించినా గురుమార్డిగారు మా(త్రం 


(శీ పాలకో జేటి సరుమూర్హి గారు 


కసురుకోరు, విసుక్కోరు; అందరితోనూ అవధానంచేస్తూ 
నే వుంటారు. 

గురుమ్వూర్దిగారు సుప్రసిద్ధ వైద్యులు. తీరక అం 
తగా లేనివారు, అయినప్పటికీ 'రాజమ హేం[ద్రవరంలో 
వారికి నంబంధం లేని వుద్యమం అంటూ లేదు , కాం[గెసు, 
హరిజనులు, పరపతినంఘాలు, చిలకమర్తివారి (గంథాలు, 
మునిసిపల్‌ న్యవహారాలు, సీతానగరఫు తొందరలు, 
శీసులు, చందాలు--ఒకటా వూరిలోని, వూరివెలుపలి 
వ్యవహారాలన్నీ వారిమోదుగా నే నడుసూవుంటాయి,అన 
హాయోద్యమ సమయంలోను, ఆ తరు వాతను చెయిలుకు 
పోయినప్పుడు అక్కడ కాస్తవి శాంతి దొర కినా,అవసరపు 
పట్టులలో వారు బయటనుండడంచేత నే వారి చేవిమోాదు 
గా యెన్నోపనులు జరుగుతూ, చేశీయవ్యవహారాలకు 
కావలసిన వూత, తోడ్చాటు లభిస్తూ నూాపిరాడకుండా 
వుంటూ వచ్చేది. గురుమూర్తిగారి విషయంలో దేనిని 
గురించి చెప్పినా చెప్పకపోయినా వారు మునిసిపల్‌ 
ఛర్భనుగావుండి, నగరాభివృద్ధికై చేసిన (శ్రమ సెం 
(టల్‌ కోఆపేటివు బ్యాంకు నిర్వాహకత్వం వహించి 
పరపతిని పోపీంచడంలో చూపిన (కద్ధ, వైద్యులుగా 
వుండి బీదలకు చేసే సేవ, గృహస్థుగావుండి అతిథులకు 


వినిర్‌ 
కేర్‌ 


విశాలాం (భమ 


చూచే ఆదరణ---వీటినిగురించి మాత్రం న్గురింపక 
తీరదు, 

ఇక య్‌ స్నేహితుడువచ్చినా, యే వాలంటీరు వచ్చి 
నా “ఒరే ఆలస్యమయింది, యెక్క_డికి పోతావు? భోజ 
నంచేసి పోరా” అని ఖంగున(మోగో కంఠన్వరంతో, 
(వీతిపూర రకంగా చేసే ఆహ్వానం వంకే [పాణాలు లేచి 
వసాయి.వారియింట యెప్పుడూ యొవళ్లోవొకళ్లు భోజనం 
చేస్తూనే వుంటారు, మందులు వూరిశే తీసుకొనిపోయేవా 
ల్లా, ఏదో సహాయం అడుగుతూవుం డేవాళ్లకూ అంతే 
"లేదు, లాఠీఛార్టీలూ, అ రెస్టులూ జరిగే రోజులలోకూడా 
వారి మంచితనాన్నిమాచే పోలీసువారునహో వారిజోలికి 
అౌ్టే పోతూవుండేవారుకారు, 


226 


రావుసాహేబు డాక్టరు గోవిందరాజులుగారు 


[రోజులలో ఏలూరు కాలవ[కింద తూర్పువారి గుడి 
సెలు వేసవికాలంలో పరశురామ పీతి అవుతూవుండడం, 
మిషను పాస్కూలు (విన్సిపాలు మారి న్‌ (బానుగారు 
మండుతూనవుం డే గుడిసెల ఆకులూ వాసాలూ లాగి వేస్తూ 
వుండడం, గోవిందరాజులుగారివంటి శిష్యులు కాలవలో 
నుంచి నీళ్లు తెచ్చి మంటలార్పుతూనవుండడం జరుగుతూ 
వుండేది. (వాహ్మమత (ప్రచారకులు పిళ్లారిసెట్టి సీతా 
రామయ్య నాయుడు, ఆర్య ధర్మో ప చేశకులు ఆదిపూడి 
సోమనాధరావుగార్లవంటివారు ఊళ్లోకివస్తే వారి కథ 
లకూ, సభలకూ కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తూవచ్చింది 
కూడా గోవిందరాజులుగా రే, ఇట్లా చిన్నప్పటినుంచీ 
సేవానురాగంగల గోవిందరాజులుగారు తమ మేన 
మామ డాక్టరు సుబ్బ రాయలుగారు చూపిన మాన్లాన్నే 
అనుసరించి తాముకూడా వైద్యులుగా తయారుకావడం 
వారి (ప్రకృతికీ ఆశయాలకూ తగివుంది, 

గోవిందరాజులుగారు కలకత్తా జాతీయ వైద్య విద్యా 
లయంలో తమ శిక్షణ పూర్తిచేసుకొన్నతర్వాత కొ 
న్నాళ్లు రంగూనులోను, మరికొన్నాళ్లు పెనుగొండలోనూ 


విళాలాం[ధము 


వైద్యంచేసి ఆతర్వాత 'బెజవాడవచ్చినారు. వారి గౌతమ: 
మెడికల్‌ హోలుకు పోతే (ఛాహ్మణులు (వాహ్మశేత 
రులు, కాం[(గసువారు జస్టిసువారు, నంస్క_రణాభిలా 
షులు ననాతనులు, (స్రీలు, శిశువులు. అన్ని తరగ 
తులవారూ గుంవులుగా కనిపిస్తారు. కేవలం బాహుళ్య 
మయిన (ప్రాక్టీసును పాటించినా, (ద్రవ్యార్దనమే (ప్రథా 
నంగా పెట్టుకొన్నా యీపాటికి గోవిందరాజులుగారు 
కొన్నిలతులు నిలవచేసివుండేవారు, కాని (ప్రజా సేవా 
భీలాష వొకమూాలు,, చేశహితెక కార్యానురాగ ౦ మరి 
యొక మూల వారి (దవ్యార్ణనకు ఆటంకాలుగా ఏర్ప 
డ్ఞాయి. బెజవాడవంటి కూడలిస్థానం వారి "దేశహి_తెక 
జీవనానికి అనుకూలంగా వున్నప్పటికీ, లోపలనుండి పొంగి 
వచ్చే ఉత్సాహం ఎక్కడ యేపనివస్తే అక్కడకు వారిని 
లాగుకొనిపోతూవుంటుంది. జబ్బల్‌ పూరు రాష్ట్రీయ 
యాదవ నభ కానీయండి, సె.న్‌కోట యాదవ యువ 
జన నభ కానీయండి, ఆహ్వానం వచ్చిందంకే సొంత 
ఖర్చుతో పోయి అక్క_డ దూకవలసించే, 
గోవిందరాజలుగారి జీవితం 'చాలావిశాలముయింది, 
వారు ఆం(ధయూనివర్సిటీ సెనేటులో వుండి ఉన్న తవిద్యకు 
దోహాదమిచ్చినారు. బెజవాడ మునిసిపలు సభ్యులుగా 


228 


రావుసాహేబు డాక్షరు గోవిందరాజులు గారు 


వుండి ఉన్న తపాఠశాలకు (పక్వేకభవన వనతి కల్పించ 
డజానిక్‌ బందరు కాలవవం తెన ఏర్పాటు చేయిం 
చడానికీ, ఊల్లో విద్యుద్దీపాలు పెట్టించడానికీ వారు 
పడిన (శ్రమ, వారు చేసిన కృవి. మరవడానికి ఏలు లేదు. 
కృష్ణా మండల విద్యానంఘంలో వుండి విద్యాభివృద్ధికి 
ఎంతో తో డ్పడ్డారు, బెజవాడ 'తాలూకాబోర్డు నభ్యు 
“లుగావుండి గ్రామారోగ్యాభివృద్ధికీ సటివసతిక, (పాథ 
మిక పాఠ శాలల విద్యా(ప్రణాళికను మార్గంలో పెట్టడానికీ, 
ఉపాధ్యాయుల జీతాలు న కాలంలో ముట్టడానికీ న నడుము 
కట్టి పనిచేశారు, కాని యీలాటి పనులు వొక యుత్తు 
గాను, వైద్యులుగావుండి బీదలకు చేసే నహాయం మరొక 
యెత్తుగాను చూడవలసివుంటుంది, వారివద్దకు మందుల 
కని వచ్చేవారిలో డబ్బి చ్చి తీసుకుపో యే వారి కంకు ఉచి 
తంగా తీసుకొనిపోయెవారున్నూ, పాలకసీ, రొశ్చైకన్‌ 
రొక్కం తీసుకువో యె బీదవారున్నూ _యిలాంటివా శే 
అధికం, వారి చైద్యవృ _త్రీవిధానంలో (ద్రవ్యార్డ నాభీ 
లావకంకు బీదలకు నహాయంచేసే తలంపే మెండు. 
ఉబ్బనం తయలవంటి మొండి రోగాలను, లివరు నీ స్త్ర 
'నులకు సంబంధించిన క్లిష్ట వ్యాధులను, చంటిపిల్లల యితర 
నున్నితపు వ్యాధులను చికిత్స చేయడంలో వారు చాలా 


229 


విశాలాంధము 


(ప్రఖ్యాతిగాంచినారు, ఆ ప్రఖ్యాతినిబ ప్లే వారుఎంతోధనికు 
లు కావలసింది. కాని డబ్బు ఆశ లేక యిప్పటిచోట నే పడి 
వుంటున్నారు, ఇప్పటికీ వారు భాగ్యలవ్మీని దూరంగానే. 
ఉంచుతున్నారు, (పజాసేవాభిలాప, మంచితనం, మొగ 
మాటం-పఏటివల్లనూ, డబ్బుమిది ఆశకంకు రోగం నయం 
చేసి పంపుదామచే అభిలాపే. బలనత్తరంగా ఉండడం 
వల్లనూ ధనంవచ్చే వోటులలోకూడా వారి కది రాకుండా 
పోతూవుంటుంది. అభ న్చీసించింది అల్లోపతీ వైద్యవిధాన మే. 
అయినా, ఆయుగ్వేద యూనానీ విధానాలమోద తగని 
అభిమానం వుంది, గాతమ వైద్య శాల బీరువాలలో అల్లో 
పతీ మందులు వుంకే యింటిముందు వసారాలో ఆయు 
శ్వేద మూలికలు గుట్టలుగా పడివుంటాయి, 
గోవిందరాజులుగారి ఆకారం, వేపభాపలూ వారి 
నిష్క_పటత్యాన్నీ, అమాయిక త్వాన్నీ, అడాంబికత్యా 
న్నీ (ప్రకటిస్తాయి, వారు చాలా కాలంజస్టసు పార్ట్‌ ప్రముఖు 
లలో వ్యవహరిస్తూ వచ్చినారుగాని, వారు తమ పార్టీకీ, 
పార్టీ (ప్రముఖులకూ ఉపయోగపడ్డంతగా తమపార్టీనీ, తమ. 
పార్టీ నాయకులనూ స్వార్గంనిమిత్తం వుపయోగించుకున్న 
ట్లయితే యీ నరికి ఎంతో లాభం పొందివుండేవారు. 
అటువంటిది ఆయనధోరణిలోనే లేదు, అందుక చే జస్టిసు 


230 








రావు సాహెబు డాక్టరు గోవిందరాజాలుగారు 


పార్టీ అధికార ౦లోవున్న రోజులలోకూడా తం[తాలూ 
మర్థాలూ అనేవి ఎరగకుంజా, జస్టిసుపక్షు అదర్శాలలో 
ఒక్మున కులతె్తాాలకు లొంగకుండా స్యయంవ్య క్రి 
త్వంతో (ప్రవర్తించడం వారిపార్టీ వారికే వుపషయోగించక 
పోవడానికి కారణం. బీదలకు వెద్యనహాయంచేయడం, 
భోజనం పెట్టడం, డబ్బుయివ్వడం---యిీలాంటివాటి 
మిోదికే మనసు పోనిస్తూ, బలిచక్రవర్తి మోస్తరుగా తమ 
మంచితనం[కింద తామే నలిగిపోతూ, పోవలసినంత ముం 
దుకు సాగిపో లేకుండా ఉన్నారు, చివరకు జస్టిసు (ప్రభుత్వం 
లో నేగాక కాం[ైసుకాలంలోనే వారు రావుసాహేబు 
బిరుదంతోననా శ్రనింపబ డినందుకు ఆశ్చర పడనివారు లేరు, 


231 


డాక్టరు జంధ్యాల దక్షిణామ్దూర్తిగారు 
నుసిద్ధులైన జంధ్యాల గారీనాధశా శ్రి గారి ప్ర 
(తులు, యువకులు, (పసిద్ధవెద్యులు, విశాఖపట్టణ వైద్య 
విద్యాలయంలో విద్య నభ్యసించి, తరువాత కొన్నాళ్లు 
'రాయఫుర ౦వైద్యాలయంలోనూ, "బెంగుళూరు మింటో 
నేత్ర వైద్యాలయంలోనూ, కలక తాలోని నువ్వ దేశీయ 
వ్యాధి చికి త్సాలయంలో నూ తగిన అనుభవాన్ని నంపాదిం 
చుకొని బెజవాడలో వైద్యమునందు (ప్రవేశించి ఎనిమి 
దేండుమా(త్రమే కావచ్చినా ఈ స్వల్పకాలంలోనే 
ఎంతో ఖ్యాతిని గడించుకొన్నారు, నేత్ర వైద్యాన్ని ప్రత్యే 
కంగా అభివృద్ధిపరచి చికిత్సకులకు తమ చికి త్సాలయం 
లోనే పడకలను ఏర్పాటుచేసి చాలా(శ్ర ద్ధ పుచ్చుకొంటూ 
వున్నారు. డాక్టరు దథీ.ణణామూర్తిగారి చికి త్సాలయాన్ని 
రోగుల సంఖ్యనుబట్టి ఆసువ(తి గా భావించవలసి 
వుంటుంది, 
దథీ,ణామూర్తిగారు ఎంత (ప్రసిద్ధి జెందిన వైద్యులై 
నప్పటికీ( ద్రవ్యాన్ని (పథధానంగా చేసుకున్న వారు కారు, బీద 
సాదలను కనిపెట్టి నడచుకొనే బదార్యవంతులు, కృష్ణా 
గోదావరి పుమ్క_రాలలో యాత్రికులకు వారు చేసిన వైద్య 


'డాక్ట్రృరు జంధ్యాల దథీ, ామూర్తి గారు 


సేవను (ప్రజలు ఎప్పటికీ మరువజాలరు, శాసనోల్లంఘన 
సమయంలో లారీడెబ లు తిని పడిపోయిన వాలంటీరులకు 
వైద్యోపచారం చేసేందుకు ముందుకు దుమికిన ధైర్య శాలి, 
వైద్యవృ త్తి పెరిగి, అంతగా తీరికలేని వైద్యులై నప్పటికీ 
(పకోపయోగకరమైన ఏ కార్యము వచ్చినాస శే చేత 
నైన నహాయం చేస్తూనుంటారు, 

ఈ మధ్యన కొంత కాలంనుంచీ మిత్రుల (పోద్బలం 
చేత మునిసిపల్‌ వ్యవహారాలలో (పవేశం కల్పించు 
కొంటున్నారు. (పజాభీమానాన్ని విశేషంగా సంపాదించు 
కొంటూనవున్న దవీ,ణామూర్జిగారు మునిసిపల్‌ ఎన్ని కలలో 
గెలవడం అంత కష్టమైన పనికాదు. డాం అంళు నడుము 
కట్టి పనిచేసేవా రెందరో కలరు. ఒకసారి ఎన్నికలలో 
వారికి పోటీయేలేదు, తరువాత కెండుసార్లు మిక్కిలి సునా 
యానంగా గెలుచుకొని వచ్చినారు, మునిసిపల్‌ (పభుత్వం 
లో పాదుకొనివున్న బలహీనప్రు పట్టులను నవరించుట 
కున్నూ, మునిసిపాలిటీ ద్రవ్యాన్ని ఎక్కువ (ప్రయోజన 
కరమైన మార్లాలకు |త్రిప్పుటకున్నూ దథీ.,శామూయర్తిగారు 
పట్టుదలతో పనిచేస్తూవున్నారు, 

దహ్నీణామూర్తిగారు చూపులకు చిన్న వస్తాదులాగా 
కనిపిస్తారు, దేహసౌష్టువం, జబ్బ ఫుష్టిగ ల యువకులు, చిన్న 


233 


విశాలాం[ధము 


ఈ పనులతో తృప్తిపడి వూరుకోలేదు. న్య కుల 
స్థులలో బయలుబేచే వివాదాలను పంచాయతీల మూ 
లంగా పరిష్కరిస్తూ వచ్చినారు. కుంభకోణంలో జరిగిన 
ఆర్యవైశ్య మహాసభకు ఆధిపత్యం వహించి, వైగ్యుల 
అభ్యున్నలికై గొప్ప (పబోధం గావించారు. మునిసి 
పల్‌ సభ్యులుగా వుండి నగ రాభివృద్ధికీ, వాణిద్యనంఘ 
నభ్యులుగావుండి వర్తకులకూ తోడ్చడుతూ వచ్చినారు, 
ఆర్య నైశ్యనంఘాన్నీ, ఆమూలంగా ఆం(ధ సంఘాన్నీ 
సేవిస్తూ, దేశహి_తెక జీవనంలో మగ్ను లైన పద్దనాభం 
గారికి తీరిక అనేది బహున్వల్పంగా వుంటూవచ్చినప్ప 
టికీ 1918-19 నం. లలో బయలుదేరిన కరవు నమ 
యంలో వారు చేసిన సేవ మరపుకు రాదు, (ప్రభుత్వం 
వారునహో వారి కృషీని మెచ్చుకొని రావ్రబహద్దూరు 
బిరుదుతో నన్వానించారుగాని దానిని విని నంతోవీంచ 
డానికి పూర్వ మే మృత్యువుపాలైరి, అటు (పజలయొక్క_, 
యిటు (ప్రభుత్వంయొక్క_ మన్ననలకు పాత్రులై తమ 
కాలాన్నీ, తమ శక్తినీ న్వకులా భివృద్ధి కై చేశాభ్యున్న 
తికై వినియోగించిన నాయకులుగా రావుబహద్దూరు 
నాళం పద ను నాభ ంగారు న ఏరి ంపబడుతూ వుంటారు, 


236 





వ. 


క. 








రావుసాహేబు (పైసింగు వెంకటరంగయ్యగారు 


రావసాహేబు (పెశింగు వెంకటరంగయ్యగారు 


6దిం|ధచేశంలో విద్య లేక, (ద్రవ్యం లేక, కులవృత్తుల 
ను బాగుపరచుకోవడానికి వనతులులేక కష్టపడుతూ 
వున్న కులాలవారు ఎందరో వున్నారు, అథవా, వారిలో 
విద్యావంతులు వున్నప్పటికీ వారు తవు కులంచేర ఉద్యో 
గం నంపాొదించుకొ నే విషయంలోతప్ప కులానవు నిమి 
త్తమె (పయత్నంచేయడం తక్కు_వ, (దవ్యవంతు లున్న 
ప్పటికీ వారు తమ ద్రవ్యాన్ని వృద్ధిచేసుకోవడంతప్ప కులా 
భీవృద్ధి విషయం ఆనోచించడం తక్కువ. ఈ కారణంచేత 
మున జేళంలో (పత్యేక కులనభలు జరుగుతూ, ఆందోళన 
చేస్తూనున్న ప్పటికీ సామాన్య జన క్నేమానికీ, సౌఖ్యానికీ 
అవి అంతగా (పయోజనపడడం లేదు. 
బందరునివాసులూ, అగ్ని కులకు (త్రియులూ అయిన 
(పెళింగు వెంక టరంగయ్యగారు ఆంగ్రవిద్యాధికులు కారు. 
నవనాగరిక నం(పదాయాననికి చందిన వారూ కారు, 
అయినప్పటికీ స్వకులాభివృద్ధికై వారుచేసిన పరి(శ్ర మ మన 
ఆం|(ధచేశంలో ఎవరూచేయ లేదు, కులాభివృద్ధి కార్యాలు 
సాధించడం అంత సుకర మైన విషయంకాదు, నగౌరవార్హా 
మైన కులవృత్తులను 'బాగుపరచుకోవడానికి అనుకూల 


విశాలాంధము 


మైన వనతులు కల్పించడమా, "లేక హూణవిద్యావంతు 
లనుగాచేసి, అధికారం 'పాచ్చినకొద్ద కులానికి దూరంగా 
వుంచే ఉద్యోగాలు చేయించడవూ అనే (ప్రశ్నలకు 
నచ్చే సమాధథానంమోద రా కులాభివృద్ధి విధానం ఆభా 
రవడివుంది, 

వెంక టరంగయ్యగారు న్వ కులాఖి వృద్ధికిగాను 
బాలా (పయానపడ్డారు. బందరులో విద్యార్థులకు వనతి 
గృహాన్ని యేర్చాటువే శారు, భోజనం, జీతం, పుస్తకాలు 
మొదలైన సదుపాయాలు చాలామందికి చేయించారు, 
(ప్రథమ అగ్నికులక్షత్రియ (పల్లీలు) మహాసభకు ఆహ్వాన 
సంఘాధ్యక్షులుగావుండి సంఘాభివృద్ధికి పునాదులు వే 
యించారు, యుద్ధనమయంలో శెండుమూడు లతులు 
వెచ్చించి, చాప ఓడలను కట్టించి, కోస్తావ్యాపారం జరి 
పిన సాహసులు, కంట్రోలు సమయంలో బియ్యాన్ని బీద 
లకు చవుకగా అమ్బించిన (పజాభిమాని, 

బందరు జిల్లాకు ముఖ్యపట్టణం, విద్యావంతులూ, ధని 
కులూ, వర్తకులూ యెందరోనున్నారు, పూర్వం పెద్ద రేవు 
పట్టణంగానూ, వ్యాపార స్థలంగానూ చేరుపొంది యిప్పుడు 
పడిపోయింది. తిరిగీ డానికి పూర్వఫుకీర్తిని కొంతవర 
చైనా నిలబెప్టే గారవం వెంకటర ంగయ్యగారికి దక్కింది. 


238 


రావుసాహేబు (ెశింగు వెంకటరంగయ్యగారు 


వారి కృషివల్ల (ప్రస్తుతం యెన్నో కంపెనీల ఓడలు బం 
దరు లేవుకు వచ్చి (ప్రత్తి, చమురుగింజలు, పొగాకు, తోళ్లు 
మొదలై నవాటిని 'వేసుకొనిపోతూవున్నాయి ; సరకులు 
దింపుతూవున్నాయి, ఈ స్రిమర్లను రప్పించ డానికిన్ని, 
వచ్చినత ర్వాత నరకులను చేర్చడానికిన్నీ "వెంకటరంగ 
య్యగారు యెంతో (శమపడ్డారు. ఈ మూలంగా (ప్రస్తుతం 
నాలుగైదువందలమంది క (లక పని పొటులు 'యేర్ప 
జ్ఞాయి. సరకులు వేసుకొని వెళ్ల డానికి పడవలు లేకపో లే, 
వెంక టరంగయ్య గారు తమ 'చాపపీడలను పగులకొట్టించి, 
చిన్నపడవలుగా మార్చిన సాహసులు, ఓడలకు సరకులు 
లేకగాని, యితర కారణాలవల్లగాని పని లేనప్పుడు నష్ట 
పరిహారం[కింద రోజుకు 500 రూపాయలకు హోమియిస్తే 
గాని రామంశే హోమోయిచ్చిన ఎర, వ్రాలి. (పస్తుతం బం 
దరుకోటలో తిరిగీ స్టీవార్ల యీలలు వినిపిస్తూవున్నాయి, 
కార్మికులకు పనిపాటులు 'యేర్చ్పడ్ణాయి. కోటకు కళాకాం 
తులు వచ్చినాయి, ఇదంతా వెంక టరంగయ్యగారి చలవే, 

వెంక టరంగ య్యగారు కేవలం కులాభివృద్ధి నే [ప్రధా 
నంచేసుకొన్న నంకుచితాభిమానులు కారు. బెంచి మేజ 
స్ట్రీ)టుగా మునిసిపల్‌ కౌన్సిలరుగా, శాననసభ్యులుగా 
వుండి తమ కులం, తమ పట్టణం, తమ బేశం.-__ఇన్నిటి 


239 


విశాలాంధము 

యొక్క శేమానికీ, గారవానికీ (ప్రయత్నంచేసిన విశాల 
హృదయులు, తమ శక్టికొలదీ అందరికీ నహాయంచేసే (ప 
జాభిమాని, (ప్రభు త్యాదరణకు పాత్రులై, రావుసాహేబు. 
విరుదాంకితులయినప్పటికీ గర్భం యెరుగని, కపటం లేని 
అగ్నికులక్షు[వ్రియనాయకులు, 


240 





డిగారు 
G 


ప్పలన్వామి రె 


[రి అ 





రావుసాహేబు కళ్ళి చిట్లి అబ్బాయినాయుడుగారు 
గ్‌ “టి 


'ర్రగెపులు, వీలజమిోందారులు, అయినా, యక్కడా 
జమిందారీరీవులు కనపడవు, అక్క_డ పూళ్లకు వెళ్ళినా, 
ఇక్కడ పవరుపేటలో చూచినా ఆవులు, బండ్లు, ఎడ్లు 
ఇలాటి ెతుపరినరాలలోనే వారి నివానం. ఇప్పటికి 
25 లేక 80 ఏండ్రనుంచి తమ పలుకుబడిని తవు కత్యంత 
ప్రియమైన (గ్రామనీమల అభివృద్ధి కే విని యోగిస్తూవచ్చిన 
నంపన్ననరైతను చేరు [మోగినారుగాని స్వ (పయో 
జనపరు లనుమాట పడలేదు. పూళ్ల యూనియన్‌ 
బోర్డు, పంచాయితీ బోర్జు--యిీలాటి “ంస్థల అధిపత్యం 
చాలాకాలం వహించి, వాటి (ప్రయోజనాలను (గామా 
దులకు లభింపశేసి, పూళ్లను చుట్టుపట్ల[గామాదులకు 
తలకట్టుగా మార్చిన సేనాధిపతి, తాలూకా బోర్లు, జిల్లా 
బోర్జులలో (ప వేశించి, విద్యాభివృద్ధి, ఆరోగ్యం, నీటి 
వనతి, (క్రీడావినో దాలు మొదలైనవాటి (ప్రయోజనాన్ని 
(గామాలకు లభింప జేసిన నాయకుడు, 

చిట్టి అబ్బాయిగారు పెద్దపెద్ద చదువులకు పో లేదు, 
విశ్వవిద్యాలయ తరిఫీదు పొందలేదు, పాఠశాలల విద్య 
తాక లేదు. ఆధునిక విద్యాలయాలకు వా రింతదూరంగా 


15 


విశాలాంధ ము 


పెరిగినప్పటికీ స్వయంకృవివల్ల వ్యవసాయ సమస్యలను 
యుణ్ణంగా “తెలుసుకొన్నారు, (గ్రామవునరుద్ధర ణకు కావ 
లసిన కనాన సంపాదించుకొన్నారు, (గామవాసుల 
క్ర ష్టసుఖాలను జీర్ణి ౦చుకొన్నారు, అది కం[టోలు నమ 
యం, తు లందరూ గోల పెడుతున్నారు, చిట్టి అబ్బాయి 
గారు పూళ్ళలో జరిగిన నాల్లవకృష్థామండల సనన 
నభాధ్యములుగా వుండి కం(ట్రోలును బాదిన దెబ్బలు 
(ప్రభుత్వానికి తగిలి వారు దాని లోటులను నవరింప 
వలసినవా నైనారు, కుంబేరునభలో సీటితీరువను హెచ్చు 
చేయగూడదని చేసిన నిరూపణ యిప్పటికీ ముక్క_పోని 
ఉక్కు_ముక్కు_గా వుంటూవుంది, అ నేక రై తున భలఅధ్యవ. 
పీఠాన్ని వహించి వారు చేసిన ఉపన్యాసాలూ, విమర్శ 
నలూ శనైతుల గోడును తెలుసుకోగోరువారికి యిప్పటికీ 
(పమాణాలుగానూ, పురాణాలుగానూ వుంటున్నాయి. 

ఇన్ని విధాలుగా రైతుజీవనాన్ని శోధించి, రైతు 
పమోన్ని అవలంబించి, నైతుకస్టాలను బహిర్లతం చేస్తూ 
వచ్చిన చిట్టి అచ్బాయిగారిని రైతులపెద్దగా మెంచి, 
గోదావరి వెస్టరన్‌ డెల్టా ఇ రిగేషను అడ్వయిజరీ బోర్డు 
మెంబరుగానూ, వ్యవసాయక శాశాలదర్శకులుగానూ 
(పభత్యంవారు నియమించడంలో గొప్ప వమి లేదు, 


242 


శీ కల్లి చిట్టి అబ్బాయి శారుదంకారో 


ఇక నైతుజనావళికి వారు కల్పించిన కొన్ని (ప్రయోజనాలు 
మన శైతులను తీరని బుణంలో పడ వేస్తూవున్నాయి, 
చిట్టి అబ్బాయిగారు విస్తీర్ణమైన తమ భూములలో నిన 
లైన ఒక పొలాన్ని ఆదర్శ తే(తంగా మార్చి, పచ్చి యెరు 
వుల విషయమై ేల్చిన సారాంశాన్ని (ప్రభుత్వంవారు 
నహ మెచ్చుకొన్నారు, “ నిరుపయోగంగా చమూడబడే 
జీలుగ సారంలేని భూములకు పెద్దసారం సుమా ” అని 
అబ్బాయిగారు తేల్చినారు. వారు యింతటితో తృప్తి 
జెంది వూరుకోలేదు. చెరకుణో రెండు మూడు [కొత్త 
రకాలనుకూడా వుత్ప త్తిచేసి [కొత్తదారిని చూపారు. 

ఈ [పకారంగా వ్యవసాయవిషయాలలో (క్రొత్త 
దారులు [తొక్కిి, (కొత్త (ప్రయోజనాలను కల్పించిన 
చిట్టి అబ్బాయిగారు సాంఘిక విషయాలలో మూత్రం 
-వినుకబడివుంటారా *? ఉండరు, న్వ(గామమైన పూళ్ల 
"లో చాలాకాలం ఒక పాఠశాలను నిర్వహించి విద్యాభి 
వృద్ధికి తోడ్పడ్డారు, తమ పెద్ద కుమానెకు యమ్‌, వ, 
వరకూ విద్య చెప్పించి ఆమెను ఒక విదువీగాచేసి, అగ 
కులయువకుని కిచ్చి జాత్యభివృద్ధికి దారిమాపినారు, 
చిట్టి అబ్బాయిగారు రైతని చెప్పితిని, కాని వారు రైతు 
లలో . ఆదర్శఫవునరైతు; నంస్క_ర్తలలో తిరుగుబాటుతో 


248 


విశాలాం[ధము 
(పనక్తిలేని నంన్క_ర్హ. ఇన్ని విధాలుగా (గ్రామజీవ 
నాన్ని పోషిస్తూ, (గ్రా మోద్ధరణకు తోడ్పడుతూ వున్న 
కల్లి చిట్టి అచ్బాయినాయుడుగారిని (పభుత్వంవారు: 
ఎప్పుడో చాలాకాలం[కిందట నే రావుసాహేబు విరు. 
దుతో నత్క_రించివున్నారు, 


244 


రావసాహేబు ఆలపాటి కుటుంబరావుగారు 

ఫీ నత్కార్యమయినా సశే, బెజవాడవర్తకులలో 
యివరు సహాయంచేసినా యెవరు చేయకపోయినా ఆల 
పాటి కుటుంబరావుగారు చేస్తారనే అభ్నిపాయం బెజ 
వాడలో అల్లుకుపోయింది, ఇది వారి మంచితనంచేతనూ, 
ఉపకార బుద్ధి చేతనూ, డాతృత్వ స్యభావంచేతనూ వచ్చిన 
వ వట్టి మాటలవేత వచ్చిందికాదు. ఇండ్లు 
కాలి బీదలు కష్టపడుతూ వుంటారు: ముందు యింత గంజి 
పోసి [పాణం నిలపడానికి నాలుగు బస్తాలబియ్యం యిచ్చేది 
కుటుంబ కావుగా శే. కుష్టురోగులకు గరణాలయ నిదా 
(పయత్నం వస్తుంది: “వీళ్ళకు శరణాలయం ఏమి” టని 
తక్కిన అందరూ (పశ్నిస్తూవుం కే, దీనికి ముందుగా చందా 
చేసేదీ ఇతరులచేత వేయించేదీ ఆలపాటివా చే. ఎవరో 
పండితుడు వస్తాడు: అంతా  తలకొకమూట అంటూ 
వున్నా, ఎదుటివాళ్లు మనస్సుకు కష్టం తోచకుంజా 
గోప్యంగా శెండువరహాలిచ్చి పంపేదికూడా వానే, 

“* కుటుంబరావుగారి చిత్రపటం (వాయించి వేయ 
డానికి యాయన యేమిచేశాడయ్యా? న అన్నారు ఒకరు, 
శబెజవాడవర్తకులలో ధర గుణం అంటూ వుం కేుకుటుంబ 
"రావుగారిలో నే వున్నదయ్యా”” అన్నాడు యింకొ కౌయన, 


విశాలాం(భము 


ఇందులో అతిశ యోక్తి యేమి లేదు, కన్యకా పరమేశ్వరీ 
అన్నన (శానికీ, ఆలయానికీ, హిందూ పాఠ శాలకూ కార్య 
దర్శిగావుండి వారుచేసిన కృషే. వారి విద్యాభిమానానికీ, 
సేవాభిలావకూ తార్కాణం, 

బెజవాడకొొండలు వేడిగాలిని తోలుతూ వృంటాయి.,. 
నీటికొళాయిదగ్గరకు పోతే ఆవిరితేలే వేడినీళ్లు, పొరుగూ. 
శ్లనుంచి వచ్చేబీదలు యెండలోమాడి నాలుక పీక్కొని. 
పోతూ, (ప్రాణాలు నిలుపుకోవడానికి మంచినీళ్లు దొరక్క. 
చాధపడుతూవుంకే ఆలపాటివారు (పతినంవత్సరం వేనం. 
గిలో చలి వేం[దలు పెట్టించి చల్లటినీళ్లా, ఆకలిగొన్న 
వారికి యింత జావా పోయించి పంప్రతూన్రంటారు, 
సంవత్సరానికి వొకసారి బీదలకు బట్టలిచ్చి ఆదరిస్తారు, 

మృత్యువుకు ధనిక దరిద్ర భేదాలు లేవు, యముడు 
సమవర్తి, రుద్రభూమికి పోయేవారు అక్కడ యొండకు 
యెండి, వర్షానికి తడిసి చిక్కులు పడుతూన్రంటారు, తల 
దాచుకోవడానికి ఒక పాకకూడా లేదు, (తాగడానికి 
మంచినీళ్లు వుండవు, ఎవరో యీ సంగతిని కుటుంబరావు 
గారి చెవిలో వూచారు, మంచినీటి నదుపాయంతోకూడా 
ఒక పాక వేయించి నిడపట్టును అమర్పించింది ఆ దయా: 
సంకలిత హృదయుడే, 


246 





సొ 





లే 





శీ ఆలపాటీ కుటుంబరావుగారు 


కుటుంబరావుగారు యిప్పటికి పచేళ్లనుంచీ ఆనరరీ 
మేజస్టీ )టు; జెయిలునుంచి విడుదలై. వచ్చేవారికి నహో 
యంచేసే నంఘంలోనూ, లెడ్‌ (కాసు సొపైటీలోనూ, 
యింకా [ప్రయోజనకరమైన యితర నంఘాలలోనూ 
సభ్యులు, పోషకులు ; బెజవాడ, వోనపాడు, అంగలూరు, 
"పెంగొలను మొద లైన చోట్లవున్న రైసుమిల్లులకు మేనేజరు; 
కమిోాప౯్యయేజంటు ; చేవాలయాలకు (ట్రస్టీ ; హిందూ 
పాస్కూూలుకు కార్యదర్శి, ఆలపాటి కుటుంబరావుగారు 
ఇట్లా వ్యా పారంలోనూూ, (పజోపయోగ మైన కార్యాలలో 
నూ ముందడుగు వేస్తూ వరదలనీ, యిండ్లు తగలబడ్డవసీ 
వచ్చేవారికి చందాలూ, బడీవీల్లలకు జీతాలూ, పండితులకు 
వార్షికాలూ యిస్తూ ఏ నత్కార్యం వచ్చినాసశే సహో 
యంచేస్తూ బెజవాడ వైశ్యులలో ధర్మాత్ము డే ఖ్యాతిని 
పొందినారు, (ప్రభుత్వంవారు వారికి రావుసాహేబు బిరుదు 
ఇచ్చి తమ అఆదరభావాన్ని విశదీకరించారు, 


247 


రావుసాహేబు గొల్లపూడి నరసిం హోరావు 
పంతులుగారు 

బెజవాడలో వర్తకులును, పుర(పముఖులలో ఒక్క 
రును, (పజోపయోగకార్యాభిలాషులును అయిన గొల్ల 
పూడి నరసింహారావుపంతులుగారి [పజాసేవాభిలాప. 
మొట్టమొదట కృష్ణాసువ్క_ర సమయంలో బీదలకుచేసిన 
భోజనపు యేర్పాటుల సందర్భంలో (పకటితమయింది, 
అవుష్కరనమయంలో సర్క్మా_రువారి అంచనా(పకారం 
అధమం 50,000 మందివైనా అన్నదానం చేయబడింది, 
ఏ విధమైన యిబ్బందీ లేకుండా, యిట్లా యిన్ని వేలమం 
దికి సంత్ఫ్భ_ప్తికరంగా అన్న దానం చేయబడిం దంకేు అది 
నరసింహా రావుగారి కృపి. ఫలిత మే అనిఅందనూ అంటారు, 
అప్పుడు నబ్‌ క లెక్టరుగావుండిన శివశంకరంగారు 
ఫుష్క_రక మిటీ కార్యదర్శి నర సింహారావుగారి అమూల్య 
సహాయాన్ని (పశంసించినున్నారు. ఆ తరువాత, యిప్ప 
టికి పం డెండేండ్లనుండి ఆరోగ్య, శ్రిగుగక్షుణ వారాలు 
జయ (పదంగా గడచిపోతూవున్నా యం కేనూ, వానికి 
కావలసిన (ద్రవ్వసహాయం (పజలవద్దనుండి లభిస్తూవున్న 
దంకేనూ యీ గారవంకూడా నరసింహారావుగారి చే, 


(శీ గొల్ల వూడి నరనీంహారావుపంతులు గారు 


బీదలయిండ్లు తగులబడి, వుండడానికి యిల్లు, (తాగ 
డానికి గంజి అయినా. దొరకక అల్లాడుతూవుండే నమ 
యంలో బీదలను నిలబెట్టడానికి (శ్రమచేసిందిన్నీ నరసింహా 
'రావుగా నే, ఇంకా, సెజ్‌ (కాసుసాపైటీవారి నిధికిన్నీ, 
కృష్ణాజిల్లా కలెక్టరు (ఫెడరుగారినతి (శ్రద్ధపుచ్చుకొంటూ 
వచ్చిన కుష్టచికిత్సాలయనిధికిన్నీ వారి పరిశ్రమ మూ 
లంగానే (దవ్యనహాయం లభించి కార్యం సఫల మెంది, 
శ్వట్టా భూకంపనిధి, వుప్పెనవాధితుల నహాయనిధి-యిీా 
లాటి ఏ కార్యంవచ్చినా నరసింహారావుగారు సంతోష 
పూర్వకంగా ముందుకువచ్చి తోడ్పడే స్వభావంకల 
వారు. సాంఘీక సేవాభిలావతో (ప్రజోపయోగ కాత్యా 
లకు తోడ్చడుతూనవున్న నరసింహా రావుగారిని (ప్రభుత్వం 
వారు బెజవాడలో ఫస్టుక్షాసు 'బెంచికోర్డు (చెసిడెంటు 
గానూ, ఆనరరీ అసిస్టెంటు రిక్రూటింగు ఆఫీనరుగానూ 
నియమించి గారవించారు, రానుసాహేబు విరుదం 
యిచ్చి నన్మానించారు, 


349 


రావుసాహేబు కర్రి అప్పలస్వామిరెడ్డిగారు 
రై్రప్పలస్వ్యామి రెడ్డిగారు చాలాకాలం రాజమంీ 
మునిసిపల్‌ కౌన్సిలరు, తరువాత వైసు శర్మను, ర సను. 
కాని రెడ్డిగారు ఆ మునిసిపాలిటీగొడవలో పడి స్వకులాఖి 
వృద్ధి, (ప్రజాశేమాన్నీ మరచినవారు కారు, వారు 
ఉత్తర సర్కారుల కెడ్డి మహాజన సంఘానికి అధ్యకులై 
రెడ్డియువకుల విద్యాభివృద్ధికి (పోత్సాహమిచ్చినారు. 
శ్వెట్టాలోను, బీహారులోను భూకంపంవచ్చి (ప్రజలు కష్ట 
పడే సమయంలో నడుముకట్టి వారి నహాయార్థ ౦ చందాలు 
నసూలుచెేసి ఆపదలోవున్న వారికి తో డ్పడ్హారు, ఐదవ 
జూర్జిచ (కవర్తిగారి ర జత్రోత్సవంలో శ్లాఘ్యుమైన యేశ్చా 
ట్రుచేసి (ప్రభుత్వంవారి సన్మానానికి పా(త్రులైనారు, 
రెడ్డిగారు "దేవాలయ పరిపొలకనంఘంలోనూ, సెకం 
డరీ విద్యాసంఘంలోనూ మెంబర్లు, జిల్లా విద్యాభివృద్ధి 
సంఘానికి అధ్యక్షులు, ఇప్పటికి 15 యీళ్ల[కితం చేశహి 
తైకజీవనంలో (ప్రవేశించి తమ శక్తికొద్దీ (ప్రజావేమానికి 
కృపీ.చేస్తూవున్న సేవానురాగులు, వారు మునిసిపల్‌ 
వేర ను గానూ, యితరవిధాలగానూచేసిన | పజోపయోగ 
కరమైన కార్యాలకు మెచ్చి (ప్రభుత్వంవారు వారిని రావు 
సాహేబుబిరుదుతో సత్కరించారు, 


రావుబహద్దూరు దహగం లక్ష్మీనారాయణగారు 


ఇప్పటికి సుమారు 125 సంవత్సరాల క్రిందట పాద 
రాబాదు రాజ్యంలోని మం తెన [గామంనుండి దహగం 
ఫుల్లయ్యగా ర నే (బాహ ఇణులు మధ్య రాష్ట్రాలలోని కొం 
ఫ్రీలో నివాసం ఏర్పరచుకొని (కమంగా ధనవంతులై 
నారు. వీరి పుత్రులైన లకీనారాయణగారు కాంక్టీ 
లోనే పుట్టి పెరిగారు, చదువు మానుకోన్న తరువాత 
మైకాగనులకు అధిపతులై నెలకు సుమారు 10,000 
గడిసూ లమాధికారులెనారు, 
ది రా 
జిల్లాబోర్జు మెంబరు, అనరరీ మేజన్టే)టు, బీరారు- 
మధ్య రాష్టా/ల ఇండస్టి/యల్‌ బోర్డు నుధటరు, మధ్య 
రాష్ట్ర శాసనన భాసభ్యులు, నాగప్రరం పయొనీరు 
ఇకా ష్యూ రెన్సు కంపెనీ ( పెసిడెంటటు--యీాలాంటి గౌరవ 
పదవులు అనేకం వహించి (పసిద్ధిపొందినారు, తమ జీవిత 
"కాలంలో వైద్యశాలలకు, విద్యాలయాలకు భూరివిరా 
శాలున్నూ, ఆం(ధవిశ్వవిద్యాలయానికి అమూల్యమైన 
ఫ్లున్తక భాండాగార మున్నూ యివ్వడంతో తృ _ప్తీచెందక, 
సుమారు 50 లక్షల రూపాయల ఆస్తియావత్తూ (పజోప 
యోగ కర కార్యాలకు విని యోగించేటట్లుగా ఏిల్లు[(వాసి 
౧M య 


విశాలాం[ధము 


యీామధ్యనే మృితిచెందినారు, ఇందులో సుమారు 25 
లతల రూపాయలు నాగప్రురం విశ్వవిద్యాలయాని శే 
దఖలుచేశారు, 

మన ఆం(ధులలో యింత పెద్ద మొత్తాన్ని ధర్జు 
కార్యాలకు వినియోగపరిచినవా శ్లైవరూ య బెంగు 
ఛూరు రిసర్చిఇక౯ స్టిట్యూటు స్థ స్థాపకులు తా తా, అణ్ఞామల్రై 
విశ్వవిద్యాలయ స్థా సాపకులు అణ్ఞామరలై చెట్టియారు లాటి 
మహాోడాతలతో పోల్పదగినవారు ప ఖన కాయల 
గారు, కాని, లక్సీనారాయణగారివలె తమ అఆస్తిణఅంతా 
చేశార్పణంచేసినవా శెవ్యరూ లేరు. ఈ నిరుపమాన 
దాతృత్వం వారికి అమర త్వాన్ని చేకూర్చింది. 


2ర్‌2 






p 3 స 
ఆ 


wr bm లెట్‌ ఆ ఎ [యా వా నా, 











శే ॥ 
ws 

కం. Ph eo 1 
WIT NG, 


ల Wye! ఇ 1 
ల స Wi ళీ 
య lt 
లీ 


రావుబహధూరు దహగం లక్షీ నారాయణగారు 


లా 
Ar ల Tap 


bret) 


నళ Fp 
(1 ray i 

శ గ! (f| ped “Ha, frees / 

ర hr yt గ్ల 

న్‌ శ శ గీ "i 


pan 
ts, ళ్‌ 


/. 
at 
| 





వల్లూరు సూర్యనారాయణరావుపంతులుగారు 


మాసిపోయిన సూటు, అతుకులువేసిన బూట్సు, 
పాతబడ నలటి టోపీ ధరించి, బందరు జిలా కోరుకు 
( Gఢ (౧౧ ౧౧ లు 
పోతూవుం శు “చూడు చూడు, సూర్యనాశాయణ రావు 
గారు కోర్టుకు పోతున్నారని న్కూలువిల్లలూ, అడు 
వాళూ మెలగా చెప్పుకుంటూవుం డేవాళ్లు, వంట మనివి. 
౫4) య 4) 
పోరు పడలేకనో, లేక ఖర్చులు తగ్గించే వుద్దేశంతోనో 
పూటకూళ్ల యింటినుంచి ఇద్దరికీ భోజనం తెప్పించి నలు 
గురు సర్దుకుంటూ వుండేవాళ్లు యింట్లో, ఇట్లా వ్యవహ 
రిస్తూవచ్చిన సూర్యనారాయణ రావుగారికి సంపాదన 
లోటా ? తెలివితేటలు లోటా ? చేశాభిమానం లోటా? 
ఏదీ లేదు, అన్నీ వుండిన్నీ వారు బందరులో వృండినంత 
కాలమున్నూ పీనాసి అనే పేరే (మోగారు, 
ఇట్లా పాతి శేంద్లు బందరులోగడవి, సుప్రసిద్ధన్యాయ 
వాదు లనివించుకొన్న పంతులుగారు (ప్రాణమున్నంత 
వరకూ కోర్టులను పట్టుకొని చేవులాడక, తమ (ప్రాక్టీసును 
మూటగట్టి అవతల పార వేసి చివరకు గోడావరీతీరం 
చేరి అక్కడ పూర్తిగా మారిపోయారు, ఆం(ధగీర్వాణ 
విద్యాపీఠ స్థాపకులగు తల్లా(పెగ్గడ నూర నారాయణరావు 


విశాలాం(ధము 


గారు చనిపోయి, ఆ విద్యాపీఠం వుంటుందా చస్తుందా 
అనే సందేహంతో అంతా కొట్టుకొనే సమయంలో మన 
వల్లూరు సూర్యనారాయణ రావు పంతులుగా శే దాని కడ్డు 
పడి, దానిని జా(గత్తగా నిర్వహించుకొనివచ్చినారు, ఆదా 
యవ్యయాలను సరిఫుచ్చి మంచిస్థితిలోకి తేగలిగారు. 
సూర్యనా రాయణరావుపంతులుగారు ఆ విద్యాల 
య నిర్వాహక త్వాన్ని తమమోద వేసుకొన్నత ర్వాత, 
యెప్పుడైనా యివ్వన్‌, అప్పుడప్పుడు యిన్తూవచ్చిన 
12,000 రూపాయలుగాక, యఎుంకా 50 వేలను తము 
నురణశాననంలో(వాసియిచ్చిపోయిన గొప్ప విద్యాభి 
మాని ; దాతీ, ఆ విద్యాపీశాని కేగాక బందరు ఆం(ధజాతీ 
యకశాశాలకున్నూ, తిలకున్వరాద్యవిధికిన్ని, బెజవాడ 
లోని రామమోహన ఆయు ర్వేదక ళా శాలకున్నూ వేల 
కొద్దీ యిచ్చిన మహోదారులు, కస్టపడి ఆర్జించిన (ద 
వ్యాన్ని ఇట్లా "దేశీయ కార్యాలకు యిచ్చి వేయడ మే 
కాదు తమ న్యాయ శా సశ్ర్రజ్ఞానాన్నికూడా వినియోగ 
పరచిన కార ట్రభూరులు, చేవాదాయాల, ధరా re 
(పయోజనం పోయి అవి మూలబడ్డ యీ కాలంలో తా 
మే ఫిర్యాది, తామే న్యాయవాదియె, ఖర్చులన్నీ భరిం 
చి ధర రల ఆ వేపణలకూ, పూజారుల నిందలకూ 


2ర్‌4 


వల్లూరు నుూర్యనారాయణరావుపంతులు గారు 


తల వొగ్గుతూ, యీ సంస్థల ని ర్వా హక త్వాన్ని 
సవరించడానివైై వారు చేసిన కృషి మన చేశీయుల కృత 
జ్ఞతకు పాత్రమవుతూవుంది, వారి కృషివల్ల యెన్నో చేవా 
లయాలూ, ధ ర్మాదాయాలూ మంచి స్థితిలోకి వచ్చి, 
(పజకు వినియోగ పడుతూవున్నాయి, 

పంతులుగారికి నంగీతమం కునూ దర ణమెం 
శునూ చాలాయిష్టం, కొవ్య్యూరులో జరిగిన కృష్ణామండల 
సభలో అ (గా మోన్నతికి సంబంధించిన తీరా ర 
న్ని (పతిపాదిస్తూ వా రానాడుపాడిన తరంగాలు, చదివిన 
పద్యాలు, చెప్పిన సుద్దులు, చేసిన నృత్యం---యిప్పటికీ 
కండ్లకు కట్టినట్టుగా కనిపిస్తూవున్నాయి, ఆనాటి వ్రప 
న్యాసం వుపన్యానం కాదు; ఒక చిన్న కాల శేపం,పంతులు 
గారు వుపన్యాసాలిచ్చి, ఆం(భప| త్రిక లకు వ్యాసాల్యువాసి, 
పుస్తకాలు రచించి, సామాన్యజనుల క్ష నాభివృద్ధికై 
బాలా (శమించారు, వర్హా(శ్రమధర్త పరిణామం అంతేక్లా 
తీయధర ఆత్రం నానా దేశ రాజ్యాంగ విధానం, క 
స్సా పరం(త్యం, స్వీయచరి( త్రయీ లాటి (గంథాలను 
"తాము రచించడమేకాను, (పజల క్షానాభివృద్ధికి తోడ్చ 
లా [గ్రంథాలను (వాయించి, ము! ద్రింవించడానికై కంత 
మూలధనాన్నికూడా ఏర్పాటుచేసిన క్షునదాత, 


2ిర్‌ర్‌ 


విశాలాం[ధము 


శిక్షణ వేరు, అభి[పాయాలు వేరు, మానాలు "వేరు, 
ఆదర్శాలు వేరు, వారు ఇన్నిటిలోనూ (ప్రత్యేకతను కలిగి, 
స్వేచ్భాజిజ్ఞాసువులైనప్పటిక్‌ తమ సొంత అభిప్రాయాలను 
గీర్వాణవిద్యాలయవీఠని ర్వ్యాహక త్యానికి అడ్డుపడనీయక 
తమ (ద్రవ్యము, జ్ఞానము, "సీవ సర్వన్వమూ ; దాని అధి 
వృద్ధికై అర్పించి, చివరకు భౌతికయా(త్ర చాలించిన 
సూర్యనారాయణ రావుపంతులుగారి పేరు తరతరాల 


వారి జ పికీ పాత్రం కాగలదు, 
ల 


211 


శీ కౌతా సూర్యనారాయణరావుగారు 
భా హృుణులు వ్యాపారానికి పనికిరారసీ, పాశా 
Chae ఫీ ఎ 
త్యవిద్య మన (పాచిననభ ఫ్టలీవె. ద్వేషంపుట్టిస్తుందనీ 
కొందరు చెప్ప్తుతూవుంటారు, ఈ ఆశేపణలు నిలిచేవి 
కావని సూర్యనారాయణ రావుగారి వృత్తాంతమే తెలు 
పుతూవుంది, సూర్యనారాయణ రావుగారు ననాతనులు, 
(పతినంవత్సర మూ చేవీనవరా(తులలో పండితులకు 
శా,స్పృపరీకులు జరిపించి వారివారి అరతలకు తగినట్లు 
© వో వ 
వార్చికా లేర్చరచి, (ప్రాచీన శాస్తాలను పోపి.స్తూవున్నారు, 
"బెజవాడ గవర్నరు పేటలోని వారి గృహం ఆ తొమ్మిది 
రోజులూ ఎక్క_డెక్క_డి పండితులకూ నిలయమై, శాస్త్ర 
వాదాలతోనూ, వేదఘోషతోనూ (మోగుతూ 
వుంటుంది. (పతిదినమూ పూజలూ, పండితనమా రాధ 
నలూ జరుగుతూవుంటాయి, 
సూర్యనారాయణ రావుగారు స్వధర్మ స్వ రాజ్య 
సంఘాధ్యశక్షులు, శానన సభలద్యారా హీందూధ రానికి 
వుష(దవం కలగకుండా మాస్తూనుండడ మే యానం 
ఘంయొక్క_ ముఖ్యోద్దేశం, ఈ ఉద్దేశాన్ని సూర్యనా 
'రాయణరావుగారు తేమ శక్తికొలదీ నెర చేరుస్తున్నారు. 


17 


విశాలాం[ధము 


1982-వ సంవత్సరంలో హరిజనోద్ధర ణవిషయంలోగాంధీ 
మహాతునిని యెరవాడ జెయిలులో దర్శించి, ఆసమన్యకు 
భార్భికరాపం యివ్యడంకంకు రాజకీయరూపం యిచ్చి 
కృవి.చే శ్తే బాగుంటుందని, అప్పుడు సంఘంలో భిన్నా భి 
(ప్రాయాలు వుండవనీీ బలం చేకూరుతుందనీ విన్న వించి 
వున్నారు, హరిజనోద్ధర ణకు అవలంబింపబడే పద్ధతుల 
సంబంధ మెన భేదం తప్పి తే, వారి అభివృద్ధికి కుత 
రెప్పుడూ సుముఖు లే, 

సూర్యనారాయణ రావుగారు ననాతన వాదులైనా 
యథానానికి రాజకీయ, సాంఘీక, అ కానన! వ్‌ము 
ఖులు శారు, బెజవాడ మునిసిపల్‌ న నభ్యులుగావ్రుండి నగ 
రాభివృద్ధికి కృషిచేశారు, పోమ్‌రూలు లీగుకు అధ్యక్ష. 
స్థానం వహించి, రాజకీయ సంబంధమైన చేవచేశారు, 
లి (పకాశంపంతులుగారిచే మద్రాసులో నిర్వ 
హింపబడుతూనుండిన “న్వ రాజ్య” ప(తికకు తమ బంగళా 
లోనే నివానమిచ్చి, అవనర మైనప్పుడు (ద్రవ్యనహాయం 
కూడా చేస్తూ ఆ పత్రి కాభివృద్ధికి తోడ్పడ్డారు. బెజవా 
డలోని రామమోహన (గంథాలయానికి అనుబంధంగా 
విశాలమైన మందిరాన్ని నిర్మించి, గవర్నరుపేట (ప్రాం 
తాలలో ఫురమందిరం లేదనే లోటును తీర్సినారు, 


2050 


వ! 
వనే న నం 
మ ల మ, 











లే వ 


చ్‌ oe ల 
ల నక 
= 


భా 
కహ ౩ 


తి ' 
| కస 


లయల 


లన్‌ 


శ్రి చాడవరపు దవలాజుప౦దులుగారు 


శీకాతా నూర్య నారాయణ రావు గారు 


పంతులుగారు చెన్నపట్టణంలో పెద్ద క ర్బాగారా 
నికి అధిపతులు, మన దేశస్థులకు కావలసిన యం[త 
నంబంధమైన సామిని నమకూర్చడంరూపంగా పరి 
(శ్రమల పోషణ కార్యం నిర్వహిస్తున్నారు, మ దాసు 
(య్రాజ్వేలోని తమ కర్మాగారంలో మెషీన్లు, వుక్కు 
సామానులు మొదలైన రకరకాల వస్తువులనూ తయారు 
చేయించి ఆ లోటును తీరుస్తున్నారు, 

సూర్యనారాయణ రావుగారు ననాతనధర్త ఎ పతు౦వా 
లైన ప్పటికీ చేశోపయోగకర కార్యాలకు న (తువులుకారు, 
(పాచీనవిద్యలను ఆదరిస్తూ, పారి(శామిక జీవనాన్ని ఫల 
వంతంచేస్తూ, పౌరజీవనానికి ఆవశ్యక మైన వారాప(తిక 
లకూ, పఫురమందిరాలకూ (ద్రవ్యాన్ని వినియోగిస్తూ, 
హిందూశాస్తా్రాలంకే అంతగా ఆదరణలేని యీ కాలం 
లో వాటిని నిలవ బెట్టడానికి సూర నారాయణరావుగారు 
చేస్తూవున్న కృషికి మన దేశస్థులు వారి బుణంలో పడి 


వుంటున్నారు, 


శ్రీ చోడవరపు దేవలాజు పంతులుగారు 
వృత్తులూ, పరిసరాలూ వ్య క్తులనూ, సంఘాలనూ 


రవిధంగా మార్చి వేస్తాయో తెలియడానికి ల్రాకిక 
జీవనంచేసే Pome చరి(శే తార్కాణం, "దేవ 
[లాజు పంతులుగారు నియోగి శాఖలో పుట్టి, తాకికవ్యవ 
హోరాలలో మునిగి తేలుతున్న ప్పటికీ (బాహ ణులకు విధి 
ఏహి తా'లైన నైదికకర లను నిర్వహించడం మూలాన్నే 
కాకుండా ఫౌర, గృహస్థధ ర్మాలను నిర్వహిం చడం మూ 
లానకూడా, బెజవాడలో (ప్రాముఖ్యం వహీంచివున్నారు, 

పంతులుగారు భూస్వాములు, కం(టాక్టర్లు * వైది 
కొభిమానులు, పాకయాజి, ఛాందనము లేని వైదికమూ, 
(పజోపయోగ కర మైననియోగ మూ వారిలో (ప్రబలంగా 
వుంటున్నాయి, బెజవాడ గ వర్నరు పేటలో దివ్యమైన 
స|తేం నిర్మించి, విద్యార్థులకూ, వేళకువచ్చు అభ్యాగ 
తులకూ భోజనాదివనతులు యేర్చరచి, అన్న దానంగో 
'పేరుపడ్డారు. చోడవరంలోనూ, గవర్నరుపేటలోనూ 
ఆలయాలు కట్టించి, నిత్య ధూప దీప నైవేద్యాలూ, 
వుత్సవాది వేడుకలూ నిర్విఘ్నంగా జరుగుటకు కావల. 
సిన యేర్చాట్లు చేసి, _డైవభక్తు లనిపించుకొన్నారు, 


(శీ చోడవరఫు దేవలాజుపంతులుగారు 


1పాచీన శాస్తా)ధ్యయనం చేసినవారికీ, పండితులకూ ఆద 

రణలేక వైదిక విద్యలు నశించిపోతూవున్న యీ కాలం 
యా 

లో నవరా(తాది పర్వదినాలలో పండితులను యథా 

విధిగా నత్క_రిస్తూ, (ప్రాచీనవిజ్ఞానపోషకు లనే ఖ్యాతిని 

'నంపాదించుకొన్నారు, విద్యాభఖిమానులు, దాతలు, 

బండిత పోషకులు, 


సిగ 


(శ్రీ) అర్ద పల్లి హరిశ్చం(ద్రుడుగారు 
పహరిశ్చం[ద్రుడుగారు తమ జీవన నం[గ్రామాన్ని కాకి 
నాడలో వర్త కులుగా (పార ంభీంచారు, అయి ే, వారి మన 
సు వర్తకంమోదగాక చేకహిితెక-కా ర్యాలమిద పడింది, 
(క్రమక్రమంగా అనరరీమేజస్టే టు, మునిసిపల్‌ కౌన్సి, 
లరు, నైసుశేర ను: జిల్లాబోర్లు మెంబరు_యీాలాటి 
గారవపదన్రలను వహించి, పరి పాలనానుభ వాన్ని సంపా 
దించుకొన్నారు, 
హరిశ్చం[ద్రుడుగారి దృష్టి మెల్లగా స్థానిక సంస్థల వై 
నుండి శానననభ లమోద పడింది, శరీరాన్ని వంచి పనిచేసే 
శక్తి కార్యసాధనకు కావలసిన నేర్పరితనం, (ప్రజను కట్టు 
కొనివచ్చే వుపాయం వారిలో అధికంగా వున్నాయి. ఈ 
సామ(గి హారిశ్చం|ద్రుడుగారి శాననసభా(ప్రవేశానికి 
చాలా తోడ్పడి, వారు గోదావరిజిల్లా సాధారణ (పాతి 
నిధ్య వర్గంపమోన ఒకసారికాదు, రెండుసార్లు యెన్ను కో 
బడు గారవం పొందారు, 
హరిశ్చంద్రుడుగారు ఏపని మొదలుపెట్టినా జాగ 
త్రీగాను, (గ్రేద్ధగాను చేస్తారు. శాననసభలో వుండినంత 
'కొలమున్ను చేతులు ముడుచుకొని కూర్చో లేదు, రైతుకు. 
సంబంధించిన వ్యవహారాలు చర్చకు వచ్చినప్పుడల్లా 








ణి 





wr Rp చ pr లలి 





లుగారు 


oc 


ఇ oy 
Ow 


ని. మొ 


నయ 


స 


శీ అద్రేప ల్లీ వారిళ్చంద్రుడుగారు 


(ప్రజాభి పాయాన్ని వెల్లడించడానికి జంకలేదు. (ప్రత్యే 
కాం[ధరాష్ట్ర నిరా బాణాన్ని గురించి ఒకతీరా ఇఇనాన్ని (ప్రవేశ 
పెట్టి దానిని నెగ్గించుకొన్నారు, చెన్నపురి రైల్వే అడ్వ 
యిజరీ కెన్సిలు మెంబరుగా, అనంతప్రరపు ఆదినవూం[థ 
నభ, తూర్పుగోదావరిజిల్లా తెలగాలనభలకు అధ్యము 
లుగా, రాజమం[డిలోని సరన్వత్మీగంథమాల స్థాపకు 
లుగా (పజలకష్టసుఖాలలో పాల్తొంటూ (పజను సేవిస్తూ 
వచ్చినారు, శాననసభలోపలను, వెలుపలను వారి పేరు 
(మోగివోయింది, 

ఇంతలో కాకినాడ-రంగూనులమధ్య పోటీఓడలు 
బయలు దేరడంచేత బి, ఐ, వారికి ముల్లు (గుచ్చుకొన్నట్ల 
యింది, పలుకుబడిగల తెలుగువారి సహాయం కావలసి 
వచ్చి బి,ఐ.వారి కన్ను హారిశ్చం(ద్రుడుగారిమోద పడింది, 
దీనితో హరిశ్చం[ద్రుడుగారి |ప్రజాహితజీవితం చి, ఐ,వారి 
పాలై, వారు ఓడల రాకపోకలుునరకీలు, (పయాణస్థులు- 
యాలాటిగా థలో పడ్డారు. హరిశ్చం(ద్రుడుగారు యెం 
దులోవున్నా (పజల కష్టసుఖాలను మరచేవారు కారు, 
మూడవతరగతి [పయాణికులు పడే యిబ్బందులను తొల 
గించి, యెక్కువ సౌకర్యాలను కల్పించే విషయంలో 
(శమతీసుకొని కార్యాలను సాధించుకొనివస్తున్నారు, 


263 


(శ్రీ దుగ్గిరాల సూర్య ప్రకాళశరావుగారు 


నో దావరి జిల్లాక లెక్టరు కచేరీలో హాడ్డుఅకౌంకుం 
టువుద్యోగంలో (ప్రారంభించి చివరకు ఆ వుద్యోగంలోనే 
వీంఛనుపుచ్చుకొన్న సూర్య ప్రకాశ రావుగారు సర్కారు 
వుద్యోగాన్నే పరమావధిగా యెంచక తమ జీవితాన్ని 
(ప్రజోపయోగానిశై యెంతవరకు విని యోగించవచ్చునో 
అంతవరకూ వినియోగించిన ధైర్యశాలి, 

క లెక్టరుక చేరీపని చేస్తూవున్నప్పుడే పిశాఫురంరాజా 
వారిక శాశాలకౌన్సిలు సభ్యులుగానూ, కాకినాడ మునిసి 
పాలిటీసభ్యులుగానూ యొన్నుకోబడ్డ నంగ కేచాలు కాకి 
నాడ పెద్దలకూ, పిన్నలకూ వారిపైగల గారవభావాన్నివిశ 
దీకరిం చడానికి వారు వింఛనుఫుచ్చుకొన్న తరువాతకూడా 
20 యేండ్లు వరుసన మునిసిపల్‌ సభ్యులుగా వుంటూవచ్చి 
నారు, కొంతకాలం తాలూ కాబోర్టులోనూ, జిల్లాబోర్లు 
లోనూ సభ్యులుగా పనిచేశారు. ఇరిగేషన్‌ అడ్వయిజరీ 
బోర్లు పెసిడెంటుగావుండి (గామవాసులకు తో డ్పడుతూ 
వచ్చినారు, కాని, యీపనులన్నీ వొక యెత్తుగానూ, జిల్లా 
సంఘపు కార్యదర్శిగా చేసిన పనిని యింకొక యెత్తుగానూ 
భూడవలసివస్తుంది, యుద్ధసమయంలో యేర్చరుపబడ్డ 
మై)జు కం(టోలుపని కానియ్యండి, దవీణా| ఫీకాభార ప్రీ 


శీ దుగ్గిరాల నూర్య పకాళ రావుగారు 


యుల సహాయనిధి కానియ్యండి, పర పతినంఘాలకు సంబం 
ధించిన పని కానియ్యండి వారికీ యేపని యిచ్చినా 
చే దానిని కులంగా, జయ[(పదంగా నిర్వహించవల 
ఫించే.వీదసాదలకు చేతనైననహాయం చేయవలసిందే, 

సూర్య (ప్రకాశ రావుగారు నంఘన౦ంన్కరణం 
అంకే చెవి తెగ్లోనుకొంటారు. వకృత్వానికి పేరు 
పడ్డారు, హోన్య (ప్రనంగాలలో ఆరితేరిన చేయి, (వాత 
కోతలలో అనుభవశాలి, కీర్తిశీములైన గంజాం వెంకట 
రత్నంపంతులు, క్భ త్తివెంటి చే(రాజుపంతులుగార్ల 
అనంతరం గోదావరిమండల (పజాహీతజీవనభారం వారి 
మిదనే పడ్డది. వారి జాగరూకతవల్లణే పోలవరం 
జమిోందారుగారి ఫునక భాండాగారం టనవునుహోలుకు 
దక్కింది. రావుబహద్దూరు పెడా వెంకటా చలపతిగారి 
ఫురమందిరం [పజలవశం[కిందనే వుండడం జరిగింది, 
1ఉపకాశ రావ్రపంతులుగారు ధనవంతులు కాకపోయి 
నప్పటికీ తమ చేవయొక్క_ బరువును యితరులకు కలుగ 
నీయకుండా వ్యవహరించడమే కాదు, తమ భీవూ 
మొత్తాన్ని హితకారిణీ నమాజానికీ, మరికొంత సొ 
మ్మును 'రామచం[ద్రఫురం హైస్కూూలుకూ అర్చిం 
చిన పరోపశకారులు, 


265 


శ) కంచర్ల రామ్మబహ్మంగారు 


ఇందరు నివాసులు కంచర్ల (శ్రీ రామమూర్తిగారి 
ఫ[తులు, తమ ఆలోచ నాళకిక్కీ నంతసిద్గ 
పు[తులు ఆలోచనలకూ, కల్పనాళ కిక, స్వ స్పిద్ద 
మెన సామ క్య్యానికీ బందరుఆవరణ సరిపోక వారు 

య 
విశాఖపట్టణానికి వెళ్లిపోయారు, అక్కడ వర్తకము, 
కాంట్రాక్టుపనులు చేస్తూ అత్యల్ప కాలంలో సిరినంప 
దలనూ, చేరు ప్రఖ్యాతులనూ గడించి, విశాఖపట్టణం 
వారిలో ముందుకు (త్రోసుకొనిపోయారు, వా లెంత నిరా 
డంబరంగా కనుపించినప్పటికీ, సంభాషణ యెంత 
మృదువుగా వున్నప్పటికీ, విశాఖపట్టణంలో నేకాదు, 
చుట్టుపట్ల (పచేశంలోకూడా వారికి సంబంధంలేని పారి 
(గ్రామికసంస్థయే లేదని చెప్పవచ్చు. విశాఖపట్టణం 
[ శుడింగుకంపెనీ, విశాఖపట్టణం యె లెక్టి )క్కు_సప్తయి 
కార్పొ శేష, అనకాపల్లి యెలెక్టి)క్కు_ సప్లయి కార్పొ 
శేష, అం(ధ పీ మెంటు కం పెసీ, ఆం(ధ సినిటో౯ 
కంపెనీ, అంధ్ర ఫార్శకూటికల్‌ కర్మాగారము, చెన్నపురి 
యెనామిల్‌ కర్మాగారము, (పీమియర్‌ ఇక్ష్యూరెన్సు 
అండు బిల్లింగు సాసైటీ-యీలాటి సంస్థ లెన్ని టితోనో 
యా థి 

నంబంధంకలిగి, గొప్ప పారి[శామిక నాయకులుగా కీర్తి 


శీ కంచర్ల రామ బహ్మం గారు 


వహించివున్నారు, (శ్రీరామ వ్యవసాయ సంఘానికి అధి 
పతులై, వ్యవసాయాభివృద్ధికి తోడ్సడుతూ వున్నారు, 
చరకుతోటలను, కాఫీతోటలను ఆధునిక పట్జతులమిద 
వేయించి, పనిపాటులు లేని కార్మికులకు పనులు కల్పించి 
కార్మి కాభిమానాన్ని (ప్రకటిస్తున్నారు, చెన్న పట్టణంలో 
యనామిల్‌ కర్చాగా రాన్ని నెలకొల్పి నూతనపరి(శ్రమ 
లకు మార్గదర్శి త్వాన్ని వహిస్తున్నారు, 

రామ(బహ్మంగా రింకనూ యువకులు, వారి విగ 
హాం యెంత నిండయినదో వారి హృదయం అంత విశాల 
మయింది, వారి వ్యాపార మెంత బాహుళ్యమయిందో 
వారి దాతృత్వం అంత గాఢమయింది, ఏ సతఈ్మ్కా_ర్యానికి, 
ఏ [ప్రయోజనకర మైన వుద్యమానికి యిచ్చినా రహ 
న్యంగా, గుప్పెటినిండా, చిరునవ్వుతో, సంతోషకరమైన 
మనస్సుతో యిస్తూవుండే కోమలహృదయులు, 

హరిజననంస్క_రణం, చేవాలయ (పతిష్ట, నిరుద్యోగ 
పరిహారం, విద్యార్థులకు నహాయం-యిీిలాటి పనులం కు 
'రామ(బహ్మంగారు ముందుకు దుముకుతారు, పహారిజను 
లక్రై తాము కట్టించిన చేవాలయపఫు(ప్రతిష్టను గాంధీమహో 
త్లునిచేతనే జరివించుభాగ్యం రామ( బ్రహ్మంగారికి కలి 
గింది. బందరువారికి సహజమైన సాహసంతో, అనేక 


267 


విశాలాంధము 


పారి(శామిక సంస్థలతో నంబంధం కల్పించుకొంటూ, 
వ కార్యాన్ని (పారంభించినా దానిని జయ(పదంగా నిర్వ 
పిస్తూ, ఏ (ప్రజోపయోగకర కార్యం వచ్చినా డానికి 
ధారాళంగా తోడ్పడుతూ, పెద్ద వ్యాపారస్థులుగానూ, 
కర్యాగారాధిపతులుగానూ, పారి(శామిక నాయకులు 
గానూ, దేశహితె కాభిలాషులుగానూ, నిగర్వులుగానూ, 
దాతలుగానూ (ప్రసిద్ధి చెందిన కంచర్ల రామ(బవా సాగారు 
అధుని కాం(ధ్రు లందర కూ* నూర్లదర్శకులుగా వున్నారు, 


265 





ఖ్‌ 


i 


CRT 





యణమూరిగారు 


. 


త్ర శ్రనారా 


సి 


(శ్రీ అద్దేసల్సి సత్యనారాయణమ్యూర్తిగారు 
వైశ్యులు, గంగరాజుగారి దత్తపుత్రులు, వర్తకులు, 
ధనవంతులు, కాం|(7సుఅభిమానులు, బీదలకు అన్న 
దానం చేయడమంటేనూ, విద్యార్థులకు సహాయం 
చేయడమంశేునూ చాలా అభిమానం, తమ తండ్రి 
గారి పేరిట పాలకొల్లులో వొక ధర్భ్శసత్రం స్థాపించి, 
బీదలకూ విద్యార్థులకూ దాని (ప యోజనాన్ని విశేషంగా 
కలిగిస్తూ వున్నారు, ఇదిగాక పశ్చిమగోదావరి జిల్లా ఎడ్యు 
శేషనల్‌ కౌన్సిలుసభ్యులై విద్యాభివృద్ధిని (ప్రోత్సాహి 
స్తున్నారు, 
పాలకొల్లు భాగ్యానికి (పసిద్ధి చెందిన స్టే అనారో 
గ్యానికీ (ప్రసిద్ధి పొందింది, అయితే సత్యనారాయణ 
మూర్తిగారు మునిసిపల్‌ నభాధ్యక్షులైనప్పటినుంచిన్నీ 
యో అపఖ్యాతి చాలామట్టుకు లతోొలగిపోతూవ్రంది, విద్య, 
ఆరోగ్యం, ఏటివనతి, రోడ్డు మనూలాటి పనులన్నీ సత్యే 
నాశాయణమూర్తిగారి (శ్ర ద్ధకు పాతమైనాయి, 1981-వ 
సంవత్సరంనుండి వారు పోటీ లేకుండానే ఫుర పాలక 
సంఘాధ్యక్షులుగా ఎన్నుకోబడుతూ వున్నారు, వారి 
పలుకుబడినీ, కార్యో త్పాహాన్నీ (పజా వేమాభిలాషనూ 


ఇిశాలాం[ధము 

తెలుపుటకు లురా వొక్క నంగ తే చాలు, సత్యనాశరా 
యణమూర్తిగారు ప్రజోపయోగ కరమగు కార్యాలన్ని టికీ 
తో డ్పడుతూ, పాలుకొ లుకే కాకుండా చుట్టుపట్ల (పాంతా 
లకుకూడా ఆభరణంగా (ప్రకాశిన్తూవున్నా రు, 


210 


శ) చుండూరు సీతారామయ్యగారు 


ఇప్పటికి 20 'యేండ్రనుంచి 'ేశహి_తెక జీవనంతో 
సంబంధం కలిగిన (పసిద్ధ వర్తకులు, బహుళ మైన అను 
భవం కలవారు, దేశహి_తెక కార్యాభిలావి., బెజవాడ 
తాలూకా బోర్డుకు వైసు. పెసిడెంటు, పది హే నేండ్లు ముని 
సిపల్‌ నభ్యులు, వైసుఛేేర్ణను, (శ్రీ, భ్రమరాంబా మల్లి 
శేశ్ళర పుస్తక ఛాండాగారానికి అధ్యకులు, (శ్రీకన్య కా 
పర మేశ్వరీ అన్నన(శ్రానికి, (శ్రీ) కన్య కాపర మేశ్వరీ విస్సం 
శెట్టి వెంకటరత్నంగారి ఉన్నత పాఠ శాలకు కార్యని ర్యా 
హక సభ్యులు, వెంక కేశ్వర ఆయుర్వేద కళాశాల పాలక 
సభ్యులు, బెజవాడ స్పిన్నింగు మిల్లు డైరెక్టరులు, వర్తక 
సంఘానికి కార్యదర్శులు, “పెరికీడు దగ్గర బియ్యపుమర, 
"బెజవాడలోని వేరుసెనగనూనె మరలకు యజమానులు, 
ఖాయిదావనర్తకులు, వైశ్య (పముఖులు, 


(్రీ తూముగుంట్ల నాగరత్నంగారు 
గఏంటూరులో పెద్ద వర్తకులు, ఎన్నో బియ్యపఫుమర 
లకు, దూదిమరలకు, పొగాకు ఫ్యాక్టరీలకు యజమానులు, 
సాధారణంగా ఆ వూరిలో వారికి సంబంధంలేని (ప్రజో 
పయోగకర కార్యంగాని, సంస్థ గాని లేదని చెప్పవచ్చు. 
కన్య కాపర మేశ (రి చేవసానం, వె శ్య గురుకులా(శ మం, 
థి Qe 
నశ వ్యాయామ శాల, పీందూక ళెశెల మొదలైన 
సానికనంనల పాలక వర నభ్యులుగానూ, వరునన ఇరచె 
థు థి ౧ యా 
యెండ్లు మునిసిపల్‌ సభ్యులుగానూ వుండడమే వారి 
పలుకుబడికీ, (పజాభిమానానికీ నిదర్శనం, 
సుప్రసిద్ధమైన కుగ్గరు నైద్యాలయం, భ[దాచలం 
లోని కన్య కాపర మేశ్యరీ అన్నన్మత్రం, వైళ్యవిద్యాప్థల 
సహాయనిధి, దివ్యజ్ఞాన నమాజం, ెజ్‌ (కాన్‌ సొసైటీ 
—.యోలాొటివాటికి తోడ్పడే విషయంలో వారు ముంద 
డుగు వేస్తూ (ప్రజల ఆదరణకు పాత్రులై, నైశ్య(ప్రము 
ఖులలో ఒక్క_రుగా ఖ్యాతి కెక్కి వున్నారు, 





ముగుంట్ల నాగరత్నంగారు 


తూ 


త్రీ 


ఎ ఇట న్య 





థ్రీ కాకరపర్తి భావనారాయణగారు 


"బెజవాడలో మిల్లుస్ట్రోర్పుకూ, - సికిందరాబాదులో 
యం[తనంబంధమైన విికయ కాలకూ అధిపతు లైన భావ 
నారాయణగారు బెజవాడ వాసులకును, చుట్టుపట్టుల 
వారికిని చిరపరిచితులు, చారు వర్తకుళై నప్పటికీ తమ 
కాలాన్ని (ద్రవ్యనం పాదనకృ మీయందు మా(తమే గడుపక 
చేశీయవ్యవహోరాలలోనూూ, స్థానికవ్యవహో రాలలోసూ 
కూడా (శద్ధాభ కులు చూఫుతున్నారు, 

(శ్రీ రాశకేం[ద్రప్రసాదుగారు దేశీయ మహాసభాధ్య 
తులుగా బెజవాడకు వ చ్చినప్పుడుపారులపమయోన సాగ త్ర 
ప(తికను నమర్పించే గారవం వారికే దక్కి.ం౦ది. తరు 
వాత బెజవాడలో (ప ల్యేకాం్రనభ జరపవలసివ స్తే 
దాని సన్మానస భాధిపత్య భారం వారిమోద'నే పడింది. 
"బెజవాడమునిసిపాలిటీలో కాం (ైాసుపతు.పు (పతినిధుల 
సంఖ్య హాచ్చి, ఛేర నును యెన్ను కోవలసివచ్చి నప్పుడు 
సభ్యుల దృష్టి వారిమిోదనే (పసరించింది. వారు ఛేర ను 
ఫానమందుండిన మూడేండ్ల కాలంలోనూ స్థానిక నమన్యల 
(పాముఖ్యం హెచ్చి, (పజల కష్టసుఖాలు జా(గత్తగా 
పరిశీలింపబడుతూవ చ్చినాయి, 


18 


విశాలాంభము 

భావనారాయణగా రింకనూ వీన్నవయస్కు_లే, 
అయినా, తమ విద్యనూ, [దవ్యాన్నీ, శక్తిని బేశహి_తెక 
కార్యాలక్రై, బెజవాడయొక్క_ అభివృద్ధికై వినియో 
గిస్తూ కీర్తిప్రతిష్టలు గడిస్తున్నారు, 


274 


క 


రే 
వ 


సల 


న! 


ల 


తన 


ష్‌; 





యణగారు 


కౌరరపరి భావనారా 





డు 


(శ్రీ ఈదర వెంకటరావు పంతులుగారు 


వ్‌ళృపె తామహమైన భాగ్య మేమి లేదు, భాగ్య 
వంతులైన బంధువుల నహాయంకూడా లేదు. ఏలూరు 
పవరుచేటలో ఆచంట గోపాలకృష్ణయ్యపంతులుగారి 
యింట్లో ఉండి, మిషను హైస్కూలులో. చదువు 
కొంటూ, పేదరికపు కష్టాలన్ని అనుభ విస్తూ, శకివలం 
స్వయంకృషితో (ప్రాముఖ్యానికివచ్చిన వ్య_క్తి వెంకట 
రావుగారు, (ప్రారంభవిద్యి అనే మాసపత్రికను స్థాపించి, 
చిన్నచిన్న పాఠ్యపుస్తకాలు (వాయించి, వాటిని 
విద్యాధికారులచేత అనుమతింప జేయడానికి చెన్నపట్టణం 
చుట్టూ తీరుగుతూూ, నానాకష్టాలూ పడుతూ, ఎన్ని 
ఆటంకాలువచ్చినా ఉత్సాహంమా॥త్రం విడువకుండా 
పాతి కేండ్లు అనవరతపరి(శ్రమ చేసి తెలుగులో పెద్ద (ప్రచు 
రణకర్త అనే గారవం (ప్రతిష్టించుకొన్నారు, 
వెంకటరావుగారు పుస్తక(ప్రచురణ (పారంభం 
చేసిన రోజులలో తెలుగు పాఠ్యవ్లున్త కాలు రిక గ్నయిజు 
కావాలం#ే భగీరథ ప్రయత్నం చేయవలసివచ్చేది. వ 
హరిహరఅయ్యరుగారి చేరుతోనో ఏ మహమ్మదు 
హుస్సేనుగారి "పేరుతోనో (వాసి, వ మాళక్షిలన్‌ వంటి 


విశాలాం[ధము 


యూరోవీయన్‌ కంపెనీ అయినా [పచురిశ్చేనేగాని రిక 
గ్నయిజు కావడమ నేది అసాధ్యంగా ఉండేది, విద్యాధి 
కారుల అభిమానం పెద్ద కంపెనీల వైపు ఉండడంచేత 
(పతిమెట్టుదగ్గరా ఆటంకాలే వుండేవి, అయినా వెంకట 
రావుగారువూ[తం ఏమాత్రమూ నిరుత్సాహం పొంద 
కుండా పట్టుదలతో యీ అడ్డాలన్ని దాటి, ఆం(ధపాఠ్య 
ఫున్తక(పచురణలో ఆం(ధులకు ఒక స్థానాన్ని సంపాదించి, 
దానిని గట్టిచేశారు, 

పంతులుగారు కేవలము (ప్రచురణకర్తలుగావుండి 
(దవ్యార్ణ నపరులుగామా (త్రమే ఉండకుండా చేశ శేమం 
కర కార్యాలలో (పవేశిస్తూ పేదలకూ, అతిథి అభ్యాగ 
తులకూ శక్తివంచన లేకుండా సహాయంచేస్తూవుంటారు, 
వలూరుమునిసిపల్‌ సభలో చాలాకాలం సభ్యులుగా 
వుండి నగ రాభివృద్ధికీ పాటుపడ్డారు, ఆంజనేయ దేవా 
లయం, గోరతుణనమితి, అన్నదాన సమాజం, హిందూ 
యువజననంఘం, గాంధీ విద్యాలయం---యిాలాటి 
స్థానికస లల నిర్వహణంలో (ప్రాముఖ్యం వహించి, 
టక పోషణకు (ద్రవ్యసహాయంచేసి, "తాము చిన్నప్పటి 
నుంచీ ఉన్న ఏలూరు నగరాభివృద్ధికి తోడ్పడ్డారు, వారి 
(పజాసేవకు కృరడకొచిన్నాంగా ల వారిపేరుతో 


2176 


(శీ ఈదర వంకటరావుపంతులుగారు 


* వెంకటరావు పేటి అనే నగరభాగం నిర్హించారు, ఆ 
పీటలో వారు తమ నతీమణిపేరుతో ఒక (పాథమిక 
పాఠ శాలను స్థాపించి, విద్యాభివృద్ధికి ఫునాది వేశారు, 

ఆం(ధ్రచేశమంతటా ఉన్న తమ ఫున్షకవి[కశయశాల 
లలో విద్యావంతులైన యువకులకు పనిపాటులు కల్పించి, 
నిరుద్యోగనమన్యను కొంతవరకూ తగ్గింపజే స్తున్నారు, 
బాల్యంలో "పేదరికానికి ఆశయంగా ఉండిన వెంకట 
రావుగారు నేకు “వెంక[టామా (పెస్‌” అనే పెద్ద 
ము(ద్రాత.ర శాలకు అధిపతి, పెద్ద (ప్రచురణకర్ణ, ఆస్తి 
పరుడు. కేవలం న్వసామర్గ్యంతో పైెకివచ్చి యశోధన 
పరిపూర్ణులుగా ఉన్న వెంకటరావుపంతులుగారి జీవిత 
కథ ఆదర్శ(ప్రాయమైందన్సీ అనుకరణీయమైందనీ అన 
డంలో అతిశ యోక్సి వ్‌ మా(తమూ లేదు, 


277 


(శ్రీ భాగవతుల, (శీరాములుపంతులుగారు 

(రంగాయులకుగాని యివ్వని ఒక వుద్యోగాన్ని భార 
తీయులకు..__అందులో మన ఆం(ధులకు యిచ్చినార ౦కు 
అది నామాన్యవిషయం కాదు, (శ్రీరాములు పంతులు 
గారు బందరులో ఇంపీరియల్‌. బ్యాంకులో గుమాస్తాగా 
(పవేళించి, (కమంగా సూపరించుండెంటు ఆఫ్‌ అకౌంట్సు 
అనే బాధ్యతగల వుద్యోగాన్ని పొంది, అక్క_డనుంచి 
యింపీరియల్‌ బ్యాంకు 'యేజంటు అయినారు, ఈ యి 
వృద్ధికి కారణం (శ్రీ) రాములుపంతులుగా రిచ్చిన “లం 
డన్‌ ఇ్ర౯్సస్రిట్యూట్‌ ఆఫ్‌ చాంకర్పు” అనే ముఖ్య మైన 
పరీతయున్నూూ, పంతులుగారి న్వతని షు సామర్థ్య 
మున్నూ తప్పితే మరేమో కాదు, 

(శ్రీరాములు పంతులుగారికిపూర్వం ఈ పరీతులో 
కృ తార్ధులైన ఆం(ధులే లేరు. వారిదే దీనిలో మొదటి 
చేయి, బరంపురం, నంద్యాల, కుంభకోణం, బెజవా 
లలో పదమూడు నంవత్సరాలు ఏజంటుపదవిని ~~ 
నిర్వహించి, వేయిరూపాయలకుపెగా జీతం పుచ్చుకొని 
(పజల ఆదరణకూ, పె యు అధికారుల విశ్వాస గార వాలకూ 
పాత్రులైనారు, కృతులు (పస్తుతం ఫించనుపుచ్చు 
కొని మచిలీపట్టణంలో విశ్రాంతి తీసుకొంటున్నారు, 


న 
క 


ప ప ను ల, 


ను Es 


నలప న. 
pen 


ఫే 
శ, 
. 
జ 
:§ 


(1 
, 
3 
గ 


న్‌ 


న 


స న టు 


తననన 





. 


(శ్రీ భాగవతుల, (శీరాములుపంతులుగారు 

(దింగ్లేయులకుగాని యివ్వని ఒక వుదో్యోగాన్ని భార 
తీయులకు.__ అందులో మన ఆం[(ధ్రులకు యిచ్చినారం కే 
అది సామాన్యవిషయం కాదు, (శ్రీరాములు పంతులు 
గారు బందరులో ఇంపీరియల్‌ బ్యాంకులో గుమాస్తాగా 
(పవేళించి, [కమంగా సూపరింఠశుండెం ఆఫ్‌ అకాంట్సు 
అనే బాధ్యతగల వుద్యోగాన్ని పొంది, అక్క_డనుంచి 
యింపీరియల్‌ బ్యాంకు యేజంటు అయినారు, ఈ యభి 
వృద్ధికి కారణం (శ్రీరాములుపంతులుగా రిచ్చిన “లం 
డన్‌ ఇళ స్టిట్యూట్‌ ఆఫ్‌ బాంకర్పు” అనే ముఖ్య మైన 
పరీక్షయున్నూ, పంతులుగారి న్వతస్పిద్ధమెన సామర్థ్య 
మున్నూ తప్పి తే మరేమో కాదు. 

(శ్రీరాములు పంతులుగారికిపూర్భం ఈ పరీక్షలో 
కృ తార్గులైన ఆం(భులే లేరు. వారిచే దీనిలో మొదటి 
చేయి. బరంపురం, నంద్యాల, కుంభకోణం, బెజవాడ 
లలో పదమూడు సంవత్సరాలు వఏజంటుపదవిని చక్కగా 
నిర్వహించి, వేయిరూపాయలకుపెగా జీతం పుచ్చుకొని 
(పజల ఆదర ణకూ, య అధికారుల విశ్వాన గార వాలకూ 
పాత్వులైనారు. పంతులుగారు (ప్రస్తుతం ఫించనువుచ్చు 
కొని మచిలీపట్టణంలో విశ్రాంతి తీసుకొంటున్నారు. 


3 
33 
3 


FHT 


ee er TD 


స్ట 
శ ళ్‌ 


పేటల 
హై 
త 








శీ అరవ నారాయణమూరిగారు 


(శ్రీ అరవ తిరుపతిరాయ సోదరులు 
'కొాం(7సు అభిమానులు, వర్తకులు అయిన అరవ 
తిరుపతిరాయలుగారు రాజమ హేం[ద్రవర వాసులకు చిర 
పరి చితులు, బాబూరా జేంద్శ(పసాదుగారి రాశనంద 
ర ౦లో చేసిన వాగ్ణానానుసారంగా సుమారు పదివేల 
రూపాయలు వెచ్చించి ఫౌరనభలకున్నూ, వార్తాపఠన 
మునకున్నూ వినియోగించే వొక చక్కని భవనం 
కట్టించియిచ్చిన కాం(గెసు భక్తులు, 
వారిసోదరులు నారాయణమూర్తిగారు నిరాడంబ 
రులు.[పచారకులు, సుప్రసిద్ధ కాం(గెసు భక్తులు, బాలగం 
గాధరతిలకు మహాశయుని ఉప దేశామృతం పొందిననాటి 
నుండీ కొం(గసుసేవకులై , పివు టు మహాోతు ని శ్రివ్యవర్లం 
లోచేరి తమ యావ త్మా_లమున్నూ దేశహిితెక కార్యాల 
కొఆశేవినియోగిస్తూవున్న పూజనీయులు, ఉప్పునత్యా 
(గహంలోనూ, ఆతరువాతి సత్యా(గ వాంలోనూ అరవ 
వారికుబుంబంలోని స్రీ పురుషులందరూ యథాకోకినివాలం 
టీరులుగానో, (పచారకులుగానో సేవచేసి (ప్రభుత్వంవారి 
అతిధ(ం ఫచుకొన వారే, ఈ కో,న్సీ ప 
న న pan 
ప స స్తస్‌ క్క ర్యాలకూ, కాంట 
సుకూ పట్టుగొము లుగా వుంటున్నారు, 


శ బుద్ధ మహాలక్కీ గారు 

అనకాపల్లి తాలూకా గవరలకు వునికిపట్టు, వీరిలో 
వాలామంది వ్యవ సాయకులుగానూ, కారికులుగానూ 
వున్నప్పటికిన్ని తమ తెలివి తేటలచేతన్యూ అనుకూల 
వాతావరణంచేతనూ అక్క_డక్క_డ పైకి వచ్చినవారు 
కూడా లేకపోలేదు. ఈలాటివారిలో ఒకరు మహాలక్ష్మీ 
గారు, అనకాపల్లిశివారు గవర పాళెమునకు [గామ మున 
నబుగా తమ జీవితాన్ని (పారంభించి మెల్ల మెల్లగా అనేక 
గారవస్థానాలు ఆ(కమించివున్నారు. వరునగా యిరవై 
రెండు సంవత్సరాలు అన కాపల్లీ మునిసిపల్‌ సభ్యులు, 
రెండు తడవలు ఛర్శను, మూడుసార్లు పంచాయితీకోక్టు 
అధ్యక్షులు. ప న్నెండునంవ త్స రాలు విశాఖపట్నం 
తాలూ కాబోర్డు సభ్యులు, ఒకసారి జిల్లాబోర్డు నభ్యులు, 
గవరనంఘానికి అధ్యక్షులు, వారి (పోద్బలంవల్లనే గవర 
పాలెంలో ఒక (పాథమిక పాఠశాల, ఒక వైద్య శాల 
స్థాపింపబడ్డాయి. అయిదవ జార్టిచ[కవర్తి రజతోత్సవ 
సందర్భంలో వారు బహుమానం పొందివున్నారు, 


లు సు సు 


Herter, BER 





శీ ఈదర వెంకయ్యపంతులుగారు 


రామా అండ్‌ కంపెనీ యజమానులు, సుప్రసిద్ధ 
(పచురణక్షర్తలు, చాలాకాలం పశ్చిమగోచావరీ మండల 
విద్యానంఘ, ఏలూరు ఫురపాలక సంఘాలలో సభ్యులు 
గానూ హిందూ యువజననంఘుమునకు కార్యదర్శులు 
గానూ వుండి అమోఘసేవ చేసినవారు, చేస్తున్న వారు, 
చెన్న రాజధాని పాఠ శాలో పాధ్యాయుల మేనేజరుల నం 
ఘానికిన్నీ, పశ్చిమగోదావరి (పాథమిక పాఠ ఫాలోపా 
భ్యాయుల యజమానుల సంఘానికిస్నీ అధ్యతులై. వారి 
వారి హక్కులను జా(గత్తగా 'కాపాడుతూవున్న విద్యాభి 
వమూానులు, సారన్వత పోషకులు, సంస్క_రణాభిలాషులు, 
(ప్రజోపయోగకరమగు సంస్థలన్నిటితోనూ సంబంధం 
కలిగి ముందడుగు వేసే కార్యో త్సాహులు, విద్యాభిమా 
నులు, ఆం(ధాభిమానులు, 


U కొమ్మూరి కాశీవిశ్వనాధంగారు 


గుడ్‌విల్‌ అండ్‌ 50 పెనీ, స్ఫయిల్‌ అండ్‌ కంపెనీ, 
కాళీ అండ్‌ కో, శివాజీ అండ్‌ కో, __యీాలాటి కంపెనీల 
నెన్నిటినో ేపళ్లె, తెనాలి, గుంటూరు మొదలైన చోట్ల 
స్థాపించి వ్యాపారస్థులుగానూ, చేశహిితెక కార్యాభిలా 
షులుగానూ చేరుపడ్డయున కనాయకులు విశ్వనాథ ౦గారు, 
"తెనాలిలో వారికి సంబంధం లేని వుద్యమమూలేదు ; వారి 
నహాయంపొందని సత్కార్యమూ లేదు, వారు గోరక్షణ 
నంఘానికి కార్యదర్శులు, స్రీ ఫునర్వివాహన భకు కోశా 
ధిపతి, ఆంధ దేశ రైల్వే ప్రయాణీకుల నభకు పోషకులు, 
కాం(7సుఅభీమానులు, 





కీ శే టి. శివళంకరంగారు 





దివాకాబహాద్దూరు పి. కేశవపిశ్లెగారు, సి.వఐ.ఇ. 


చేశ వపిళ్లెగారు పందొమి దవ శ తాశ్రాంతయుగానికి 
చెందిన (ప్రజాహితజీవి, ఆయన గుత్తి డిప్యూటీ క లెక్టరుకచే 
రిలో అకుండరుగా తము జీవి తాన్ని (పారంభించి ప్లీడరు 
కావడం, ప్లీడరీచేస్తూ (ప్రజాసేవకు దిగడం, అక్కడ 
నుంచి శాసనసభ్యులు కావడం---యిదంతా అశేవియా 
'రాతుల కథలాగున కనివిస్తుంది, 
ప్లీడరుగావుండినప్పుడున్ను, శానననభ్యులైనత ర్వా 
తను తమ వాడియెన క లాన్ని, వాక్కు_నూ వీదల శేమా 
నిశై ధారాళంగా వినియోగించి అధికారుల గురునకు 
పిల్లెగారియంతగా యింశెవరూ పాత్రులు కాలే దను 
కుంటాను, రాయలనీమ[పజాహితజీవితానికి పిళ్లెగారు 
(పధానాచార్యులని చెప్పడంలో అతిశేయోకి "యేమి 
లేదు. ఇందుకే, కాలంమారినప్పటికీ కథ లెన్నో 
జరిగినప్పటికీ శేశవపిళ్లైగా రంకు (ప్రజ లెంతో భక్తి 
విశ్వాసాలను చూపుతూవుండేవారు, దురభిమానులగు 
అధికారులకు వారివలెనే అంకుశంలాగపన నున్న టి, శివ 
శంకరంగారు పిళ్లేగారి దయార్ల (హృదయాన్ని తెలుపుట 
కొక చిత్రకథను చెప్పుతూవుండేవారు, పిళ్లెగారు మర 


విశాలాం[ధము 


ణించడానికి కొంతపూర్వం యింటియం దొక పడక 
కుర్చీలో విిశమించియుండగా, వదో కాటుపడి రక్తం 
'కారుతూనున్న ఒక కోతి వచ్చి వారి యొడిలో కూర్చుండి 
నట్టున్ను, వారు దానిని బుజ్జగించి చికిత్సచేయించి పంపి 
వేసినట్టున్ను . చెప్పేవారు ! ఈ కరుణరన మే ఖైదీలకు వరి 
అన్నం సెట్టించుటకున్ను, అడవుల యిబ్బందులను తొల 
గించుటకున్ను వారిని ఫురికొల్పింది. విల్లెగారు యీ విష 
యాలకు సంబంధించి శాసనసభలో వాదించే రోజులలో 
(పభుత్వ(ప్రతినిధులు వారి నెట్లు పరిహానంచేసి వినరి 
కొట్టుతూ వచ్చినారో, చివరకు వాగే విళ్లెగారియం 'దెట్టి 
పూజ్య భావాన్ని (పకటిన్తూవచ్చినారోతలచుకొం కేఆశ్చ 
ర్యం కలుగుతుంది. బీదల కష్టసుఖాలను (గహించినవా 
రనియే ఫిజీ |బిటిష్‌ గయానా దీవులలోని భారతీయపరి 
స్థితులను పరిశీలించడానిక్షై నియమించిన సంఘంలో 
(పభుత్వంవారు వీల్లెగారినికూడా చేర ఏ వలసివచ్చింది. 
శేశవపిశ్లైగారు ధన్యజీవి. (పజాహీతజీవనంలో 
పొందదగిన మర్యాదలన్నీ పొందినారు. హిందూప(త్రికకు 
'లేఖకులుగా వుండి (పజల కష్టసుఖాలను నిర్భయంగా 
చర్చిస్తూవచ్చినారు, సర్‌ (ఫైడరిక్కు_ నికల్పక గారి మె 
(తిని సంపాదించి, ప్రజలలో సహ కారోద్యమాన్ని వ్యా 


284 


దివాకొ బవాద్దూరు శేళవపీశ్లైగారు 


పింప బేయడానినై కృవిచేశారు, కలనల్‌ అఆల్కాటుతో 
పరిచయంచేసుకొని అంటరానికులములవారి యభ్యు 
న్నతిశ్రై (శమించారు, 

"దేశమంతా జస్టిసుపార్టీ (పాబల్యానికి వశ మైవుం కే, 
పిళ్లెగారు (పెసిజెస్సీ అసోసియెష౯ా అధ్యక్షులై కుల 
తత్వ రాజకీయాలకు దూరంగానుంటూవచ్చినారు, అనంత 
ఫురం జిల్లాబోర్లుకు పదేండ్లు అధ్యతుస్థానమందుండి 
(గామాల అభివృద్ధి కెంతో తోడుపడ్డారు, గుడివాడలో 
జరిగిన కృష్ణామండలసభకు ఆధిపత్యం వహించి శైతు 
నమన్యలకు (పాముఖ్య మిచ్చినారు, త్‌ "మ్మి బేండ్లు కానన 
నభయం దుండి దరిద్రుల (పతినిధి అని అనిపించుకొన్నా 
రు. పోటీ లేకుండానే రెండుసార్లు శానననభకు డిప్యూటీ 
(వెసి డెంటుగా సియుక్తులయినారు, 

ఈ విధంగా యాభై యేండ్లు (పజాహితజీవి తాన్ని 
గడపి, అందరి ఆమోదాన్ని పొందిన యా (పజాసేవ 
కునిగురించి యెంత (వ్రాసినా తృ _క్తితీరదు, కాని వారు 
సాధించిన ఫారెస్టు కమిటీ, ఫారెస్టుకమిటీల నిరాణం 
యీ వ్యవహారాలను బీదలెన్న టికీ మరువ లేరు, ఆ నల్లటి 
డబుల్‌ (బెస్టు కోటు, "తెల్లని ధోవతి, దశీ.ణాది తలగుడ్డ, 
జరీవుత్తరీయం ధరించి, శాననసభయందు నిలబడి ఖైదీ 


285 


చిశాలాం[ధము 


లకు వరిఅన్నంపెట్టుమనీ, అడవియిబ్బందులను తొల 
గించుమనీ, పళ్లెటూళ్ల(పజయొక్క_ జీవితాన్ని సుఖ 
(పదమైనదిగా చేయుమనీ వాదిస్తూవుండిన శేశవపిల్లై 
గారికి తమ యావజ్జీవితమునూ వీడవారి సేవకై విని 
యోగించిన దివా౯ాబహద్దూరు శేశవపిశ్లై సి, ఐ, 9, 
గారికి మనదేశం చాలా బుణపడివుంది, పిశళ్లెగారు 
మృతజీవి, రాయలనీమ శేకాదు, ఆం[ధభూమి కంతకూ 
చిరన్టృరణీయుడు, 


286 


(శ్రీ ఆర్కాటు రంగనాథం మొదలియారుగారు 


(ిర్మా-టు రంగనాథం మొదలియారు ఆనీబిసెం 
టమ్మ యనుంగు బిడ్డడు. దివ్యజ్ఞానసమాజునికి చెందిన 
'తేజస్సంపన్నరత్నం, 1879 లో జన్మించి నై 9 స్తవ 
కశాశాలలోనూ, న్యాయక ళా శాలలోనూ పట్టము లంది, 
నాకరీలలో ఎన కెక్కివచ్చి, మనస్సులో ఉప్పొంగిన (పజా 
సేవాపరాయణత్యమున సర్క్మా_రుజద్యోగంలో ఉండుట 
శృంఖల మనుకొని ముప్ఫయియారవ యేట డిస్టీక లెక్టరు 
పోో డాకు రాజీనామాయిచ్చి వేసిన త్యాగపరాయ 
ణుడు, మానవసేవశై సర్వస్వాన్నీ అర్పించడానికి సిద్ధ 
పడిన యీ పురుషుడు ఆనీబిెసెంటమ ఖ్రతోగూడ 1917-వ 
సంవత్సరంలో రాజకీయరంగంలోకి (పవేశించి హోమ్‌ 
రూలులీగు కార్యదర్శి, ఆం(ధమహోన భాధ్యముడు, భారత 
స్వ రాజ్యనమా వేశానికి అధిపతి యైనాడు, తరువాత ఎన్ని 
పదవులనైనను అలంకరించాడు, అఖిలభారత కాం్రాసు 
కమిటీసభ్యు డైనాడు, మ(ద్రాసుశాననసభలో బశ్లారెజిల్లా 
(పతినిధిగా ఏర్పడి 1996-28ల మధ్యను మం(తొయె పని 
చేశాడు. (ప్రజలలో కలిసిమెలసి తిరిగి వారిగోడు విచా 
రించి తన చేశ గైనంతవరకూ పోరాడి మేలు చేయునట్టి 


విశాలాం[ధము 


సేవాన్యరూవి యితడని బశ్లారిజిల్లావా రాయనను పూజి 
సారు. రాయలసీమలో కలిగే మోమములనుగురించి 
రంగనాథం మొదలియారు ఉపన్యసించాడా కంట నీరు 
జలజల రాలవలసిం బే. అంతటి హృదయమార్లవం రల 
వాడు కావునను, రివిన్యూలోడిప్టీక లెక్టరు పనికూడ చేసిన 
వాడుకానునను ఆయన (పజలకు చేయదగిన ఉపకార 
మార్ధాలను తెలిసి తామనివారణ, తకావీవ డ్తీల కొట్టి వేత, 
త కావీఅప్పులకొట్టి వేత, నిటివసతుల కల్పన, శిస్తుముజ రా, 
కోఆపశేటిను సొసైటీల ని ర్భాణనిర్వహణం — ఇత్యాది 
విషయాలలో పరులకంటికి బడని పరమనిప్కావుసేవ 
చేస్తూవుండినాడు; చేయగలిగినాడు, 

కోఆప లేటివు ఉద్యమమం కే ఆయనకు పరిపూర్ణ 
విశ్వాసం, పంచాయతీ ఈద్యమంలోనూ అంతే. అనంత 
ఫుర ంజిల్లాకోఆప రేటివ్ర కాన్ఫరెన్సు (1922), [దోణాచలం 
కోఆపశేటివుకాన్ఫరెన్సు (1925), ఆంధ్రా (పొవిన్షియల్‌ 
కోఆప రేటివుకాన్ఫ రెన్సు (1928), ఈరోడుఅర్భ౯కోఆప 
"రేటివుసాసైటీలకాన 'రెన్సు (1928), ఉత్తరార్కాడు 
జిల్లా కోఆప రేటివుకాన్ఫరెన్సు (1988)___ఇన్నిటికీ అత 
డధ్యముడై వుండినాడు, |ప్రొవిన్దియల్‌కోఆప రేటివ్రయూని 
యనుకు ఉపాధ్యక్షుడు, తాను మం|త్రిగావున్న ప్పుడు 


88 





జస al 
శి . 
ట్‌ 
న . న్‌ 
పథ 
గ్‌ న్‌ 2 
జ న నన 
శ 
= య 5 a) 


శ్రీ ఎ. రంగనాథ ముదలియారుగారు 





శ రంగనాథం వెందలియారు గారు 


కోఆపశేటివుసాసైటీల స్థితిగతుల విచారణకు (ప్రత్యేకము 
టవున్సెండునంఘాన్ని నియమించి ఎక్కువ పరి(శ్రమ 
చేసినవాడు, 1924 లో పంచాయితీల మహాననూ వేశా 
నికి (పెసిడెంటు, బళ్లారి జిల్లాలో పంచాయితీలస్థాపనకు 
మూలపురుషుడు, మంత్రిగా వున్నప్పుడు తన జీతంలో 
విశేషభాగం కర్చు పెట్టి (గ్రామఫునర్ని రా స్రణ కార్య (క్రమం 
చేయుంచినవాడు. (గామపరి(శ మలమోద నహజంగాశే 
అభిమానంకలవాడు, న్య చేశీఉద్యమపకు పాలి.తన మంత్రి 
తంలో (ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని నియమించి, ఆ 
రాజధానిలో జిల్లాజిల్లాలోనూగల చేతిపనులను స్వే 
చేయించినాడు, అడే నేటికిని చాలాఉపయుక్షమైన రిపో 
ర్జుగా పరిగణింపబడుతున్నది. 

సెమనుకమివను మద్రాసుకు విజయం చేసినప్పుడు 
గవర్నరుతో గట్టిగా విభేదపడి ఆనాడు డిప్యూటీక లెక్టరు 
వనికి రాజీనామ యిచ్చిన స్లై తర్వాత మంతి త్వానికి 
కూడా రాజీనామా యిచ్చినారు, నిరాడంబర జీవి, (పజా 
భీమాని. హొనపేటలో యిటీవల చక్కెర పరిశ్రమను 
'నెలకొల్పినారు. తిరుపతి 'దేవస్థానపు కమిషనరు పనిచేసి 
మొన్న మొన్న నే ఇవాలించుకొ న్నారు .రాయలనీమనిరా జతే 
లలో ఒకరుగా తరతరాలవారి చేతనూ జ్జ _ప్రియందుంచు 


కోబడుతారు, 
19 


దివాకాబహద్దూరు, 
సర్‌ రఘుపతి వెంకటరత్నంనాయుడుగారు 
అప్పట్లో బందరుమునిసిపాలిటీ సభ్యులు, ఇండ్ల 

పన్నులను నిర్ణయించడానిశై_ నియుక్తులయినారు, ఈ 
కార్యాన్ని నిర్వహించే నందర్నంలో ఒకనాడు ఒక 
యింట్లో (ప్రవేశించి “యెవరండీ” అని హెచ్చరించారు, 
ఈ మాటలను విని లోపలనుండి ఒక శ్రీ వచ్చి వారిని 
చూడడంతోనే సిగ్గుపడి, తలుపుచెనక నిలబడింది, 

“ఈ యింటి యజమానులు ఆువరనూ 2౨? 

కక వన్డే అయ్యగారూ, ప 

“మా వృత్తి యేమిటి? ”” 

జవాబు లేను, 

“మోది యేకులం? యెట్లాగున జీవి స్తున్నారు 2”? 

“ ఏమని చెప్పేది తండ్రీ ? దిక్కుమూలిన వేశ్యాకు 
లంలో పుటి శరీరాన్ని అమ్ముకొని ఒక రోజున తిని, ఒక 
నోజున తినక కాలం గడుఫుకొంటున్నాం, ఈ పాడుపనిని 
మానుకొండామా అంక యింకో ఆధారం లేదు. అని 
కన్నీరు కార్చింది, 

* వేశ్య అనే శబ్దం వినబడి, అకన్నీటి బొట్లను చూడ 
డంతోనే వెంక టరత్నంనాయడుగారు కొయ్య అయి 


శీ వంకటరత్నంనాయుడుగారు 


నారు, ఇంటిపన్ను సంగతి పోయింది; ఈ కుల స్రీలకు 
నంఘం చేస్తూవున్న అపచారం (పత్యత.మై హృదయం 
నీరయిపోయింది, తల యెత్తకుండా యింటికి వెళ్లి ఒక 
కుర్చీలో చతికిలబడి, యీ పతిత సోదరీమణులను వుద్ధ 
రించడం యెట్లా అనే జిజ్ఞానలో పడ్డారు, 
నాయడుగారికి [పియమైన, విశ ననీయమైన, ఆంత 
రంగికమైన శిష్యులంటూ వుంకు విశేషంగా బంద 
రులోన్తే వున్నారు, గురు శిష్యులంతా ఆ నాటి సాయం 
కాలం నమా వేశమై యీ సమస్యను చర్చించి అంతట 
నుంచి బోగంమేశాలను చమూడగూాడదనీ, వాటిని 
(పోత్సాహపర చరాదసి నిశ్సయించుకోన్నారు. ఈ(ప్రమా 
ఇణాలను చేసుకొన్నది వేశ్యలను అవమానపర చడానికి 
కాదు; వారిని అనహ్యాంచుకోని బహిపష్క_రించడాని 
శిన్ని కాదు. అట్లా నంఘంలోనూ, యిట్లా వీరలోనూ 
యీ వృత్తియొక్క_ నీచత్యాన్ని (గ్రహింప చేయడానిశే 
ఆ నిరోధమార్హాన్ని నిర్ల యించుకొన్నారు, నాయడు 
గారియొక్క_, వారి శీష్యవర్లంయొక్క_ వాగమృతభధార 
యా నమన్యయొక్క_ ఆందోళనకు వినియోగింపబడినం 
తగా యింకేదానికిన్నీ వినియోగంకా లేదు, (ప్రజలో, యీ 
శుల (స్ర్రీలలో ఆళ్ళ విచారణను రీశెత్తించారు, చివరకు 


291 


విశాలాం[ధము 


నాయడుగారికి (శ్రీ) పిశాపురంమహాోరాజావారి పరిచయ 
భాగ్యం కలిగినత ర్వాత గాని యీ సమస్య సరియిన 
పరిప్కా_ రానికిరా లేదు. పడుపుజీవనానికి బలికావలసిన 
యెందరో బాలికలను (ల్లీ మహారాజావారు వివాహ. 
ధర 0లో (ప్రవేశ పెట్టి కులోద్ధర ణకు దారిచూవినారు, 

నాయడుగారి యిష్ట దైవం పతితపావనమూర్తి, అ' 
నాధ చబాలబాలికలలోనూ, హరిజన బాలబాలికలలోనూ 
యీ దైవాన్నే చూస్తూవుంటారు, వారి హృదయాన్ని 
యావత్తూ యీ పతిత పావనమూార్తి ఆ క్ర మించుకొన్నాడు. 
ఒక రోజున నాయడుగారు చెన్నపట్టణంనుంచి రె లులో 
(పయాణంచేస్తున్నారు. రైలు పొన్నేరిస్తేషను చేరింది. 
“నాయనా, దిక్కు_ లేనిపిల్లలం. అన్నం లేదు, చాబమ్యా. 
ఒక దమ్మిడీ యివ్వండి అమ్మగారూ *”” అని అడుక్కు. 
పోయిన కడుపులను చూఫుతూ, యెవరో నలుగురు అడు. 
పిల్లలు స్రేషనుకటకటాల మధ్యనుంచి యెండిపోయిన 
తమ చేతులను చాచి దీనాలాపం చేస్తున్నారు, ఈవూ. 
టలు నాయడుగారి చెవిలో పడ్డాయి. దగ్గరకు వెల్లినారు.. 

క్‌ ఎవరమ్మా, మిరు * 

“ దిక్కు లేనివాళ్లం బాబయ్యా, *” 

“ఏకులం మిది!” 


293 


శీ చంకటరత్నం నాయుడుగారు 


66 తెలియ దయ్యగారూ, 7 

ఈ అడుపిల్లలలో పెద్దదానికి 68 యేండ్లు, ముస్ట్రీ యెత్తి 
చేల్లలను పోపి.సూవుంది. వ చెట్టు[కిందనో వడక. ఒక గుడ్డ 
పీలిక మానాన్ని కప్పివుంది, అన్నం లేక యెముకలగూడు 
బయటపడింది. ఆనాడు తిరిగి ఈ పిల్లలలో పతిత పావన 
మూర్తి (పత్యక్షుమయినాడు, ఈ పిల్లలను వుద్ధరించడం 
యిట్లా అనే ఆందోళన (పారంభమయింది, ఆ వేదనతో 
చెన్నపట్నంచేరి, తమశిష్యులు, లాకాలేజిలో విద్యా 
గులు, కొమాంనూరి వెంక టరామాచార్యులుగారిని 
రప్పించి, యా వృత్తాంతం తెలిపి “తాతయ్యా, సీవు 
వెంటనే పొన్నేరివెళ్లి, ఆ చెట్టు క్రింది పిల్లలను మేజస్ట్రేటు 
గారిదగ్గరకు తీసుకొనిపోయి, వాళ్లచేత చన్లేటుమెంట్లు 
య A) య౧ 

యిప్పించి, యిక్క_డకు తీసుకొనిరా”? అని పంపినారు, 
గురువు అజ్ఞ్యాపకారం రామాచార్యులుగారు ఆ పిల్లలను 
తీసుకొనివచ్చినారు, నే, నాయడుగారు శికిందా 
బాదులో మహబూబుకాలేజిలో వున్నారు, ఇంట్లో 
య 

మానే, మునలితల్లితప్ప యింకొకదిక్కు. లేదు, ఈపిల్లలను 
యేమి చెయ్యాలి అనే ఆందోళన బయలుబేరింది, చివ 
శకు మురంనా కన పద్ధతిని, వొక కై గ న్రవరతుణ 
శాలలో తమఖర్పుమిాద మూడేండ్లు వుంచవలసిందని 


293 


విళాలాం[ధము 


ఆ పిల్లలను అప్ప చెప్పారు. కాని యింతటితో యీ 
అనాధ బాలికారతుణనమన్య యెట్లా పరిష్కా_రమయి 
నట్టు? దేశంలో యోీలాటిపిల్లలు యెందరోనున్నారు. 
కై )_స్తవులపరం చేస్తే వారు మతం మారుస్తారు, ఉంశే, 
ఆం[ధ చేశంలో ప్రత్యేకంగా వొక శరణాలయం వుండాలి, 
అనే ఆందోళనతో చాలాకాలం చాధపడుతూవచ్చినారు, 
చివర కీ ఆశయమున్నూ శీ విఠాఫురంమహారాజూవారి 
అనుగహంవల్లనే నెరవేరింది, కాకినాడలో దివ్యమైన 
థర గాలయాన్ని స్థావించి, యెందరో పిల్లలను పెంచి పెద్ద 
లను చేస్తున్నారు (శ్రీ మహారాజావారు, 
నాయడుగారుచిర కాలం ఆచార థ్రఖ్ఞానమందున్నారు 3 
విద్యార్థులను వారువశం చేసుకొన్నంతగా యిం కవ్వరూ 
చేసుకోలేదు, వారి వుపబేశాలను విన్నవారున్ను, వారి 
దగ్గర చేరి వారి పరిచయ భాగ్యంగలవారున్ను తమకు 
తెలియకుండానే మార్చి కేయబడుతూవచ్చినారు, ేక్సు 
పియరు పాఠం చెప్పడంలో పెట్టింది పేరు. ఆయన క్లాసులో 
వుండినంతకాలమున్నూ వుపచేశకదృష్టితప్పితే వుపా 
ఛ్యాయదృష్టి లేనేలేదు. ఆస్తికబుద్ధి, మానవుని పై (పేమ, 
లోకకల్యాణమందు విశ్వానం ఎ యాలాటి వుత్క్బృష్టా 
దర్శాలను బోధిస్తూ వుండేటప్పుడూ, స్రీలకు జరిగోఅన్యా 


294 


శీ వంకటరత్నంనాయుడు గారు 


యాన్ని గురించి, మానవుని హక్కులనుగురించి వుపన్యసిం 
చేటప్పుడూ గంటలు నిమిపాలులాగున సాగిపోతూ వుం 
డేవి, ఆయనకు వచ్చినన్ని లోకోక్తులూ, పిట్టకథలూ 
యిం"ెవరికీ రావు, వీటిద్వారా నవరసాలు వెలిగిస్తూ 
వుండేవారు. ఆయన నంభామీస్తూవుంకు యీ లోకాన్నే 
మరచిపోతాం, జీవితం వొకవిధమైన వినోదంలాగ తోచే 
టట్టు చేసేవారు. ఆయన వాత్సల్యం, సుహృద్భావాలవల్ల 
అకర్షింపబడనివాడు లేడు, (పిన్సిపాల్‌ అనే అధికార భావం 
తోకాదు, న్నే హితుడులాగ, బంధువులాగ నరినమానంగా 
మాట్లాడేవారు. ఆ మహాపురుషునియందు హాస్య రన 
మున్నూ వెల్లివిరున్తూనుం డేది. ఒకనాడు విద్యార్థుల పరీకుకు 
సంబంధించిన సమాధాన ప(తికలకట్టను మోసుకొని పోతు 
న్నారు. చారిలో ఒకవి ద్యార్థి కనువీంచి “ఏమండీ మేస్థరు 
గారూ! ఇంత గాడిదబరువును మోసుకొని పోతున్నా 
"లేమి ” అని అన్నాడు, * ఇది గాడిదబరువుకాదు అబ్బా 
యీ, వభైగాడిదలబరువు”” అని నవ్వుతూ నే నమాధానం 
చెప్పినారు, 

అక్క_డ రాజమహేం[ద్రవరంలో కందుకూరి వీరేశ 
లింగం పంతులుగారున్నూ, యిక్క_డ బందరు కాకినాడ 
లలో రఘుపతి వెంకటర త్నం నాయడుగారున్నూ నలభై 


295 


విళాలాంధము 


సంవత్సరాలు చేసిన నిరంతరపరి[(శ్రమవల్ల, వుపచేశాల 
వల్ల, వాతలవల్ల అంధులలోసంస్క్రరణోద్యమం పాతుకు 
పోయింది, ఆం[ధయువకులలో స్వాతం[త్యవర్తనం, “నీవా 
భిలావు, ధర్మానురాగం వుద్దీపించాయి, వేదకాలంలో 
(బ్రాహ్మ ఇతరుడగు సత్య కాముడు మహర్షి, ఆచార్యుడు, 
వుపచేశకుడు అయితే మనకాలంలో రఘుపతి వెంకట 
రత్నంనాయడుగారు మహర్షి, ఆచార్యుడు, వుప చేశ 
కుడు అయి దేశీయుల కొక నూతననం బేశాన్నీ, ఆద 
ర్భాన్నీ (ప్రసాదించారు, (శ్రీవిఠావురం మహారాజూవారి 
అను[గహంవల్ల, సేవాభిలాషవల్ల (బ్రహ్మ ధర్మోప దేశకు 
లనీ, ఆదిమాం(ధుల అభ్యున్న తిఅసీ, కళావంతుల వివాహా 
ములసీ, అనాధశరణాలయములసీ కలవరిస్తావచ్చిన 
కార్యక్రమానికి కార్యరూపాన్ని ధరింపజేస్తి కడచిన నం 
వత్సరం తమ యిష్ట వైవమయిన పతిత పావనమూర్తిలో 
లయ మెనారు, 


296 





ఉడుగారు 


నాయు 


టరత్నం; 


ఇ 
ఎ 


ఆర్‌. వెం 





దేశభక్త కొండా వెంకటప్పయ్యపంతులుగారు 


దేశభక్త కొండ వెంకటప్పయ్యపంతులుగారు 
ఇప్పటికి నలశాయేండ్ల (క్రిందట ఆం(భులలో మన 
చేకోన్నతిశై పనిచేద్రా మనుకొనే విద్యావంతులు తక్కు 
చ, రాకపోకలకు వనతులు తక్కువ. ఒకరి నంగతు 
లొకరు తెలుసుకొనేందుకు వారాప(తికలు తక్కువ, 
అన్నీ తక్కువగా వుండేకాలంలో శెడించి హనుమంత 
రావుపంతులు (ఇప్పుడు రావ్రబహద్దూరు), కొండ వెంక 
టప్పయ్యపంతులు (ఇప్పుడు టేశ భక్త) గార్లు కృష్ణా 
జిల్లానంఘం, కృ స్తూ జిల్లాన భ, కృష్ణాపత్రిక, నంచార 
కార్యదర్శి ౧౮ ద్వారా గావించిన కృ వ.యొక్క_ 
ఫలితంగానే, వికానంగానే యిప్పటి మన రాజకీయ 
జీవితాన్ని యెంచవలసివుంటుంది, కృ లూ జిల్లాలో జరిగి 
నంత (పబోధం మరి యెక్క_డా జరుగలేదు, 
ఆరోజులలో యెక్క_డనో దూరంగా మారు 
మూలనున్న వెల్లటూరువంటి (గామంలో జిల్లానభను 
జరుపాలం కు జిల్లానంఘాధికారులు చాపలు, కూరలు, 
వంట కాబా సులు, దసా వేజులతో కొంతదూరం బండి 
మోద, మరి కొంతదూరం పడవమోద, మిగిలినది కాలి 
మోద నడి వేనవిలో (ప్రయాణం చేయవలసివన్తూవుం డేది, 
(పజలు అజ్ఞానులుగాను, (పభుత్వం నిరంకుశంగాను, 


కెట్ట An 
Org 
pg 
fie 
vi ళ్‌ 


పి 
w 
మ 


ses 
ji 
శ le 
ips 
Wie ars 
A a 
(లలి 
న్‌ు! 
1 లె 
వ 
పస 


fr 
(౪ 


ళా కై శాశిలాములు రక్కు_వగాను వున్న కాలంలో 
మై రుజ్దకున్నూ శమ శాలాస్నీ, తమ (ద్రవ్యాన్ని విని 






“రి, నున రాజకీయాలను ఫలవంతం చేయ డానిశై , 


(తు బానులలోనూళనజ్ఞానాన్ని వ్యాకీంవ జేయడానిశై , 


చేసిన కృమికిన్నీ, పడిన (శమకున్నూ కృషస్ణామండ 
లమేకాదు, ఆం|ధచేశం యావత్తూ బుణపడివుంది. 
వెంక టప్పయ్యాగారు మొదటనుంచిన్నీ నుేకులు, 
(పజానురాగులు, మితవాదములుగా వుంటూవచ్చినా 
గాంధీమ హాత్సుని వ్రద్యమానికి యికరులంతా ఆహుతు 
లైన ప్లే వారున్నూ ఆహుతులైనారు, అదాయంవచ్చే 
ప్లీడరీపనిని మానుకొని ఒక అడుగును కోర్టులోను, 
యింకొక అడుగును బయటను పెట్ట లేదు. సేలం ధోవ 
తీన్మి నిగనిగలాడే ఆ నల్లటికోటును పార వేసి లోపల 
మల్లుగుడ్డనూ బయట ఖద్దరునూ ధరింపలేదు. గృహ 
బాధలు తీవరూపాన్ని ధరించి అడ్డంనచ్చేటట్టుగా 
వున్నా, "దేశం వైపు చమూాచినారుగాని యింటివైఫు చూడ 
లేదు. ఈ సంకల్పంతో, యీ నిశ్చయంతో రాజకీయ 
పరి[వాజకులుగా మారినారు, అం[ధ బేశం ధిన్యమయింది. 
ఆంధధ్రులలో రాజకీయ(ప్రముఖులు "లేకపో లేదు, 
కాని యీ అందరిలోకంకి వెంకటప్పయ్య గారిలో 


298 


(శీ వంకటప్పయ్యపంతులుగారు 


ఒక విలతుణమైన వర్తనం కనిపిస్తుంది. అంగ్రవిద్యా 
వంతులు ఆం[ధభాషలో (వాయడం, వుపన్యసించడం 
పరువుతక్కువగా యెంచే రోజులలో (ప్రసిద్ధి 'తేజాలని 
కృషస్ణాషగ్రికను నిర్వహించారు, మండలనభలలో రాజ 
భాషకు బదులు ఆం(ధంలోనే నుపన్యసిస్తూవచ్చి నారు, 
(గామవాసులకున్నూ ఆంగ్లవిద్యావంతులకున్నూ 
నహచర్య తక్కునగా వుండే కాలంలో (గామాలను 
దర్శించి, అక్క_డివారల సమన్యలను (గహించి, [గామ 
పునరుద్ధరణకు దారిచూపారు, అం తే కాదు, కృష్ణామండల 
రాజకీయాలను నడ'ేటప్పుడుగానీ, _గుంటూరుచేరి 
కాం(7ాసుకు ఆహుతులై కదురు తీసుకొని (గామాల 
వెంట బయలుదేరినప్పుడుగానీ వారి మనస్సును యెంత 
శోధించినా వారు నాయక త్యానికీ, ఆధిక తేక, (పాము 
ఖ్యానికీ పెనగులాడినట్టు కనపడదు, ఇతరులను నాయ 
కులనుచేసి తాము అనుచరులైనారు. రాజకీయాలను 
మానవసేవకూ, మానవకల్యాణానికీ సాధనంగా యెంచి 
(శమించారుగాని న్వ(ప్రయాజనానికీ, న్వలాభానికీ విని 
"యోగించ లేదు, 

వెంక టప్పయ్య గారు రాజకీయాలలో (పజవల్ల పొంద 
వలసిన గారవాలన్నీ పొందినారు, (ప్రజాసంస్థలయందు. 


299 


విశాలాం[ధము 


వహింపవలసిన పదవులను న వహించారు, 
ఆంధ్రమహాసభ అధ్యక్షులు, ఆం ధశాస్టీ /యశాం[గను 
కమిటీ అధ్యత్షులు, అఖిలభార తకాం(ాసుక మిటీ అధ్య 
యులు, ఆం[ధరాష్ట్ర్రంలో అఖిలభారతవడకునూలు 
న౦ఘ [పతినిధులు, అఖిలభారత కాం గ₹సుమహానభ 
ఆహ్యానసంఘాధ్యక్షులు, చెన్న పురి శాననన భానభ్యులు- 
లురాలాటి పదవు లెన్నో వహించారు, గాంధీమహాత్సుడు 
అం(ధచేశంలోనంచార ంచేయవలసివచ్చి నప్పుడు ఆకార థ్‌ 
భారాన్ని నిర్వహించే గౌరవం వారిశే కలిగింది, ఎక్కడి 
గుంటూరు, ఎక్కడి గురువాయూరు? అక్కడ 
యేదో చేవాలయ( ప్రవేశ సంబంధమైన సత్యా(గహం 
(పారంభ మైనదం కే యిల్లువదలి అక్కడ దూూకినారు, 
మాం కుగూ - షెము ఫర్డుసంస్క_ర ణల నంబంధ మైన 
యెన్నికలను అమోదిం చగూడదం కే నడుముకట్టి వూరూ 
రా తిరిగినారు, ఇక పెదనందిపాడు వుదంతాన్ని తడవ 
వలసినప'నేలేదు, అది చరి_తాత్మకమయింది. 

వెంక టప్పయ్యగారు అఆం[ధంలో మంచివక్త, (వాత 
లో అనుభవజ్ఞుడు, మాలిన్యం యెరుగని రాజనీతిజ్ఞుడు. 
"బేశానికై సర్వమూ అర్పించిన భక్తుడు. వెంకటప్ప 
య్యగారికి సాటి వెంక టప్పయ్యగా శే, 


300 


థ్రీ వరహాగిరి వెంక టజోగయ్యపంతులుగారు 


గంభీరమైన విగహం, ఆరోగ్యమైన కరీరం, తడవు: 
కోని విషయసామ(గి, కంచువంటి కంఠం, అనర్లళ మైన 
వాగ్ధార, అ(ప్రతిహత మైన స్యాతం|(త్యం గల జోగయ్య 
పంతులుగారిని చూన్తే మనస్సు పొంగిపోయేది. వయో 
భారంవల్ల నడుమువంగిపోతూవున్నా , (ప్రాత కాలపు రాజకీ 
యాలకున్నూ ఆధుని కాభి(పాయాలకున్నూ స్పర్థ ఏర్ప 
డినా వెనకపడక చేశోపయోగకార్యా లన్నిటిలోనూ 
ముందడుగు వేస్తూ నడచిన రాజనిలిజులు, 

జోగయ్యపంతులుగారి కే కాదు, వారి కుటుంబం 
లోనివారందరికీకూడా భారత చేశమంశునూ, ేళ'సీవ 
అం నూ అధిక భక్తి, అఖండానురాగం, వారియింట 
(స్రీలుకూడా స్థానిక సంస్థలలోసూ, వాననన ఛభలలోనూ 
(ప్రవేశించి, 'దేశ(శ్రేయానికి పనిచేసేవారుగా వున్నారు, 
స్వజనంతోనూ, అతిఖిఅభ్యాగతులతోనూ కిటకిటలాడు 
తూవ్రంటుంది వారిగృహం యెప్పుడున్నూ , 

జోగయ్యపంతులుగారు వృత్తిలో న్యాయవాదులు; 
బరంపురంజిల్లాకోోర్టులో (ప్రాక్టీసు ప్రారంభించి (క్రమంగా 
బార్‌ అసోసియేషక్యపపెసిడెటు, పబ్లిక్‌ (ప్రాసిక్యూటరు, 


విళాలాం[ధము 


అడ్యొకేటు అయినారు. తరువాత లండనువెళ్ళి (వీవీ 
కోన్సిలుఎదుట చిన్నకిమిడికేసులో వాదించి, తమ 
'అద్వితీయ(పతిభను వెల్లడించి, గొప్పన్యాయవాది అనే 
కీర్తిని (పతిష్టించుకొన్నారు, ఆ రోజులలో ఏవ పెద్దశేసు 
వచ్చినా వారిదగ్గరకు రావలసించే. జమిందారులంతా 
వారికాతాదారులే, కాని ఉదారహృదయులూ, ధైర్య 
శాలీ కావడంచేత తమ 'ేశహితైకజీవనానికిన్నీ, పబ్లిక్‌ 
(ప్రాసిక్యూటరుపదవికిస్నీ వర్పడిన స్పర్గలో (ద్రవ్యంకంక 
(ప్రజాసేవనే (ప్రధానంగా (గహించి, (ద్రవ్యార్దనకు ఉపక 
రిన్తూవచ్చిన ఆ పబ్లిక్‌ (ప్రాసిక్యూట రుపదవిని అమాంతంగా 
(త్రోసి వేసిన ధైర్యశాలి. 

జోగయ్యపంతులుగారి చేశహిితెకజీవనం నిష్క_ 
శంక మె, చాహుళ్యమై అనేశముఖాల నడిచింది. కల్లి 
కోటశకాలేజీక పిటిీకి ఉపాధ్యత్షులు, మునిసి పాలిటీలో 
'తాలూకాబోర్లులో సభ్యులు, మండల సహాకార పరపతి 
నిధికి ఆం[ధనభకు అధ్యక్షులు, కిందశాసననభలో 
(పజా(ప్రతినిధులు, "మొదటినుంచీ చేశీయమహోజననభ 
తోనూ, అనేకసాంఘిక రాజకీయసభలతోనూ సంబం 
భంకల్లీన గొప్ప అనుభవశాలి, బూజుపట్టిన రాజకీయ 
వాదులవలె స్వలాభమే (ప్రధానంచేసుకోక బహుజనాభి 


302 


శీ వెంకట జోగయ్యపంతులు గారు 


ఉపాయాన్ని ఆదరిస్తూ, కాలపరిణామాలూ, లోక(ప్రవృ 
త్తులూ గమనిస్తూ మన ఆం[ధ్రుల రాజకీయజీవితంలో 
గురుస్థానంవహీంచిన సంపన్నగృవాస్థు. త్యాగి. దాదా 
శాయి నౌరోజీ ఫిరోజిపొమెహాశతా, గోపాలకృష్ణ 
గోశే, బాలగంగాధరలిలకు, మదనమోహన మాలవ్యా, 
'సుుబహ వం అయ్యరులకు నమకాలికులై ఆకాలపు అభీ 
(పాయాలణో పెరిగినా, గాంధిమహాత్ముని వరదకు నిల 
'బడగల్లిన రాజనీతిజ్ఞుడు, 

బరంపురం(ప్రాంతాలు ఒరిస్సాలో చేర్చబడ్డతరు 
బాత యా సందర్భంలో ఏర్పడ్డ ఆం(ధుల క హ్ట్రసుఖాలను 
(పభుత్వంవారికి తెలియజేయడానిశకై చేయవలసిన రాయ 
చారం వారిమోద'నే పడింది. ఒరిస్పాగాష్రా నికి సరిహ 
ద్దులు నిర్ణయించే విషయంలో మూడుసార్లు ఇంగ్లాండుకు 
వెల్లి స్రేటుసెకటరీగారిని దర్శించి, ఆ విషయమైన 
'నంగలతి సందర్భాలన్నీ "తెలియ చేయడ మే కాకుండా ఆం 
ధుల ఏ కైకవాంఛఅయిన ప్రత్యే కాం ధరాష్ట్ర) నిర్మలా 
విషయంకూడా బహిర్గతంచేసివచ్చినారు. అంత దూర 
చేశం పోయి వూరికే తిరిగిరాకుండా అవకాశం చిక్కం 
చుకొని ఆస్ట్రియా, ఇటలీ, హోలండు, జర నీ చేశాలు 
కూడా చూచి అచ్చటి అంతర్జాతీయ విషయాలను అవ 


303 


విశాలాం[ధము 


గతంచేనుకొని తమ _ రాజకీయజీవితాన్ని విస్తృతం 
చేసుకొని [పజాసేవకు దిగిన ధీశాలి, ఇంత యెందుకు ? 
"సీమా హేమిలు ఎంతమంవో ఎగిరిపోయిన మొన్నటి 
యెన్ని కలలో వారు చులకనగా గంజాం, విశాఖపట్టణం 
మండలాల తరఫున చెన్న పురిశాసనసభకు (ప్రజా(ప్రతి 
నిధిగా ఎన్నుకోబడ్డ నంగ తే చాలు వారిమిోద (పజల 
కున్న ఆదరభావమూ, అభిమానమూ విశదంకావడా 
నికి. ఇట్లా మన చేశాన్ని సేవించిసేవించి వృద్ధులై, 
యిటీవల బెంగుతారులో యెవరో మి(తులకు స్వాగతం 
యిస్తూ, ఆ స్వాగతస్థికిలో నే (పాణాన్ని కోల్యోయినారు 
జోగయ్య పంతులుగారు. ఈలాటి ఆకస్మికపు, అనాయా. 
సవు మరణం సిద్ధులకుగాని సిద్ధింపదంటారు, 


304 





నా ఠి ఠి రు. క్రో యంపంతులుగారు 





(శ్రీ చల్లా శేషగిరిరావుగారు 
నా గ్రితుతాది పరీమలో కృ తార్థులై గుంటూరులో 


బోర్డును తగిలించారుగాని దృష్టి అంతా చదేశంమోద 
వుండింది. ఆ రోజులలో క్రీ బే జొన్నవిత్తుల గురునాధం 
గాస, చల్లా ేపగిరిరావుగారు మొదలైన యువక 
బృందం ఆం(ధోద్యమాన్ని గురించీ, ఆం(ధరాష్ట్రా)న్ని 
గురించీ పష్మతికలకు [వాస్తూ, కరష్మతికలను ము(దిస్తూ 
"దేశహితెకాభిలాపను (ప్రకటిస్తూవుండేవారు. వదో 
(పజోపయోగమైన - జీవితాన్ని అవలంబించా లనే 
ధ్యాసతోవున్న శమూరిరావుగారు ఆం(ధదడై నిక షతికా 
సంపాదకులుగా నియుక్తులయినప్పుడు వారి, (ప్రకృతికీ, ఆ 
దర్శాలకూ తగిన వుద్యోగం దొరికిందన్నారు అంతాను, 

శేషగిరిరావుగారు పదిహేడు సంవత్సరాలు, వక 
దీక్షతో షత్రికాసంపాదకస్థానాన్ని ఆ(క్రమించి, మిక్కిలి 
న ఘ్యుంగా నిర్వహించారు, (పజూభి[పాయంతో ఆంధ 
పత్రికయున్నూ జరుగుతూ (కమంగా కాంటగెసు 
పత్రికగా మారిపోయింది. చేశీయ విజేశీయ వాళ్తా 
(ప్రకటనకు వర్చాట్లూ; (ప్రతిముఖ్యస్థలమందున్నూ ప్రత్యేక 
లేఖకోలూ గల ఆం(ధ్రప(తిక కాంట్రాసువార్తను చాట 


20 


బిశాలాం ధము 


డంలో (పాముఖ్యం వహించింది. ఆం(ధ హృదయాన్ని 
(పతిబింబించింది, ఆం(ధజాతీయతను విజృంభింప జేసింది. 

ఆఫీసే యిల్లు, ఇళ్లే ఆఫీసుగా చూచుకొంటూ, 
(పొద్దున మొదలు సాయంకాలంవరకు బల్లముందు కూరు 
చుండి, వేసిన కాలును కదల్పక, విరామం వి(శాంతి 
లేక (శ్రమిస్తూవచ్చిన శేషగిరిరావుగారి ఆరోగ్యం చెడి 
అకాలమృత్యువుపాలు కావడంలో ఆశ్చర్యం ఏమిలేదు, 
వారు తమజీవి తాన్ని ఆంధ్రులకూ, ఆం[ధప(తికకూ ధార 
పోశారు, వారు మొదటనుంచిన్నీ మితనంభామీ. చేశ 
పీ తెక'జీవి, గాంధీమహాత్సుడు నిర్ణయించిన నిర్మాణ 
కార్య(కమాన్ని భక్తిపూర్వకంగా నిర్వహించిన "కాం 
(శసుళ్ళక్తుడు, తాము నూలువడకడంతోనూ, ఖద్దరు 
ధరించడంతోనూ తృ_క్తి చెందక యింటిల్లి పాదీ ఖద్దరును 
ధరింపజేసిన దీమూపరుడు. 

శేషగిరిరావుగారు స్య భావ గదా శాంతి[వియులు, 
దూవించినా తనను కాదనుకొనిపోయీ సౌమ్యులు, క్లిష్ట 
పరిస్థితులందుసహో అ ధైర్యాన్ని యెరుగని ధీరులు. నంగీత 
మంచేనూ, “బన్నిసు అంకునూ చాలా అభిమానం, 


306 


శ్రీ కె. కోటిరెడ్డిగారు 


క్రో టొరెడ్డిగారు చిత్తూరుజిల్లాలో జన మందన 

వారు, యాఛి యేండుంటాయి, చిన్న తనంలో మ(చాసు 
ర య 
విశ్వవిద్యాలయ పట్టంపొంది, చారిస్టరీ పరీక్షకు ఇంగ్లాండుకు 
బయలు బేరిపోయినారు, అప్పటికి ఆ కులంలో ఏ కొంద 
రోగాని పట్టపరీతులలో "లేరినవారు లేరు, వారు కోరుకొని 
వుంకే గొప్ప సర్కారునెకరీలు వారికి ల స్టముయివుం 
డేవి, కాని వారి దెప్పుడూ స్వతం(తదృష్టి, తన నంఘం 
వారికి, తన (పాంతంవారికి సేవచేయడమే ఆయనదృ ఢాభి 
(పాయం, ఎంతే కాలంనుండి యో రెడ్డిజనసంఘానికి కార్య 
దర్శి, ఎందరు శెడ్డిబిడ్డలకో ఉపకారంచేశారు, వారి 
భార్య సుద్దపల్లి రామచంద్రా రెడ్డిగారి కూతురు, వారు 
గొప్ప(శీమం తులు, కోటిరెడ్డిగారు చెన్న పట్టణంలో చారి 
డ్‌ ఇట 

'స్టరీ చేస్తూవుండగా మామగారు పరలోక వాసు లైనందున 
వారి ఆస్తిని పరిపాలించడానికి కోటిరెడ్డిగారు కడప చేరు 
కొనిరి, ఆజిల్లా (పతినిధిగా మ(ద్రాసుళాననన ఛభలోమొదటి 
నుండి సభ్యులుగా ఉన్నారు, కాం(7సువారు శాననసభల 
ప్రవేశ మామోదించినప్పుడు యునైటెడ్‌ చేవనలిస్టు 


విశాలాం[ధము 


పార్టీతోగూడ రెడ్డిగారు కాంగ్రాసులోచేరి కడపజిల్లా 
పమోన కాం[గ్రాసు(పతినిధిగా వర్చడిరి, 
వారికి రెడ్డినంభుంతో నంబంధమున్నా వారు వె(రి' 
కులాభీమానాన్ని పాటించేవారు కారు, జస్టిసుపార్టీ 
యేర్చడినప్పుడే వా రందులో చేరక కాం(7సుఅభి 
మానులుగా ఉండినారు. కాంగ్రాసుపార్టీలో. చేరినసిదప 
తమ ధర్శనిర్వహణంలో తొణక లేదని వారికి కీర్తి, 
రాయలసీమమామపరిస్థితులు వారి మనస్సును (ద్రవింప 
'జేస్తూవుంటాయి.ఏనాట్‌కైనా తుంగభ (ద(పాజెష్ట రాయల 
సీమను చక్క-_ని పైరుపంటల నందనవాటిని గావిస్తుందని 
వారి విశ్వానం, పట్టువదలక ఆందోళనచేయడంలో వారు 
అ|పకిమానులు, చిన్నచిన్న ఏషయాలలో వారికి వట్టిం 
ఫులు లేవు, మదనపల్లి చల్లటి (ప్రదేశం కాబట్టి అది ఆం(ధ 
విశ్వవిద్యాలయ స్థానంగా ఉండతగు నని వాదించినా, 
ఆం(ధరాష్ట్ర? కేంద్రంగా ఉండతగునని కోరినా, ఒకటి 
విశాఖపట్టణానికి మారినా మరివొకటి యింకొక చోట 
రినా, అవి వుచితస్థానాలని తో చినప్పుడు ఆమేవీంచునట్టి 
(పకృతికాదు వారిది, (వజా(ప్రభుత్వపత. పాతులు కావున. 
వారు మొట్ట మొదటినుంచి ఆం(ధోద్యమాన్ని గట్టిగా 


ఎసి _.. ఇటీవల బెజవాడలో జరిగిన ఆం(ధ 


308 


శీ కోటి రెడ్డిగారు 


మహాసభకు అధ్యములై ఆం[ధరాయలనీమ సమస్యలను 
పరిష్కరించడంలో గొప్ప కషి నలిపినారు. ఆం(ధ విశ్వ 
విద్యాలయ కార్యనిర్వాహక వర్ల ంలోసభ్యులై నారు, 

వారు స్థానికవిషయాలలోకూడ మిక్కిలి స్వార్థ 
త్యాగబుద్ధితో నడచుకొన్నారు. తగాదాలు పడివుండిన 
యెడల వనాడో వారు జిల్లా బోర్జుఅధ్యములయివుం డే 
వారు, కాని వారి వితరణబుది వారిని అట్టి మార్గంలో 
నడువనీయ లేదు. అత్యాచారం, అత్యాశలు లేని నిష్క్ల 
ల్ఫృపజీవి, కాబట్టి అతనికి వైరు లెచ్చటనూ లేరు. అందు 
చేతనే వారియెడల (పజల శెక్కువ (పేమ. మిత్రుల 
కెక్కు_వ ఆదరం, 

కాం గ్రాసుపార్డీకి డిస్టీలీడరుగా నిర్వచితుడయ్యు, 
1926 లో కోటిరెడ్డి (శీ యన్‌, సత్యమూర్తిగారికొరకు 
రాజీనామాయిచ్చి తొలగిరి, తరువాతి ఎన్నికలలో 
లీడరు, డిఫ్టీలీడరులు అందరూ మారినప్పుడు పార్టీవారు 
వారినే డిప్టీలీడరుగా ఎన్నుకొనిరి, ఆయన త్యాగబుద్ధికి 
ఈ నిదర్శన మొక్క. కే బాలు, 

వారికి నమమగు సుగుణవంతురాలు వారి భార్య 
(శ్రీమతి రామసుబ్బమ గారు, ఎలెక్టనులలో న్వతం [తంగా 
పనిచేసి భర్తను 7లిపించుకొన్నది, భర్త చేసే వ్యయా 


309 


విశాలాం[ధము 

లకూ, 'త్యాగాలకూ అడ్డు చెప్పక ఆయన(పజాహీత 
జీవనంలో తానుకూడ పాల్గొంటున్నది, ఆయమ్మ విదుమీ. 
మణి. వితరణళీల, జిల్లా యెడ్యు కేషనల్‌ కౌన్సిలుకు, 
జిల్లా బోర్డుకు అధ్యక్షురాలు, ఈ కీర్తి మన ఆంధ శ్రీ; 
లలో ఆమె యొక్క_ తెశే దక్కింది. 


310 


శ్రీ గాడిచర్ల హరిసర్యో త్తమరావుగారు 


(ఆచార్య రంగాగారు సరో త్తృమరావుగారినిగురించి 
“మన గాడిచర్ల*అను శీర్షిక క్రింద (వ్రాస్తూ “ఈ గృవాస్థు 
(ప్రజల పండితుడు” అని వర్ణించారు. సరో _త్తమరాను 
గారు రాజమం (డ్రిబోధనాభ్యననక ళాళాలలో విద్యా 
ర్లిగావుండిన రోజు లవి, చివీినచం[ద్రపాలు రాక, రాజ 
మం|డ్రీవిద్యార్గుల పె హంటరు ఢాక, విద్యార్థుల నమ్మె, 
కళాశాల నిర్షమునము, త(త్రియమహోజన[పబోధము, 
ఆం[ధ దేశమున యువకనాయక త్వము, స్వరాజ్‌ (పక 
టన, కారాగార జీవితము_అన్నీ ఆయనవే, 

ఇప్పటికి ముష్ఫయియేండ్లు కావచ్చినాయి, రెం 
డేండ్లు విజ్ఞానచం(దికలో, మూడేండ్లు ఆం(ధదినప(తిక 
(పథమనంపాదకుడుగా, వడాది విజ్ఞానసర్వన్వంలో, 
ఏడాది స్వ రాజ్య పార్టీలో, ఏడాది (గామపంచాయితీ 
సంపాదకుడుగా వకొద్ది వుపకారభృతి పొందినాడోగాని 
తక్కిన జీవితమంతా న్వ్యయంకృవి.చే 'దినబత్తెము” ను 
సంపాదించుకొని గడువుతూ, కష్టాలనూ, నష్టాలనూ 
భరిస్తున్న గాథఢాభిమాని యా సరో త్తముడు, 


విశాలాంధధ ము 


సారస్యతము అతనిని వలచింది, విజ్ఞాన చం! దక 
(ప్రథమనంపాదకుడు, (ప్రథమ (గంథకర్త, విజ్ఞాన సర్వ 
స్వానికి తోడుతం డ్రి, (ప్రపంచచర్నిత్రకు పాదుచేసినాడు, 
కృష్ణ చేవరాయలను సాహిత్యచ(కవర్తిగా లోకానికి 
(పసాదించిన విమర్శ పటిష్టుడు, బహు(గంథని ర్మాత, 
ఆం(ధజాతీయవిద్య కాదిమా హుతి, ఆం(ధజాతీయవిద్యా 
పరిషత్తుకు మొదటి కార్యకర్త, జాతీయవిద్యా_పణాళిక 
నిర్భాణసంఘాధ్యక్షుడు, 

1906-వ సంవత్సరంనుంచి 1980 వరకు జరిగిన 
ఆం(ధచరిత్రలో హరినర్యో_త్తమరాను అంతర్యామి, 12 
తెలుగు జిల్లాలలోనూ అధమం యెనిమిదింట నైనా అతడు 
పల్లెషల్లెకూ తిరిగి వంచేమాతరయుగం, ఆం(ధ్రోద్యమ 
యుగం, హోమ్‌రూలుయుగం, సత్యా(గహయుగం, 
ఎన్నికల యుగం-_అన్ని టా (పబోధం కల్పించాడు. 

మాతృభావను నిరర్లళంగా ఉపన్యాన వేదిక వై 
ఉపయోగించి, వినువారల నుష్ట్రూతలూపడంలో అ్మపతి 
మాన ప్రసిద్ధి జెందిన వక్తలలో సర్వో త్తమరా వొకడు, 
మాతృభాహషయం దతని చెంత పటిమగల వాక్కో_, ఇంగ్లీ 
షులోనూ అం తే పటిమగలది,.తమిళ, కన్న డములలోసనూ 
నిరాఘాటోపన్యాసధోరణి కలదు, 


312 


(శీ వహారిసర్వో త్తమరావుగారు 


వీదలనినా, ముహాజనవమునినా అతని కారాధసీయ 
మూర్తులు, చెన్న పట్టణంలో ఉండగా 18 యేండ్ల (కిం 
దట పాకీపనివారి సంఘానిక్సీ అచ్చుపనివారి నంఘానికీ 
అధ్యక్షుడుగా వుండి అతడు కావించిన దీశూబద్ధమై న 
చేవను నేటికీ వారు స్టృరించుకొని ఆనంది స్తున్నారు, 
కర్నూలు జిల్లా( ప్రతినిధిగా శాననన భఛభయందున్న కాలంలో 
అతడు రైతుబిడ్డలతో పల్లెలూ, చేలూ, అడవులూ 
తిరిగి వారికొరకు చేసిన కృషి, అప్పటి అధికారులకు కలి 
గించిన సత్యభీకి ఆ జిల్లారైతులు---ముఖ్యంగా వీద 
తాలూకాలవారు.ఎన్నటికీ మరచునట్లు లేదు. ఆరోగ్య 
వారాలు, కలరానివారణ కార్యక్రమం, (గంథాల 
'యోద్యమం, "దేశీయ నైద్య ఫునర్ని రణం, రామదండు, 
అఖిలభారత హిందూస్థానీ సేవాదళం, కోఆఅపశేటివు 
ఉద్యమం, పంచాయితీఉద్యనుం మున్నగు అన్ని ఉద్య 
మాలూ అతని సేవను పొందినాయి, 

రాజకీయవిషయాలలో అతడు చేసిన సేవ అపా 
రము, ఆం(ధ రాష్ట్ర కాం[గ్రాసుసంఘానికి సంవత్సరముల 
తరబడి అతడు నంయుక్త కార్యదర్శి, హోమ్‌ రూలులీగుకు 
ఆంధ రాష్ట్రకార న్దీదరి AD +, అఖిలభారత కాంట్రైసునంఘంలో 
సంవత్సరాలతర బడి నభ్యుడు, మొదటి సత్యాగహ 


313 


విశాలాంధము 


రాజధానినభకు సంయుక్త కార్యదర్శి, ఆం(ధరాష్ట్ర) 
కాం(గసుమహానమా వేశము మద్రాసులో జరిగినప్పుడు 
అధ్యక్షుడు, ఆం[ధమహానభకు అనంతపురంలో అధ్య 
తుడు, ఖరగ్పురంలో జరిగిన రాస్ట్రేతఠాం[ధ్ర సభాధ్య 
యుడు, బొంచాయిఆం[ధనమా వేశాని కధిపని, కౌకి 
నాడలో కాంగైాసు జరిగినప్పుడు కార్యదర్శివర్లంలో 
ఉన్నవాడు, 

అతడు ఖండితవాది. ఎంతటివారినీ లకు పెట్టని. 
తలవిరుసువాడని కొందరంటారు, కాని గాంధీయంతటి. 
వాని నాశ్నేపించి “ది (బేవ్‌ హరిసర్వో_త్తమరావ్‌”” అని 
ఆయనచేత వ్యాఖ్యానం (వాయించుకొన్నాడు, ఇతరు 
లడ్డుపడి రచ్చచేయుచోటునుండి లేచిపోవడం అతని 
గుణము, తన లాభనష్టముల గణన అతని కంతగాలేదు, 
ఈరెండు సందర్భాలూ అతనిని |ప్రజాహితజీవనవుమహాో 
(పవాహంనుండి ఒకొ_క్క_ప్పుడు దూరస్థునిని చేస్తూ 
వుంటాయి. కాని, నిజంగా [(పజాహితజీవితంనుండి అత 
డెప్పుడూ దూరస్థుడు కాడు ; కాలేడు. 


314 








(శ్రీ రాజా పెద సుబ్బరాయ శ్రేష్టిగారు 


(శ్రీ రాజా పెదసుబ్బరాయ (శ్రేష్టిగారు 

నంద్యాలకు పోయి 'మీవూళ్లో చెప్పదగిన (పజాభీ' 
మానపా(త్రు లెవిరని ఎవరిని అడిగినా సుబ్బరాయ. 
(గఫీగారిపేశే చెపుతారు, ఈ పేరు వారికి ఉరిశే రా. 
లేదు. వేసవిలో (త్రాగుటకు మంచినీరు దొరకక కష్ట 
పడే బాటసారులకు చలివేం(ద్రలు పెట్టించీ, కలరా రోజు 
లలో బీదలకు వుచితంగా మందులు పంచి పెట్టించీ, మహో 
నందికి వెళ్లే యాత్రికులకు భోజనపానీయాది సౌకర్యాలు 
వర్చాటుచే యించీ---యి విధంగా 'పేరుపడ్డారు, రాయల. 
సీమలో ేశహి_తెకజీవనాభిలాషులు తక్కువ, అయినప్ప, 
టికీ పెద సుబ్బరాయ గేస్థి గారు నంద్యాలవారికిమా త్ర 
మేకాకుండా రాయలసీమవారి కందరికీ మార్గదర్మ్శులుగా' 
ఉన్నారు, మహానందిలో జరిగిన ఆర్యవైశ్య మహానభ, 
నంద్యాలలోని కృష్ణ చేవరాయ పరిషత్సభలు జయ. 
(ప్రదంగా నెర వేరనాయంశే, ఆ సభలకు (శేస్టిగారు 
కార్యదర్శిగావుండి చేసిన కృషి, పడిన శ్రమ కారణాలు, 
వారి (ప్రజాసేవ ఇంతటితో నిలిచిపో లేదు, సుబ్బ 
రాయ (శేస్టి గారికి దేశీయ వ్యాయామమం కే చాలా 
అభిమానం, దీనిని యువకులలో వ్యాపింప జేసేనిమి. 


శకుళాలాం[ధ ము 


_త్తమై మారుతి వ్యాయామమండలిని స్థాపించి, దానిని 
(పోత్సాహపరుస్తున్నారు. సామాన్య(ప్రజలకు విశే 
మంగా నంబంధంగల ఇరి౫షన్‌ బోర్డుకు, పంచాయితీ 
సభకు అధ్యశ్షులయి వీదసాదల కష్టసుఖాలను జాగ 
_త్తగా కనిపెట్టుతున్నారు. ఇప్పటికి రెండు తడవలనుంచీ 
నంద్యాల మునిసిపల్‌ నభకు ఉపాధ్యషములుగా ఉండి 
నగరాభివృద్ధికి సంబంధించిన యేర్చాట్లకు తమ యావ 
చ్చ _క్టినీ వినియోగిస్తున్నారు, ఆర్యవైశ్య నంఘ స్టాప 
కులు, కన్య కాపర మేశ్వరీ (పతిహ్రైపకులు, (పజూసేవకులు, 
రాయలసీమకు ఆభరణ[ప్రాయులు అయిన రాజా పెద 
సుబ్బరాయ (శేవ్చీగారు చేశహి తైకజీవనాన్ని పుష్టి పరచే 
భారాన్ని స ంతోషపూర సకంగానూ, జయ పదంగానూ 
నిర్వహిస్తూ నంద్యాలను ముందుకు న్య్రుకుపోతున్నారు, 


316 


రాజాబహదరు వెంకటరామారెడ్డిగారు, ఓ.బి.ఇ. 
-మోటారుకార్లు భుమ్‌ భుమ్‌ అని ఘీంకారాలు 


చేస్తూ వస్తూవున్నాయి, ముసల్మానులు, గుజరాతీలు, 
మార్యాడీలు, ఆంధ్రులు ఒక -రొక్క_-రే వచ్చి వసారా 
లోని కుర్చీ లవిగాద కరార్పుంటున్నారు, ఎనిమిదింటికి పది 
నిమిషము లుంది, తెల్లటి లాగు, కోటు వేసుకొన్న ఒక 
నాకరు వచ్చి కాగితాల బుట్టను, ఫవున్‌ కొన్‌ కలాన్ని, 
సులోచనాల జోడును బల్లమిాద పెట్టి వెళ్ళిపోయాడు, 
నరిగా యెనిమిది గంటలు కొ స్పైనరికి బంగాళాలోపల 
నుంచి ఒకరునచ్చి బల్లదగ్లరనున్న కుర్చీలో కూర్చున్నారు, 
వారు రావడంతోనే కుర్పీలమోద కూర్చున్న వారంతా 
లేచి, మొగలాయిపద్ధతిని ముమ్మారు తలవంచి సలాం 
చేసి తిరిగీ కూర్చున్నారు. బంగాళాలోపలనుంచి వచ్చిన 
పెద్దకు సుమారు 50 సంవత్సరాల్యపెన వయస్సు, పరి 
వమూణంలో పొట్టి, కాస్త స్థూలశరీరం, నలుపురంగు, 
కుచ్చు(వేలాడే యెరటి ఫెజ్‌ టోపీ, తెల్లటి వదులు 
లాగు, నీలఫురంగుగుడ్డమిద తెల్లని చారలు, 
కఫ్‌సు వున్న పొడుగైన షర్టు, వాలే హైదరాబాదు 
కొత్వాలుగా వుండిన 'రాజాబహాద్దరు వెంకటరామా 


చిళశాలాంధ ము 


“డ్డి ఓ.బి.ఇ. గారు, వారి విగ్రహంలో ఆకర్షణీయ 
మెన అంశమేమో లేదుగాని వారి సులోచనాల అడు 
గున దాక్కొనివున్న (ప్రకాశమైన ఆ నేతాలు, దయా 
సంకలిత హృదయాన్ని సూచించే ఆ నిష్క_ల్హుపవు ముఖ 
'వకానం, దృఢనంక ల్పాన్ని (పకటించే ఆ చెక్కిళ్లు హరా 
పజులకు (ప్రస్ఫుటంగా కనిపిసాయి, వారు పోలీసు వుద్యో 
గీయు లయినప్పటికీ భయంకరమైన ఆకృతి యేమి లేక 
'శాంక్కి (పేమ, దయాళుత్య మే అధికంగా వారి ఆకా 
రంలో కనిపిస్తున్నాయి. బల్లదగ్గర వారు కూర్చుండిన 
"లండు నిమిపాలకు కొందరు కరానీలు వచ్చి నర్కారు కాగి 
తాలను కట్టలకు కట్టలు వారిముందుంచి, ఒక్కొక్క 
దానిమోదచే వారిసంతకం పుచ్చుకొన్నారు, చే(వాలు 
చేయవలసిన కాగితాలు యెన్ని వున్నప్పటికీ (పతికాగి 
తాన్నీ (శ్రద్ధగాచూచి సంతకం చేశారుగాని చదువకుండా, 
సంగతి (గహీంచకుండా మాతం చేయలేదు. ఒక వేళ 
గుమాస్తాలు వేసుకొని వచ్చిన నృత్తరువులు తమకు తృప్తి 
కరంగా లేనప్పుడు వాటిని మారుస్తూ వచ్చినారు. ఈ 
{పకారం (పొద్దున 8 గంటలకు, సాయంకాలం 4 గంట 
లకు తమ ఆఫీసుపని పూర్తిచేసుకొన్నత ర్వాత వారి దర్శ 
నార్థమై వచ్చినవారు ఒక్క_రొక్క_రే వారి వద్దకు 


318 


(శీ వెంకట రామా రెడ్డి గారు 


వెళ్ళి, మాటలాడవలసిన సంగతులు మాటలాడి పోతూ 
వచ్చినారు, రవాస్య విషయాలు మూటలాడవలసినవా 
శుంకే అట్టివారిని లోపలికి తీసుకొనిపోయి యేకాం 
తంగా మాటలాడి పంవీవేశారు, ఎంతమంది వచ్చినాసరశే, 
నిదానంగా, నెమ్మదిగా మాట్లాడి పంపిస్తూ వచ్చినారు 
గాని విసుగు జెందలేదు, తొందరపడ లేదు, చెప్పిన నంగ 
తులే తిరిగి తిరిగి చెప్పడం, కొలవారణం చేయడం మన 
వారి స్వభావం, అయినా చెప్పేమాటలను ఓపికతో 
వింటూనచ్చినారుగాని 66 కాలహారణమయింది, వెళ్ళి 
రండి” అనేమాట వినబడ లేదు, అధికంగా, యెక్కువ 
"నేప మాటలాడదలచినవా రుంశే రాత్రి యెనిమిది 
గంటల (పాంతంలో (ప ల్యేకదర్శనమిచ్చి మాట్లాడుతూ 
వుంటారు. మోటార్షమిాదా, గ్మరఫుబండ్రమిడా తిరు 
ణాలకు వచ్చినట్టు వచ్చే (పజయావత్తూ ఒక తరగతివారు, 
ఒకపనికై. వచ్చినవారు కాదు, పెద్ద వుద్యోగులు, లతో ధి 
కారుల మొదలు నుద్యోగాలకు, శిఫారసులకు, రాజ్యవ్యవ 
హారనంబంధమైన సం(పదింపులకు, స్కూలు జీతాలకు, 
విరాళాలకు.__అది ఇది అని విడదీయడం యెందుకు, 
అన్నివిధాల సహాయానికీ వచ్చేచారుగా వుంటారు, 
"వెంక ట రామా రెడ్డిగారికి ఆంగ్ల పీద్యాపరిచయం 


319 


విశాలాం[ధము 


న్వల్పం, నవనాగరిక నం పదాయం అభ్యాసం కాలేదు, 
పాశ్చాత్య బేళాలకు పోయి ఆధునిక పోలీసుపద్ధతులను. 
పరిశీలింప లేదు, రాజ్యాంగ శాస్తా9న్ని పఠింప లేదు, ఈలాటి 
శిక్షణ యేమి లేకపోయినప్పటికీ ముస్లిము రాష్ట్రా 
నికి (పధాననగరమున్ను, అనేకజాతుల (ప్రముఖులకు 
నివానస్థానమున్ను అయిన హైదరాబాదు కొళ్వాలు 
పని-అనగా పోలీసు ' కమూాపనరుపదవిని యెట్లా నిర్వ 
హించారు? నైజాము (ప్రభువుయొక్క. (ప్రత్యేక విశ్వా 
సానికీ, గారవానికీ యెల్లా పాత్రులయినారు? గొప్ప 
నమరులు, రాజస్‌కిజ్ఞులు అనే (పతిష్టను యెట్లా గడిం 
బారు + ఈ(పశ్నలకు వచ్చే సమాధానమునుబ క్లే వెంకట 
రామారెడ్డిగారి పరిపాలనాదకుతయొక ,_ రహస్యం 
(గాహ్యమవుతుంది, ఆధునిక విద్యావంతులలో మంచి 
తనం, పరోపకార బుద్ధి లేవని చెప్పను గాని వెంకటరామా 
రెడ్డిగారికి ఆధునిక నాగరికత విశేషంగా అబ్బక 
పోవడంమిోదనే వారిలో అధికంగా కనుపించే (పాచీ 
నుల నిగర్వం, సేవానురాగం, (ప్రజోపయోగ కార్య 
నిరతి, కల్టాషరహితమైన వర్తనం, నర్వజన(కేయోభి 
లాప, జయ(పదమైన పాలనమూ ఆధారపడివున్నాయని 
నా విశ్వాసం, విద్యవల్ల లభింపని యోగ్యత, సామర్ధ్యం, 


320 


శీ వెంకట రామా రెడ్డీ గారు 


పరిపాలనాదతుతలు అనుభవంవల్లనూ, స్య్వయంశిక్షుణ 
వల్ల నూ లభించినాయి, వారు కేవలం స్వశ క్రివల్ల నే వున్నత 
స్థితికి వచ్చినారు, 

హాదఠాబాదు సంప్రదాయం విశేషంగా ముస్లిమ్‌ 
నాగరికానికి సంబంధించివుంది, అయినా, రాజ్యాం 
గంలో హిందువులున్ను (పాముఖ్యస్థానాలను వహిస్తు 
న్నారు. బిటిషము ప్రదేశంలోకంచు హైదరాబాదులో 
హిందూ-ముస్లిం సఖ్యత అధికంగా వున్నదని (పతీతి. 
ఎంతవున్నా అప్పుడప్పుడు విషమపరిస్థితులు యీర్పడక 
పోవడంలేదు, ఇటువంటి విషమపరిస్థితులు యీర్చ్పడినప్పు 
డల్లా మన కొత్వాల్‌ సాహేబ్‌ గారు చూపుతూవచ్చిన 
వివేకం, దూరదృష్టి, కార్యదతుతలు (పజయుక్క_, (పభు 
త్యంయొక్క_ (పశంనకు పా(త్రమయినాయి. వారు కమి 
షనరుగా వుండినంత కాలం హిందూ-ముస్తిమ్‌ కలహోలు 
లేక శాంతంగా గడచిపోయింది. రెడ్డిగారు మతరీత్యా 
హీందునులున్ను, జాతీయులుగా ఆం(ధ్రులున్ను అయిన 
ప్పటికీ హిందూ-ముస్తిమ్‌ నఖ్యభావాన్ని వారు పోషించి 
నంతగా మరెవరూ పోషీంపవలేదు. వారు స్వజాతీయుల 
విశ్వాసాన్నీ, (ీమనూ యెంతగా గడించారో అంతగాశే 
జాతీయుల విశ్వాసాన్నీ, ((పేమనూకూడా గడించారు. 


321 
21 


విశాలాంధము 


దీనికి వారి నిష్కల్జుషహృదయం, నిపష్కాపట్యన్వభావం, 
(పజాభిమానం కారణంగా యెంచవచ్చును, వివాద (గన్త 
మైన ముస్లిమ్‌వ్యవహారాలనుసహాో వెంకట రామారెడ్డి 
గారి పరిప్కూ_రానికై (ప్రభుత్వంవారు నిర్ణయించడాన్ని 
బట్టి యా ఆం(ధుని న్యాయబుద్ధియందు (పభుత్వంవారి 
కిన్ని, ముస్తిమ్‌ మహాజనులకున్ను యెంతపూజ్యభావం 
గలదో విశదం కాగలదు, 

పరిపాలనాదకుతేకు ఆంగ్లవిద్యగాని, విచేశీయ 
శిక్షణగాని అవనరం లేదనే సంగలికి వెంకటరామారెడ్డి 
గారి చరితమే మనకు నిదర్శనంగావుంది. వారిలో మనకు 
(గ్రాహ్యం కాని యేదో మంచితనం, గొప్పశక్తి లేని 
యెడల హైదరాబాదు శాననసభయందు, మునిసిపల్‌ 
కార్పొ శేషనులో, డివలప్‌ మెంటు (ట్రసులో సభ్యతను 
వహించి ఆమా' పదవుల నెల్లా తెలివితేటలతోనూ, శకి 
సామర్థ్యాలతోనూ, (పజానుకూలంగానూ నిర్వహించ 
డమే సంభవించివుండదు, దీనజనసేవానురాగమే లేని 
యడల కుష్టువుల, వృద్ధుల, అనాధ బాల బాలికల శరణాల 
యాల నిర్వాహక భారాన్ని వహించి వాటి వున్నతిక్రై 
(శమచేయడమే పొసగివుండదు. ఒకచవైవున ప్లేగు, 
ఇంకొక వైపున ఇ౯్ప్రూయంజా బయలు బేరి (పజను నాళ 


322 


శీ వంకట రామా రెడ్డి గారు 


నం చేస్తూవున్న సమయంలో తమ (ప్రాణానివైనా లెక్క 
చేయక వీథి వీధీ తిరిగి బీదలకు ళొషధపానాదుల 
'నమర్చి, అత్యుత్సాహంతో (ప్రజాసేవకు దిగివుండరు. 
ఇంకా రి వెన్యూ, జ్యుడ్‌షల్‌ , మునిసిపల్‌ వుద్యోగీయుల, 
పోలీసు (కొయినింగుస్కూ_లు విద్యార్థుల, పీడరీ పరీజో 
శ్గుల పరీతకులుగా వుండి (పసిద్ధిగాంచివుండరు. ఇట్లా 
(ప్రభుత్వాన్ని, (పజనూ, చేశాన్నీ సేవిస్తూవచ్చిన రెడ్డి 
గారిని కొత్వాలుస్థానంనుండి నిర్ణమింప జేయడాని నై 
యెంద కెంత (ప్రయత్నించినప్పటికీ నైజాముప్రభోవు వారి 
ఉద్యోగ కాలాన్ని 'పాచ్చిస్తూవచ్చిన సంగతి ఒక్క 
వాలు వారి యోగ్యతనూ, న్యాయశీలాన్నీ, (పుజా 
సేవనూ నిర్ల యించడానికి, 

చివరకు వెంకటరామారెడ్డిగారు పింఛను పుచ్చు 
కొని తమ వుద్యోగంనుంచి మరలవలసివచ్చి నప్పుడు 
(పజలు దీనిని ఒక నష్టంగా తలచి, బహు దుఃఖంచారు, 
ఈ సందర్భంలో పోలీసువారూ, ఆయానంస్థల నిర్వాహ 
'కులూ, పొరులూ తము విచారాన్ని ఒక (పక్క, రెడ్డి 
గారి పెగల (పేవునూ, అభీమానాన్నీ, పూజ్యభావాన్నీ 
యింకొక |(పక్క._ తెలుపుతూ నమర్సించిన అసంఖ్యాక ము 
లైన షృత్రములే నిదర్శనాలు, కాని, (ప్రజలు (ప్రకటిం 


323 


విశాలాం[ధము 


చిన నద్భావంకంకు నైజాము(ప్రభో విట్టి (ప్రజాభిమాని 
మైన వుద్యోగీయుని వదలుకోవడానికి యిష్ట్రంలేక తమ 
సొంత యెస్తేటుపైన నరఫ్‌-ఈ-ఖాన్‌ వుద్యోగిగా నియ. 
మించి (పకటించిన గారవభావం మహత్తరమైన విష 
యం ; మరువ తగనిది, నైజాము (పభోన్రకును వెంకట. 
రామారెడ్డిగారికిని గల నన్నిహిత నంబంధాన్ని బట్టి యీ 
గారవభానం నహజంగానే వుంది, 

హైదరాబాదు రాష్ట్రంలోని 1 కోటి 44 లక్షల 
(పజలోను 70 లక్షలమంది ఆం(భులు, విశ్వవిద్యాలయ 
పండితులు, లాయర్లు, డాక్టర్లు, వర్తకులు, ధనవంతులు 
యెందరో నున్నారు. కాని వారందరిలోనూ ఆంగ్లవిద్యా 
పరిచయం లేనట్టి, ఆధునిక నాగరకం అబ్బనట్టి, వట్టి 
సామాన్యవ్య క్రిగా తమజీవి తాన్ని (పారంభించినట్టి 
కొత్వాలు వెంక టరామారెడ్డిగారియంత గా (పజ 
యొక్క, (ప్రభుత్వంయొక్క_, నైజాం(పభువుయొక్క_ గార 
వానికీ అను(గహోనికీ పాాతమై, అపారమైన తమ పలుకు 
బడిని [పజోపయోగ కార్యాలశై_ వినియోగించినవారు. 
మిక్కిలి తక్కువ, ఈ గౌరవాన్ని పుట్టించింది వువో్యో 
గమా? కాదు. విద్యా? కాదు, భాగ్యమా? “కాదు, 
వెంక టరామారెడ్డిగారియందు సవాజంగావున్న వక్తి 


324 


శీ ఎవంకటరావమూ రెడి గారు 
జే 


సామన్ధ్యాలూ, సమదృష్టీ, న్యాయశీలమూ, సేవాభిలాపా 
1పబలకారణాలని నా నమ్ముకం* నైజాం రాష్ట్రంలోని 
70 లతల ఆం(ధులలోను (పజకు నహాయంచేసేవారు, 
చేన్తూవున్న వారు వెంకటరామారెడ్డిగాశే. వారి న్వభా 
వం చేతనైన ఉపకారం చేయడంగాని తీయని 
మాటలు చెప్పి పంపడంకౌాదు ; ఉద్యోగీయులమని (పజకు 
దూరంగా వుండడమూ కాదు, వారితో కలిసి, వారి 
కష్టసుఖాలను [గహించ్చి వారికి తో డ్పడుతూఉండ 
డమే రెడ్డిగారి ఆశయం, హైదరాబాదులో ఆం(ధులకు 
గారవప్రతిస్థ లేమైనా కలిగినట్లయి తే అవి కొత్యాలు 
వెంకట రామా రెడ్డిగా రియొక్క_ బీరునే ఆశ్రయించి 
చున్నాయి, 

మొతాన హేదరా బాదురాష్టీ 9 మాం(ధులలో 
(పళ్యేకవ్య _క్తిత్వం, జాత్యభిమానం, స్వయంసహాయ 
కృపి. అంటూ వొకటినుంకే అవి రెడ్డలోమా॥త్రం 
వున్నాయి, వారిలో విద్యవుంది, (ద్రవ్యంవుంది, నాయక 
త్వంవుంది, పరోపకార పారీణురాం[డగు గద్వాల్‌ వనపర్తి 
'శాణులున్నారు, అన్ని టికి 0౦కు (పథాన మైన రాజాబవా 
చ్చరు వెంకట రామారెడ్డి గారున్నారు, ఉపొదరాబాదులో 
సుమారు రెండులషుల రూపాయలను వెచ్చించి, 150 


ఏవిర్ర్‌ 


విశాలాంధము 


మంది విద్యార్థుల నివానభోజనాదులకు వనతిభవనాలూ 
నిర్భింపబడినాయం శే, 250 మంది బాలికల విద్యాభి 
వృద్దికె (ప్రశస్తమైన ఒక బాలికోన్నత పాఠశాల స్టాపి 
తమై జయ(పదంగా నిర్వహింపబడుతూవుందం కే, 
కనులు, గాయకులు, పండితులు నన్నానింపబడుతున్నా 
రంకు, ఈలాటి [పజోపయూగకర కార్యాలలో వెంకట 
రామా రెడ్డిగారు (ప్రకటించే అభిమానం, మావే (శద్ధ, 
చేసే (శ్రమ ముఖ్య కారణాలుగా కనిపిస్తున్నాయి, వారు. 
సహాయంచేయని నంస్థ లేదు; ఆదరింపని పండితుడు లేడు; 
చాతృత్వానికి పాతుడుకాని ఆ(శితుడు లేడు, డెబ్బయి 
లక్షల (ప్రజకు మిత్రులు, నాయకులు, ఉద్ధారకులు, 
(ప్రజయొక్క_ (వభుత్వంయొక్క_ అనురాగానికి పాత్రులు. 
మున 'రాజాబవాద్దరు వెంక టరామారెడ్డిగారు. 


326 





బీ, ఇ. 


టరామారెడిగారు ఓ. 


ఐక 








కొండా వెంరటరంగారెడిగారు 
ఆ 


(శ్రీ కొండా వెంకటరంగా రెడ్డిగారు 
యి 
మానరా బాదు రైతుబిడ్డ, ఆంగ్లవిద్యయొక్క_ వాసన 


తగుల లేదు, ఉరూలోనే న్యాయ వాదిపరీకులో వుతీర్లలె , 
టు <0 

యిప్పటికి 80 యేండ్రనుంచి వున్నత న్యాయస్థానంలో 
న్యాయవాదులుగా ఆరితేరిన చేయి. 

వృత్తిచేత న్యాయవాదులు, గృహాన్ని చాశ్తే 
రైతుగ్భృహంలాగున యింటినిండా జనమే, వచ్చేచుట్టం, 
ర లు 
పోయేచుట్టం, ఇక (ప్రజోపయోగకర మైన యే శార్యం 

లు ర 

వచ్చినాన రే తృణమో పణమో కొంత పడవలసిం జే, 
శాసనసభ్యు లైన తర్వాత యిది మరీ హెచి స్పెంది, హైదరా 
బాదు (ప్రాతేశాననసభకు అనలు యెన్నికలే తక్కువ, 
ఉన్న స్థానాలన్నీ 21, వీటిలో రెండు స్థానాలుమా(త్రం 
లాయర్లయొ క్క, మరి రెండుస్టానాలు జూగీరుదార్ష యొక్క 
నిర్ణయానికి వదలి వేయబడ్డాయి. భాగ్యానికీ, అధికారానికీ 
విశేష ప్రాముఖ్యంగల యో రాష్ట్రంలో శాసనసభా 
(పవేశం సులభ మైన కార్యం కాదు, అయినా వెంకట 
రంగాలెడ్డిగారికి యా అపూర్వ గ"రవం లభించింది, 

పాదునగరంలో జరిగిన అయిదవ ఆం[ధమహ+ 
న భాధిపత్యం వహించి విద్యాపరిస్థితులను, వ్యవసాయ 


విశాలాం[ధము 


దారుల స్థితిగతులను గురించి నుశ్తేజకమైన వుపన్యాన 
మిచ్చి వారు తమ శానననభానభ్య త్వాన్ని సార్గకపరుచు 
కొన్నారు, మహైదరాబాదురాష్ట్రంలో చదువ నేర్చిన 
వారు నూటికి అయిదుగురుకన్నా హెచ్చుగాలేరనీ, ఖాస్లీ 
పాఠశాలలను గురించి జారీజేయబడిన నియమాలు 
జనసామాన్యంయొక్క_ విద్యావ్యా _ప్తీకి ఆటంకంగా 
వున్నాయనీ, పై )మరీవిద్యను మాతృభాహమలోనూ, సెకం 
డరీవిద్యను వుర్దూలోనూ నేర్చ్పవలెనని చేసిన నిర్ణయం 
పారి(శామిక విద్యార్ట నాభిలాషులకు (పతిబంధ కంగావున్న 
దనీ (పస్తుతవిద్యావిధాన ంబభోని బలహీన ఫుపట్టులను చక్క 
గా వివరించారు, 

వెంకటరంగా రెడ్డిగారు శాసననభయందు (పవేళిం 
చినతర్వాత ఒకటికాదు రెండుకాదు, పదిహేడు బిల్లులను 
(ప్రవేశ పెట్టినారు. శాసననభవారు వీటిలో ఒకదానిని 
ఆమోదించినా చాలు, ఈలాటి బిల్లులకు నూతన రాజ్యాంగ 
శాసనసభలో తగినంత అవకాశం లభించవచ్చు. వెంకట 
రంగారెడ్డిగారి 'సేవాభిలాప, (ప్రజాభిమానం, నిగర్భం 
యువజనులకు మార్లదర కంగా వుంటున్నాయి, 


328 


(శ్రీ మాడపాటి హనుమంతరావుసంతులుగారు 


మహాఘనతవహీంచిన నైజాం(ప్రభువ్ర్ణుయొక్క_ రా 
ష్ట్రంలో సగంవంతు (పజలు అంధులు, అక్కడి 16 
మండలాలలోనూ నగంవంతుమండలాలు పూర్తిగా కౌలు 
గువారివే, తక్కినవాటిలోనూ ఆం(ధ(ప్రాముఖ్యం లేకపో 
లేదు, కాని, కాకతీయసామాజ్యంనాటినుండి నైజాం 
(పభువునే కనిపెట్టుకొని, వ్రభుభక్తితో మెలగే అమాయ 
కఫు తెలంగాణావారు వెనకకుపడడం, నిన్నగాక మొన్న 
వచ్చిన మరాటీలూ, కన్నడులూ ముందుకు నెట్టుకొని 
పోవడం జరుగుతూవుంది. దీనికి కారణం (ప్రభుత్వంలో 
ఆం(ధ్రులకు తగినంత పలుకుబడి 'లేకపోవడమో, తక్కిన 
వారిదానికంకు అం[భుల 'దేశహి_తైకజీవనం బలహీనం 
గా వుండడమో వదోవొకటి అయివుండవచ్చు. ఇందు 
వల్ల ఆం[ధమండలాలలో వ్యవసాయ మతాలు, పరపతి 
నిధులు, వైద్యశాలలు, విద్యకూ పోస్టుకూ సంబంధించిన 
సౌకర్యాలు వుపేవీంపబడుతున్నాయంటారు, 

ఇక (పజాహితజీవనంచూాస్తే, వాక్స్యాతం(త్యానికీ, 
(ప్రజాసమా వేశానికీ ప్రతిబంధకాలు కనిపిస్తున్నాయి, నభ 
జరుగుటకు పూర్వమే తీర్మానాలను, వుపన్యాసాలను, 


విశాలా ౦(ధము 


వుపన్యాసకుల పేర్లను అధికారులకు పంపాలి, హైదరా. 
చబాదీయులుశకానివా రెవరూ సభాధిపతిగా వుండగూడదు; 
ఉపన్యసించ గూడదు, కోర్టులలో ఆం(ధ భాపుక్కుపాధాన్యం 
లేదు. ఖాస్టీ పాఠ శాలలకు (పోత్సాహంలేదు, అధికార 
మంతా నవు(గరూపంలోనుంది. ఈలాటి శీస్టపరి స్థితులలో 
బయలుదేరింది అం[ధమహానభ, ఈ |పతిబంధకా లన్ని 
టికీ తలవంచి శాంతమహాసము(దంలోని మంచుబండ 
లాగ ఆం[ధనంఘం కదులుతూవుంది, (పజలో నూతన 
నంచలనం వుత్పన్నమయింది,. ఈ శుభోదయానికి మాడ 
పాటివారి నిరంతరకృమి, విసుగు లేని పరిశ్రమ, చలనం 
లేని దీక్ష, (ప్రజాభిమానం తోడ్పడ్డంతగా మరేదీ 
తో డ్పడ లేదు, 

నంకుచితదృష్టిగల అధికారులూ, (పజల నీడను 
చూచి నంచేహించే వుదో్యోగీయులూ అం[ధమహాసభలో 
వదో పుష(ద్రవం వున్నట్టుగా తలచడంలో న్యాయం లేదు, 
కారణమూ లేదు, రాజ్యాంగనంబంధమైన కష్టాలను 
(ప్రభుత్వానికి తెలుప్రుకోవడం రాజ(ద్రోహాం కాదు. 
“ఆం ధమహానభ అనగా తెలంగాణా దేశపు గామవాస్త 
వ్యులగు వ్యవసాయదారుల మహానభ *” అని (ప్రభుత్వ 
సభాకార్యదర్శులగు మోల్వీ సయ్యదు మహమ్మదు 


880 


శీ మాడపాటి పూనుమంతరావు-గారు 


మొహిదీక సాహాబుగారు నిర్వచనంచేసి చాలా వుపకాొ 
రంచేశారు, దీనిలో (గామ వునరుద్ధరణ సమన్యయావత్తూ 
యిమిడివుంది, ఈ రహస్యాన్ని నిజామాబాదు నభాధ్య 
తులగు మందుములవారు (గ్రహించి (గా మోద్ధరణను 
పూరించారు. నభమయొక్క దృక్పథాన్ని (తిప్పినారు. 
నందిగామలోజరిగిన కృష్ణామండలనభ యెక్కడ ? 
మొన్న నిజామవూాబాదులోజరిగిన ఆం[ధముహానభ యెక్క... 
డ? అప్పటినుంచి యిప్పటివరకున్నూ మూడపాటివారు. 
ఆం[ధనభలకు పోతున్నారు, ఉపన్యాసా లిస్తున్నారు, 
పుస్తకాలు (ప్రచురిస్తున్నారు. వారి హృదయం యావత్తూ 
డిఆవిరులతో, ఆవేశంతో, ఆశలతో పొంగి, వారు. 
ఆం (ధగీతాన్ని పాడుతూనుంటున్నారు, ఈ గీతగోవిందంలో 
మాడపాటివారు గారవాలను కోరలేదు, ఉద్యోగాలను. 
జీశ్నీంచ లేదు, హనుమకొండలో రాజ రాజన రేం[ద. 
ఛాపానిలయాన్ని , హైదరాబాదులో శ్రీ క ఎవ్షచేవరాయ. 
స. సేవించినా, శానననభయందరలి ద్విభా 
వీ వుద్యోగాన్ని వదలి వున్నత న్యాయస్థానపు న్యాయవా 
దిగా (పతిస్థింపబడ్డా వీటి యన్నిటిఅడుగునా నిష్క_ల్లుష.. 
మైన, నిర (్రలమైన చేవ, అతులిత కార్యదీక్ష స్పష్టంగా 
క్ర నిపిస్తున్నా యి, 


331 


'విళాలారి (థమ 


ఆం ధమహానభయొక్క_ కష్టాలు గట్ట క్కే రోజులు 
దగ్గరలోనే వున్నాయి. హైదరాబాదు రాస్ట్ర్రీయశాసన 
నభ విస్తరింపబడ్డది, నూతన రాజ్యాంగ శాసననభలో 
(వజ్మాపతినిధులు (పశ్నలు, తీర్మానాలు, బిల్లులద్వా రా 
సూ, బడ్జెటు చర ్పనందర ఛంలోనూ హైదరాబాదురాఫ్థ)ం 
లోని 70 లతల ఆం[ధమహాజనులకు యెంత వుపకార 
మైనా చేయవచ్చు. (ప్రజా(ప్రతినిధులకున్ను, అధికారుల 
కున్ను కలిగే పరిచయంద్వా రా యెంత(ప్రయోజనాన్ని 
అయినా నెర వేర్చవచ్చు. అంధ్రుల సంఖ్యయొక్క_ 
(ప్రయోజనాన్ని, ఆంధమహానభయొక్క_ వ్యవసాయ 
_ప్రయోజనాన్నీ రాబోయే యొన్నికలలో పూర్తిగా విని 
యోగించుకొని బూరుగులవారు, మందుములవారు, సుర 
వరంవారు,కొండావారు,మాడపాటివారు హైదరాబాదు 
ఆంధుల జీవనాన్ని సౌాఖ్యకర మైనదిగానూ, దుఃఖరహిత 
మైనదిగానూ మార్చగలరు, అప్పుడు ఆంధ్రజాతి తిరిగీ 
సహజ మైన కాంతితో (పకాళింపగలదు, 


332 


































Eins లత TH 
3 స్‌ [1 24 gee జ్జ 
క నం. 
వ శ వలి tt Ka fe RAD EE gion 2. సు 
గ ఫో ఫే శ షా వ న్‌ | 
ఎన 
శ్‌ 
oon 
ట్ల 
శా 

















(శ్రీ సురవరము (ప్రతాపరెడ్డిగారు 
మాదరాబాదుకాష్ట్ర్రం చేశీయనంసానాలలోనాయు 
ర ధ్‌ వ్‌ 


క్ర స్రానమందున్నది. రాజ్యూాంగవిధానం (కమంగా 
వూరుతూనవుంది,. అక్కడి 1 కోటి 44 లతుల మెచిలుకు 
జనంలోనూ తెలుగువారు 70 లకశులకుపైగా వున్నారు, 
జనులున్నారుగాని జననంఖ్యకు తగిన (ప్రాముఖ్యం తెలుగు 
వారికి లేదు, సామాన్యజనాభ్యున్న తిశై_ కృవిచేసే. 
వుద్యమాలూ, (పజాభిమానాన్ని నంపాదించుకొ న్న నాయ 
కులూ చాలా తక్కువ, భాగ్యవంతులకు తక్కు_వ లేదు 
గాని భాగ్యవంతు లొక (పక్క, వీలు యింకొక 
(పక్క_నూ చీలి సాంఘిక భేదాలు గడ్డకట్టుకొనిపోయి. 
నాయి, సాంఘీక వాతావరణం ధనాఢ్యులతోనూ, అధి 
కార (పియులతోనూ [కమి ఇ సామాన్యజీవులను వెనక్కు 
యీాడ్సి వేస్తూవుంది, 

ఈలాటి స్థితిలో ఆం(ధ్రోద్యనుం బయలు చేరింది. 
కాసి, యిది భాగ్యవంతుల అభిమానాన్నీ, అధికారుల. 
(పాపకాన్ని నంపాదించుకొన్నట్లు కనపడదు, ఉభయ 
పతమోలవారున్నూ యీ వుద్యమాన్ని కొంతవరకు అను 
మానంతో నే చూస్తున్నారు, అయినా, (ప్రతివుద్యమ 


:విశాలాం[ ధము 


.మున్నూ ఆరంభంలో అనుమానంపాలు కాకతప్పదు, 
ధనాఢ్యుల వుపేతీకూ, అధికారుల అనుమానాలకూ 
పాత్రమైన యీ వుద్యమాన్ని మాడపాటివారు, సురవరం 
పారు, బూరుగులవారు, కొండావారు, మందుముల 
వారు మొదలైనవారు యెట్లాగో (శమపడి లాక్కొని 
వస్తున్నారు. 

(పతాపరెడ్డిగారు న్యాయ వాదులు, అయినా, 
(ద్రవ్యసం పాదనపరి[శమయం దే పెనగులాజే న్యాయ వా 
దులు కారు, (పజాభ్యున్నతికై (శ్రమించే చేశహితె 
కాభిలాషములు, షతికలు లేని కాలంలో ఒకరి నంగతి 
వొకరు (గహించడానికి వీలులేని రోజులలో “గోల 
కొండ పతికిను స్థాపించి, సామాన్యజనంలో స్వాఖి 
వృద్ధికర మైన (ప్రయత్నాలను ఫురికొల్పుతున్నారు, ఆంధ 
మహాన ఛభయొక్క_ ఫ్టామిసంభ 'కార్యదర్శిమై, మహా 
నభయొక్క_ నిర్మాణ కార్య(క్రమాస్నీ, సాంవత్సరిక 
నమా వేశ కార్య భారాన్ని అత్యుత్సాహంతో నిర్వ 
'హించుకొనివస్తున్నారు, 

(ప్రతాపరెడ్డి గారు ఆధునికవి ద్యావంతులు, అయినా, 
వారియందు ఆధునికుల దంభంకం కు పూర్వికుల వినయం, 
ఆంగ్ల విద్యావంతుల న్య(ప్రయోజనాభిలాషకంకు (పాచీ 


334 


(శీ భురవరము (పతాప రెడ్డిగారు 
Ge 


నుల పరోపకారళీలం పాదుకొని వారిని (ప్రజోపయోగ 
జీవనానికి ఫురికొల్చుతున్నాయి, అనేక నిర్బంధాలు, 
హరతులు, అనుమానాలతో జోగిపీటయందు సమావేశ 
మైన [(పథమాం[ధమహాన ఛభయొక్క_ నిర్వహణభారా 
న్ని (ప్రజలు వారిషోద పరిపూర్షవి శ్వాసంతో చేసిన 
ప్పుడు వారు జంక లేదు, తడవుకో లేదు ; ఆ భారాన్ని నిర్వి 
ఘ్నంగా, జయప్రదంగా నిర్వహించి తమ (ప్రజ్ఞావి శేషా 
న్నీ, డీర త్యాన్నీ (పకటించారు. యునకుల సాహాసాన్నీ, 
“పెద్దల బుద్ధిబలాన్నీ, న్యాయవాదుల నేర్చరితనాన్ని, చేక 
సేవకుల సేవానురక్తినీ నమృధద్ధిగాగల (ప్రతాపరెడ్డిగారు 
యీ గుణా లన్నిటినీ తెలింగాణా అం(ధోద్యమ విజృంభ 
ణవై, సామాన్యజనుల అభ్యున్నతొకై_ వినియోగించి 
(పజను సుస్థితికి తేగలరు, హైదరాబాదీయ అం(ధులకు 
నమానప్రపక్తిని కల్పింపగలరు, 


33ర్‌ 


(శీ మందుముల నరసింగరావుపంతులుగారు 


తెల్ల ఖద్దరుప్రెజామూ, తెల్లని పేర్యాన్‌, తెల్లని 
గాంధీటోపీ ధరించి పలచటి శరీరం గల యువకు లొకరు 
కుర్చీలో కూర్చున్నారు. బల్లమిాద యేవో పుస్తకాలు, 
ష(తికలు, (పభుత్వం వారి (పచురణాలు కుప్పలుగా 
వున్నాయి, నన మైన ఆ ఖద్దరుదుస్తు లే వారి పరిశుద్ధ 
హృదయాన్ని, డాంబికత్వం లేని వర్తనాన్నీ, అచంచల. 
మైన సేవాభిలాషనూ విశ దీకరిస్తున్నా యి, 

“ఎందుకు మన కీ పేపర్లు? పరాబివాళ్ల గొడవ 
యెందుకు మనకు? కాలుమోద కాయువేసుకోవి కరార్చుం 
"ఓ జరగదూ, నాయనా, నీకు ౪” అని తల్లి చెప 
తున్నా నరసింగ రావ్రగారి దృష్టి వుద్యోగంమిాదా లేను; 
ఫ్లీడరీమిీ దా లేదు; (ద్రవ్యంమిదా లేదు. హైదరాబాదు 
రాష్ట్రీయాం(ధ్రులమిదా, వెనకదిక్కు_ లేక, కష్టాలు 
చెప్పుకోవడానికి ధైర్యం లేక, నాగలికొయ్యతో "పెనగు 
లాడే నైతుమిదా పోయి, వారి మనస్సు వారిని వున్న 
దానితో తృ వ్పీపడీ కూూర్చోనీయ లేదు, వారి చేశపి-తెక 
కార్యాభిలా"పే. లాయరుబోర్డుకు బదులు రైతుబోర్డును. 
తగిలిం'చేటట్టు చేసింది.అఆం (ధుల సృాదయాన్ని (గ్రహించి, 


[శీ మందుముల నరనీంగరావు-గారు 


వారి కష్టసుఖాలయందు. సానుభూతికలిగి, దిక్కులేని 
రైతుకు దిక్కయి, అతని బరువును మోస్తూవున్న (పజా 
భీలామషులలో, అతని కష్టాన్ని తము కష్టంగా యుంచే 
'సీవాభిలాషులలో హైదరాబాదులోని 70 లతల అం 
(భులలో మందుములవారికి మొడట చేతులు యతాలి. 

నరసింగ రావుగారివంటి బుద్ధిమంతులకు, పలుకు 
బడిగల యువకులకు కావలిశ్తే నైజాం(ప్రభుత్థంలో 
వుద్యోగం దొరకదా! బోర్డు తగిలిస్తే శీసులు రావా? 
ఈ నదుపాయాలన్నీ వున్నా నైతుబోర్డును తగిలించుకొని, 
కీస్ట్రమైన వైతునమన్యలను పరిశోధించి, (పభుత్వం 
వారు చూడడానికి వీలులేని భాహలోగాక రాజభావ. 
అయిన నుర్ణూలో శైతును చేవించడానికి పూనుకోవడం 
లోనే వారి దూరదృవ్టీ,వి వేకం, రాజనీతీ కనిపిస్తున్నాయి, 

నరసింగరావుగారికి (ప్రజలు తొడిగిన గారవాలు 
యేమి లేవు, (పభుత్వంవారున్ను ఏమో తొడగ లేదు. 
శైతువలెనే తెలింగాణా దుక్కి దున్నుతున్నారు. పాద 
రాబాదు ఆరవ ఆం[ధమహోన భాధిప త్యాన్ని వహించి 
చేసిన వుపన్యాసమే (ప్రభుత్వానికి వెన్నెముకగానూ, సం 
ఘానికి మణిపూనగానూ వుండే రైతుపై గల అభిమా 
నాన్న, అతని సమస్యల పరిశీలనానుభవాన్నీ "తెలుపుతూ 


337 
22 


విశాలాం[ధము 


వుంది. “(గామాదులు మూార్గులె, మూఢవి శ్యాన(వియు 
లైన కర్షకులకు ఆటపట్టు లవుతున్నాయి. భూము 
లు చిన్నచిన్న తునకలుగా చీలిపోతున్నాయి, భూమి 
యొక్క_ ధాన్యోత్ప త్తి తగ్గుతూవుంది. పశువులు శ్నీణించి 
పోతున్నాయి, శీతజ్వర 0, స్ఫోటకం మొదలైన వ్యాధులే 
కాదు,తుయ,కున్లు, నారి పుండ్లుకూడా (ప్రబలుతున్నాయి, 
(పాచీన ఆయు ర్వేద వైద్యులు అంత మొందుతున్నారు, 
(పజల జీవితపరిమాణం తగ్గిపోతూవుంది” అని అధ్యక్ష. 
వీఠంనుంచి పూరించిన వాక్యాలు, “ఆం[(ధోద్యమం 
ఉచ్చతరగతివారి చే కాదు, జనసామాన్యానికి సంబం 
ధించినది సుమూ” అని నుడివిన న్యాయం చాలు, వారిని 
ైతుఉద్యమనాయక స్థానంలో కూర్చుండ బెట్టడాసికీ, ఆం 
(ధోద్యమంయొక్క_ నిజస్వరూవాన్ని గ పించిన (పము 
ఖునిగా పరిగణించడానికీ. 

నరసింగ రావుగారిమోద శైతు లేకాదు, (పభుత్వం 
వారున్నూ కన్ను వేసి వున్నారు. సనెజాంరైలును కంపెనీ 
వద్దనుండి నైజూం్యపభుత్వంవారు తీసుకోవడానికి వుద్య 
మించిన రోజులలో శైతు పట్టింది భూమిలోకి దిగని 
తెలింగాణానాగ లికొయ్య కాదు, బలరాముని నాగలి, 
ఆ రోజులలో రయ్యత్‌ |ప్రభువుపకాన వుగరూపం ధరిం 


338 


శీ మందుముల నరనసీంగరావు-గారు 


చింది, అప్పుడే కాదు, యిప్పుడున్నూ రైతు జీవననమ 
న్యలను (ప్రభుత్వానికి "తెలువుతూ, (ప్రభుత్వాన్నీ రైతునూ 
దగ్గరగా చేరుస్తూ, నరసింగరావుగారు చేసే సేవకు (ప్రజ 
"లేకాదు, (పభుత్వంవారున్ను బుణపడీవున్నారు. పాద 
రాబాదు రాష్ట్రంలోని హిందూ - ముస్లింసమాఖ్యకు 
యా రయ్యత్‌ పతి కంతేగా మ రేపటి కా తోడ్పడడం 
లేదు, ఆంధుల అభ్యున్నతికై నరసింగరావుగారు చేసే 
సేవ సర్వజనాదర ణీయం కాగలదు, 


339 


రావుసాహబు అనంతపద్మనాభస్వామిగారు 


(అినంకపద్డనాభస్వామిగారు ను ప్రసిద్ధులగు గుమ్మి 
డిదల లన్నీ జ్ర న రాయణ సేటుగారి సుతులు, లశ్రీ a 
నారాయణగారు రంగులవ్యా పారం చేసీ వెనుకటి యుద్ధ 
సమయంలో చాలాధనాన్ని గడించి దాతలుగా పేరు 
పడ్డారు, అన్నవ(శ్రు;దానం, 'దేవాలయని ర్మాణం అంశపే 
లన్మీనారాయణగారి! యెంతో యిష్టం, సికిం దా బాదు 
లోని వారిన(త్రంలో వేసే విస్తరి, తీసే విస్తరి, పొమ్మానడం 
లేదు. ఇక వారుక ట్రించిన ఆలయంయొక్క,. ఉన్నతే 
శిఖరం వారికీర్తిని దూర |ప్ర'చేశాలకునహా చాటుతూ, పెద్ద 
క్షాపక చిహ్నంగా (పకాళిస్తూవుంది, 

అనంతపద్మనాభ స్వామిగారు యువకులు, ఉత్సాహ 
వంతులు, కార్యో తాహులు, బొంబాయి-సికిం[చాబా 
దుల మధ్య రయ్యిర య్యిన వారు ఆకాశ విమానాలలో 
(ప్రయాణాలు చేసినట్టుగానే వారి భావాలున్నూ పరు: 
గెత్తుతూవ్రుంటాయి, విద్యాలయాలు, వైద్యాలయాలు, 
బీదసాదలకు సహాయం-_యీలాటి కార్యాలకు తడు 
ముకోకుండా యిస్తూవుంటారు, కింగు యెడ్వర్జు మెమో 
రియల్‌ వైద్యశాలకు, కేవున్నత పాఠశాలకు, బీహారు: 


శీ అనంతప పద్మ నాభ స్వామిగారు 


భూకంపనిధికి వారిచ్చిన భూరివిరాళాలే వారి యాదా 
ర్యానికి నిదర్శనంగా వుంటున్నాయి, 

అనంతపద్మనాభ స్వామిగారు కవికుమారులు, గుజు 
కైపలో హృద్యమైన అనేకగీతికలను రచిం 
లిగ్రాండు, (ఫాన్చు, జర్జ్హున్‌, స్విడ్డ రండు 
చేశాలలో దీర్ణయా।త్రచేసి, అక్కడి (ప్రము 
(రృన భాగ్యం కలిగి తము అనుభవాలను విస్త 

తము భావాలకు మెరుగుపెట్టుకొన్నారు, 
నారు అనంశపడ్గునాభ స్వామిగారి వుచార 
న ధర గుణాన్నీ (గహించి రావుసాహీబు 
త్కరించివున్నారు. ఈలాటి సత్మా_రా లింకా 
= ఇతపడ్భనాభస్వామిగారిని ఆ(శయించుకోని 


డాక్ట రు గంటి సత్యనారాయణగారు 


గోదావరిజిల్లాబోర్తు -వైను(పెసిడెంటు, సుప్రసిద్ద 
య GG 0 ధి 
న్యాయ వాదులు, ఒకటవ తరగతి ఆనరరీ మేజ న్లేగటు, 
కాం(గసుఅభిమానసిగా (ప్రసిద్ధి చెందిన గంటి సుబ్బా 
రాయడుగారి పుత్రులు, సత్యనారాయణగారు. పిఠా 
ఫురంఠాజావారి కళాశాలలో విద్యాభ్యాసం చేస్తూ 
వుండగా బయలుదేరిన సహాయని రాక రణోద్యమసమ 
యంలో ఇతరవిద్యార్థులవ లె వారున్నూ కళాశాలను 
మానుకొన్నారు, విద్యార్థిగా వుండిన కాలంలో విద్యార్థి 
సంఘాన్ని స్థాపించి, విద్యార్థుల పయోన కాలేజీ అడ్వయి 
జరీబోర్లుళో |ప్రతినిధిగావుండి, డి బేటింగుసాసైటీలో 
(ప్రాముఖ్యంపొంది--యిట్లాగున అప్పటికే నాయక లక్ష 
ణాలను చూపుతూ ముందుకు నెట్టుకొనిపోగల యున 
కులుగా పరి గణింపబడుతూవచ్చి నారు, 
తరువాత కాకినాడ వదలి, బొంచాయి" 
శాలలో వైద్యశికుణపాంది, ఆ బొంబాయిమహోనగ 
రంలో భాగంగావున్న చాదరులో ఒక స్వతం(తచికి 
'త్సాలయాన్ని స్థావీంచడం, దానిని జయ(పదంగా నిర్వ 
హీంచడం, పారళీకులు, గుజరాతీయులవంటి పరాయి 


(శీ గంటి సత్య నారాయణ గారు 


వారిని ఆకర్షించడం సామాన్యవిషయం కాదు, వారి 
చికి త్సాలయం చుట్టుపట్ల 2౪0 లకు పైగా వైద్యులున్నారు, 
దూర చేశంనుంచి వెళ్లిన ఒక అంధుడు ఇంతమందిని 
ముందుకు (తో సుకొనిపోగలిగినాడం శు ఆయనలో ఒక 
చికి త్సానైపుణ్యంమా(తమేకాదు, ఇతరులను ఆకర్షించే 
సాంఘీకలత.ణాలున్ను వుండాలి, ఈలాటి గుణాలన్నీ సత్య 
నారాయణగారిలో సమృద్ధిగా వున్నాయి. 

వారు తమ చైద్య(పయోజనాన్ని సాధ్యమైనంత 
మందికి లభింప జే సేవు దేశంతో ఒక్క దాదరులో జేగాక 
మాతుంగాలోనూ ఒక చికి త్సాలయాన్ని స్థావించివున్నా 
రు. వారు శేవలం ద్రవ్యాన్నే (ప్రధానం చేసుకొన్న 
వారు కారు. కింగ్సు వేదగ్గరవున్న పోలీసువారికీ, విక్టోరి 
యాజూబిలీ'కుక్ని కల్‌ ఇ౯స్టిట్యూటు విద్యారులకూ ఆన 
రరీవైద్యులుగా నియమితులై (పజయొక్క, (పభుత్వం 
మొక్క కృత జ్ఞతకు పాత్రులై నారు, బొంచాయినుత్తర 
(పాంతంలోని వెద్యనంఘాలలళో ముఖ్యమైన ఒక సంఘా 
నికి నాయకులుగా (ప్రసిద్ధిపొందడ మే చాలు వారి పలుకు 
బడిని మంచితనాన్నీ, తెలివిసీ, సామ ర్థ్యాన్నీ తెలుపడానికి, 

వైద్యవృ రత్రికి సంబంధించిన యింత పనిని, బరు 
వను మిద వేసుకొన్న ప్పటికీ వారు బొంబామిఆం(ధు 


3483 


విశాలాం[ భధమ 


లను మరువలేదు, బొంబాయి రాష్ట్ర )/యఆం[ధమహో 
సభకు కొంతకాలం కార్యదర్శి గాను, మరికొంత కాలం 
వైస్తుపెసిడెంటుగాను, (పెసిడెంటుగాను వుండి ఆ సభ 
యొక్క (వయోజనాన్నీ, (పాముఖ్యాన్నీ యెంతమట్టుకు 
కలుగ జేయాలో అంతమట్టుకు కలిగించారు, దేశోద్ధారక 
నాగేశ్వర రావు పంతులుగారి యాజమాన్యం క్రింద జరిగిన 
నంన్కర ణన భయొక్క_ సన్నాననంఘాధిపత్య భారంకూడా 
వారిమోదనే పడి, ఆ నభయొక్క_ జయాని కెంతో తోడ్ప 
జ్జారు, అప్పుడే కాదు యిప్పటికీ గోదావరిమండలవాసులకు 
(పియమైన సంఘసనంస్క_ర ఆమం కే సత్యనారాయణగారు 
అత్యం తాభిమానంతో పనిచేస్తూవుంటారు,ఆం[ధుల కష్ట 
సుఖాలకు నంబంధించిన కార్యాలన్ని టను (శ్రద్ధవహిస్తూ, 
తమ సహాయం కోరివచ్చే వారికి తోడ్పడుతూ, బీదలకు 
తమ చెద్యనహాయాన్ని లభింపజేస్తూ, బొంబాయిఆం 
(ధుల జీవి తాన్ని బలవంత మైందిగానూ, (పకాశ మైంది 
గానూ చేస్తున్నారు. 


344 








క శే, కంచర్ల జానకిరామయ్యగారు 


ఖీ కంచర్ల జానకిరామయ్య అండు సన్ను 


నుమారు యాభై సంవత్సరాల! క్రిందట బందరు 
నుండి బొంబాయికి వెళ్ళి, అక్కడ ఒక అఆం(ధ్రవర్తకుని 
వద్ద చిన్నవుద్యోగిగా (ప్రవేశించి, కేవలం బుద్ధిబలంచేత, 
పరోపకార బుద్ధిచేత, వ్యాపార నైఫ్రుణ్యంవల్ల (ప్రాముఖ్య 
పదవికి వచ్చి, జన్మస్థానమైన బందరు కేకాదు, ఆం[ధ 
చేశాని కంతకూ బొంబాయిలో పెద్ద (ప్రతిషఫఘ్టను సంపా 
దించారు జానకి రామయ్యగారు, 
వ్యాపారంనిమిత్తం, ఇతరపనులకొరకు, మీకారు 
లకు ఆ కాలంలో బొంబాయికి పోతూవుండిన ఆం(ధులు 
“కంచర్గవారి యిల్లు యెక్కడ, యెక్కడి”అని విచారిం 
చి, బొంబాయిలో వుండినన్ని రోజులూ వారి అతిథులు 
గానే వుండి, జానకిరామయ్యగారి పరోపకార శీలాన్నీ, 
అతిధిన త్కారాన్నీ పొగడుతూవచ్చేవారు, జానకిరా 
మయ్యగారు చేదరికంలోనుంచి నున్న తస్థితికి వచ్చిన 
వారు కావడంచేత యెంతకీర్తినీ, ధనాన్ని గడించినప్ప 
టికీ చివరవరకూ బీదలను మరచినవారు కారు, బొం'బా 
యివంటి నగరానికిపో తే అక్కడ బంగారపు కొండను 
తవ్వుకొనిరావచ్చుననే గంపెడాశతో వెళ్లి, చివ 


విశాలాం(భము 


రకు వుండడానికి స్థలం, పూటకూళ్లకు రొక్కం లేక 
చిక్కు_లుపడుతూవుండే తెలుగువారికి జానకి రామయ్య 
గారియొక్క శకాళీనాథుని నాగేశ్వర రావుపంతులు 
గారియుక్క_ తో డ్సాళే -లేకుండివుం శు యేమయిపోయెడి 
వారో చెప్పనక్కర లేదు, 

జానకి రామయ్యగారు వర్తకులైనప్పటికీ కాశీనాథుని 
నాగేశ్వర రావుపంతులుగారు బొంబాయిఆం[ధుల సాం 
ఫీకనమావేశాలను యేర్పరచిన రోజులలో మొట్ట 
మొదటి సమావేశాన్ని నిర్వహించే గారవం జూనకిరా 
మయ్యగారిశకే యిచ్చారు. ఇంతకుపూర్వ్యం ఆం|ధ్రులు - 
ఆం[ధసమా వేశాల (ప్రనక్తిలేనిచేశం కావడంచేత యీ 
అలాహారసభకు అందరూ వెళ్ళడం, జయ(పదంగా 
జరగడం ఏర్పడింది. 

జానకి రామయ్య గారు నిరాడంబరులు, ననాతన 
ధర్మాభిలాషులు. ఆం(ధాభిమానులు, గుంటూరు కార 
దా నిశేతనం, బందరుఆం[ధజాతీయక ళాళాల, తోట 
పల్లి కొండలమిది ఇాంతిఆ[శమం, రామలింగయ్య 
గారి వైశ్యశరణాలయం, బొంచాయిఆం[(ధనభ---యీా 
లాటి సంస్థలు వారి సహాయానికి పా(తమవుతూవచ్చి 
నాయి, ఆం[ధ చేశీయుల మన్ననలను పూర్తిగా పొంది, 


341 





శీ కంచర్ల వెంకటరత్నంగారు 





(©) కంచర్ల రామక్భష్టయ్యుగారు 


(శీ కంచర్ల జాన కిరామయ్య అండు సన్ఫు, 


తమ జీవితాన్ని కీర్తివంతంగా గడవి, వారు చివరకు 
తమ 668-వ యేట యీ లోకాన్ని విడిచిపోయినారు, 
జానకి రామయ్యగారికి యిద్దరు ఫు(తులు.--- వెంకట. 
రత్నంగారు, రామకృష్ణయ్యగారు, వెంకటరత్నం 
గారు బొంబాయిలో వి, కామ్‌. పరీకులో కృ తార్థులె, 
తం(డిగారి వ్యాపార ౦లో (పవేశించారు., రామకృవ్ల 
య్యగారికి వ్యాపారమంే యెంతయిష్టమో దేశ 
హి_లెక కార్యాలం కునూ అంత అభిమానం. బొంబాయి 
ఆం(ధమహానభ ఫుట్టినప్పటినుంచిన్ని వారే కోశాధి. 
"కారులు, అనేక చిల్లరనంఘాలను స్థాపించి నంఘ బ 
లాన్ని చీల్చి వేయడంకంకు బలవంతమైన నంఘం ఒకటి 
నుంచే చాలునసీ, దానివల్ల అధికమైన (ప్రయోజనం 
కలుగుతుందనీ వుద్దేశంతో రామకృష్ణ య్యగారు చిల్లర 
నంఘాలన్నిటినీ యేకంచేసి శేంద్రసంభు స్థాపనశై_ కృషి. 
నలిపి చివరకు తమ (పయత్నంలో జయంపొందగలి 
గారు, ఈలాటి నంఘాలకు [పారంభదశలో కలిగే ఒడు 
దుడుకుల నన్నిటినీ నెమ్మదిగా తప్పించి, ఆం(ధమహా. 
సభకు బలాన్నీ, వూతనూ కలిగించడంలో రామకృమ్ల 
య్యగారు చేసిన కృపి. మరువతేగిందికాదు. ఇప్పటికీ 
కంచర్ల సోదరులు ఆం[ధమహానభ పెన ఒక కన్ను వేసి 


347 


విశాలాం[ధము 

దాని నున్న లికె కావలసిన (పయశ్నాన్నీ, నహాయాన్నీ 
చేస్తూ నేవున్నారు, ఈ సోదరులు తమ తండ్రిగారి అడుగు 
జూడలయం'బే నడుస్తూ, జానకి రామయ్య అండు నన్చు 
అనుపేరనే తమ వ్యాపారాన్ని జరుపుతూ, అతిథి అభ్యా 
గతులకు తోడ్పడుతూ, బొంచాయిఆం(ధులలో [పా 
ముఖ్యస్థానం వహించి ఆం(ధుల గార వాన్ని పోవీంచు 
కొొనివసున్నారు, 


348 


(శ్రీ శిష్టా వెంకటరావుగారు 


ఒక పెద్ద కార్యస్థానానికి అధికారులయి, సామాన్యం 
గా యూరోపియనుల స్యాధీనంలోవుండే ఒకవృత్తిని 
స్వాధీనపరచుకొని, పదుగురు ఆం(ధ్రులకు ఉద్యోగాలు 
కల్పిస్తూ కీ రి ప్రతిష్టలు వహిస్తున్న బొంచాయిఆం[ధు 
లలో ముఖ్యులు శిష్పా వెంకటరావుగారు, వస్తువి[క 
యానికీ, వస్తు ప్రకటనలకూ కావలసిన [వాతనదుపాయాల 
నమర్చుటకై. హారన్‌ బీరోడ్డులో స్థాపింపబడిన కార్య 
స్థానానికి అధికారులు, 
వెంకటరావుగారు యా సంస్థను (పారంభించక 
ముందు యీలాటిపని యావత్తూ యూరోవీయనులకుగాని 
మనవారికి సాధ్యంకాదనే అభీ(పాయం ఒకటి వుంటూ 
వుండేది, దీనిని మొట్ట మొదట ఛేదించిన ఆం(ధులు వెంకట 
"రావుగారు. మొదట వారు జి, ఐ, పీ, ల ల్వేఉద్యోగిగా 
(పవేశించారు, ఆవుద్యోగాన్ని చేస్తూనే వస్తువి(క్ర యానికీ, 
(ప్రకటనలకూ కావలసిన (ప్రత్యేకశికణ సంపాదించు కొ 
న్నారు, అందుకు సంబంధించిన పరీక్షలలో కృ తార్థు లయి 
నారు, వారి శక్తి సామ ర్థ్యాలకూ, కల్ప నాశక్తికీ, చైవుణ్యా 


విశాలాంధ ము 


నికీ మెచ్చి లండనులోని వర్తక(ప్రముఖులు వారిని *ఇన్‌ కా 
ర్పొశేబడ్‌ సేల్పు మేనేజరు: అసోసియేషన్‌” అనే 
సుప్రసిద్ధ సంస్థకు నభ్యులుగా యున్నుకొని వారియెడల 
తమకుగల నారవాభిమానాలను (పకటించారు. మన 
జేశంలో ఈలాటి గారవం పొందినవారు వా రొక్క_ శే, 

శిష్టావారు చేన్తూవున్నపని చాలా కష్టమయిండి, 
వపు యూరోవీయను[పమాణానికి తగ్గకుండా తమ 
కార్యాన్ని జయ[పదంగా నిర్వహిస్తూ వస్తున్నారు. (దవ్యా 
న్ని సంపాదిస్తున్నారు, ఆం[ధులకు జీవనోపాధి కల్సిస్తు 
న్నారు, బొంబచాయిఆం [(ధనభకు అధ్యశుస్థానం వహిం 
చి ఆంధ్రుల కీర్తిప్రతిన్గలను విస్తరింపజే స్తున్నారు, 


350 





వెంకటరావుగారు 


౧ 


లచ Mery 
3 ys 


౮ 





శ్రీ పా(తుని వెంకటనారాయణగారు 


శ) పాత్రని వెంకటనారాయణ గారు 


పశ్చిమగోడావరిలోని నర సాఫుర౦నివాసులగు 
పొతుని లథ్నీ నారాయణ శా క్ర్రిగారి ఫు(త్రులు, శాస్త్ర 
గారు చాలాకాలం బొంచాయిలోనే వుంటూవచ్చి 
నారు. పండితులు, జీవి తాంతంవరకూ అతిథులను సత్మ్క_ 
రిస్తూ, నరసాఫురంలోని తమ న్యగృహోన్నినహా సత్రం 
కింద మార్చి వేసి, దాని శాశ్యతపోవణకై_ కొంత 
భూమినికూడా యిచ్చి కీర్తిని గడించిన పురుషులు, 
వెంకటనారాయణగారున్ను వితరణలో తమ 
తండిగారి మార్గాన్నే అనుసరించి బొంచాయిఆం[ధ్రు 
లలో "ేర్కుప్రతిష్థలు గడించుకొన్నారు. పాతిశేండ్ల 
(కిందట ఒక చిన్న వుద్యోగంలో (ప్రవేశించి, (క్రమంగా 
(ప్రాముఖ్యమైన ఒక ఆంగ్లోయవాణిజ్యసంస్థలో మేరి, 
ఆం[ధులకు అందుబాటులో లేని వస్తువ కయ కాఖాధికార 
పదవిలో వున్నా రిప్పుడు, ఒక గొప్ప అంగ్లేయవ్యా పార 
సంస్థలో బాధ్యతతోగూడిన యీలాటి వుద్యోగాన్ని 
పొందడం, ఆ తర్వాత దానిని జయప్రదంగా నిర్వహిం 
చడం సామాన్యవిషయంకాదు, వెంకటనారాయణ 
గారికి తీరిక అంతగా లేకున్నా, దేశహి తైక కార్యాలనూ, 


విశాలాం[భమను 


ఆం(ధుల మంచి చెడ్డలకు నంబంధించిన వ్యవహారాలనూ 
వనుక వేయలేదు, ఈ పనులన్ని టియందును సంబంధం 
కల్పించుకొంటున్నారు *. బొంబాయిఆంధమహాోసనభకు 
అధ్యశకుపదవి వహించారు. బొంబాయి ఆం[ధపరపతి 
సంఘానికి అధ్యకు లై! దానిని జయ(ప్రదంగానూ, జనోప 
యోగకరంగానూ నడుపుతూవచ్చారు, వారి ఆం|(ధాభీ 
మానం, న్నేవాపా(త్రత (పజను ఆకర్షిస్తూ, బొంబాయి 
ఆం|ధులకు కీర్తిని సమకూరు స్తున్నాయి, 


తీల్‌2 


శ్రీ మలాడి సత్యలింగం నాయకరుగాదు 
oe) 


గ్రంగూనుకు యెందరో తెలుగువారు వస్తున్నారు, 
పోతున్నారు, కాని, తమ (ద్రవ్యాన్ని లవమలకులతులు దాన 
ధర్మాలకు విస యోగించినవారిలో సత్యలింగ ౦ నాయకరు 
గారు వొక్కరినే (వేలుపెట్టి చూపవచ్చు, ఆ రోజులలో 
నాయకరుగారు రంగూనుకు రావాలం#ే స్ట్రీమరు శేవు 
లేదు, అందుకని చాపవోడలో (ప్రయాణం చేయవలసి 
వచ్చింది. 
రంగూనుకువచ్చి, పడవలసిన కష్టాలన్నీ పడి, చిన్న 
చిన్న పనులనుండి పెద్ద పెద్ద పనులకు (పాకి భూములు, 
యిండ్లు, వస్తువాహనాదులు, పడవలు, లాంచీలు సంపా 
దించి ధనవంతులనీ, ధర్మాత్సులసీ కీర్తిని సంపాదించు 
కొన్నారు. వారు చనివోయేటప్పటికి వారియాస్తి యాన 
తూ 20 లశులవిలున వుండింది, అందులో 8 లక్షలను 
Na కలంగీటుతో ధరా సలవై. వినియోగించిన మహో 
రసంపన్నులు వారు, 
1912-వ సం: సెప్టెంబరు 20-వ తేదిని (వ్రాసిన ఆఖరు 
మరణశాసనం గనుక మూళ్తే వారి హృదయం యేలాటి 


28 


విశాలాం[ధము 


అభిమానంతో వూగులాడిందో, వారి (పజూభిమానం 
యేలాగపన నడిపించిందో తెలుస్తుంది, 

1. విశాలమెన ఆటస్థలాలతో, జమ్నిపియము ీర్చా 
టుతో, కాకినాడలోని జగన్నా ధపురంలో ఒకనూ్కూలు 
కట్టడానికి, 

2, కౌకినాడసమో పమందున్న చొల్లంగి గ్రామంలో స్థిర మైన 
వసతులతో ఒక దేవాలయాన్ని నిర్మించ డానికి, 

8, జగ న్నాధపురంలో నసూ్కూ_లుదగ్గ రగా బవీదలకుఅన్న దానం 
నిమిత్హ మై ఒక స్మతౌన్ని యేర్పరచడానికి 

లతరూపాయలను వినియోగించవలసిం దన్నారు. మిగి 
లిన ఏడులకులమిద వచ్చే నడ్డీవాపతునుంచి పై 
ధర్మ కార్యాలను పోపించనలసిం దన్నారు, జగన్నాధ 
ఫురంన తంలో జాలిమత వివత్షతలు లేకుండా, (పతిరోజూ 
200 మందికి కాయగూరలతో కూడిన భోజనం పెట్టడా 
నికిన్నీ, పాఠశాలలో అన్ని జాతుల పిల్లలనూ చేర్చుకొని 
నె)మరీవరకు చదువు, వడ్రంగం, చేత, కుండలు 
చేయడం మొదలైన చేతిపనులను నేర్పుటకున్నూ ఏర్పా 
టులు చేయించనలసిం దన్నారు, భోజనానికి తగినంతమంది 
'రాకుంకే అధమం వందమందికైనా అన్నదానం చేయవల 
సిందనీ, ఇందులో 25 గురు వి ద్యార్థులనుకూడా కలుప 
నలసిందనీ మరతు పెట్టినారు, 


354 


శీ మల్లాడి సత్యలింగం నాయకరు గారు 


సత్యలింగంనాయకరుగారికి విద్య లేకపోయినా, ఇత 
రులకు పై )మరీచదువు, చిన్న చిన్న చేతిపనులు నేర్పుటతో 
తృప్హిపడ లేదు. చెన్నపురిరాజధాని హిందువులలో ఒక 
రికి వున్న తవిద్యకొరకో, "లేకుం శు పారి_శామికవిద్య 
కొరకో యూరోపు, అమెరికా జపాను మొదలైన చేశా 
లలో విద్యాఫ్యానంనిమిత్తమై (ప్రతిసంవత్సరమూ ఏడు 
లశలమోాద వచ్చే వడ్డీచాపతునుండి 4,000 రూపాయ 
లను ఖర్చు చేయవలసిం దన్నారు, 

ఈలాటి కార్యాలకు మన ఆంధదేశంలో యిన్ని 
'లతులను సామాన్యపుతర గతి వారు యెవ్వరూ యివ్వ 
"లేదు, సత్యలింగం నాయకరుగారిని యీ విధమైన మరణ 
శాసనం [వాయించింది బారిష్టరు మణిఅయ్యరని 
చెప్పుతారు, ఇంతకూ నాయకరుగారి ధర్మాలను ధర్మ 
కర్తలు యొంతవరకూ నెర వేరుస్తున్నారో సరిగా తెలి 
యదు,అయినా, సత్యలింగం నాయకరుగారివంటి మతాభి 
మాని, విద్యాభీమాని, (పజాభిమాని యింకొకరు బ్గా 
'ఆం[ధనంఘంలో పుట్టలేదు. 


(ఢీ దొమ్మేటి వెంకటస్యామిగారు 


జరా జ శాసనసభ్యులు, రంగూనుకార్చ్పొ రేషను కౌన్సి 
లరు, ఆనరరీ మేజన్లేటు, అం[ధమహాజననంఘ అధ్య 
యులు, ఆం(ధనాయకులు అగు దొమ్మేటి వెంకటస్వామి 
గారు యీ లోకాన్ని విడచి యిప్పటికి ఆనేండ్లు కావ 
స్తూవుంది. నెంకటస్వామిగారికి పూర్వం ఆం(ధులలో 
సంఘాలకు అధ్యకు పదవులను వహించినవారువుండవచ్చు. 
విద్యాభివృద్ధికి పాటుపడిన వారూ వుండివుంటారు, దాన 
ధర్మాలకు ఖ్యాతికెక్కినవారికీ లోటు లేకపోయివుండ 
వచ్చు. ఎవ శెంత (ప్రసిద్ధి చెందినా, (పజావేమానిశై 
ఎంత కృషి.చేసినాా ఆంధజాతియొక్క_ కీర్తిని వెంకట 
స్యామిగారియంతగా విస్తరింపజేసినవారు లేరు, నాయకు 
నికి కావలసిన విద్య, సేవాభిలాప, భాగ్యము---యిీా 
గుణాలన్నీ వెంకటస్వామి గారిలో సమ్భాద్ధిగా వుండడం 
చేత అం(ధనాయక త్వం వారిని వరించింది, 
బర్మాఆం(ధ్రుల (పజాహీతజీవనాన్ని మనము పరిశీ 
లించినట్టయి తే వెంకటస్వామిగారి "కాలంలో ఆంధ్రుల 
కీర్తి ఒకవిధంగా ఉచ్చదశను వహించిందని చెప్పవచ్చు. 
చులకనగానూ, జొ దాసీన్యంతోనూ చూడబడుతూ 


శీ దొమ్మేటి వెంక టస్వామిగారు 


వుండిన (పజలకు (ప్రభుత్యంలోనూూ, (పజాహిత జీవనం 
లోనూ కొంత పలుకుబడీ, (ప్రాముఖ్యం వర్చ్పడ్డాయి. 
ఆత్మరతుణాన్ని మరచి ని_దావస్థలోవున్న ఆం(ధజాతి 
నతు[త్రమండలంలాగున నహజకాంతితో (పకాశించింది, 

వెంక టస్వామిగారు గొప్పవక్షలుకారు, రకా 
(పియులున్నూ కారు, కాకపోయినా, యుక్తిగా, నెమ్మి 
దిగా మంచితనంగా రంగూను కార్పొశేపనులో రం 
గూనునగరానికి చేసినంత సేవను, వుపకారాన్ని ఏ 
భారతీయ నభ్యుడున్నూ చేయలేదు, వారి కాలంలో 
(కొత్తచోట్ల రోడ్ల్గుపడ్డాయి. లాంతరు స్తంభాలు, స్‌టి 
కొళాయిలు ఏర్పడ్డాయి. మురుగునీటి వనతులు నృద్ధి 
చేయబడ్డాయి, రంగూనుబస్తీయొక్క_ సౌందర్యాన్నీ, 
పారిశున్ధ్యాన్నీ, ఆరోగ్యాన్నీ వృద్ధిపర చడాని క్రై తను 
యావచ్చ క్రిస్‌ వినియోగించారు, కీర్తిని గడిం చుకొన్నారు, 
కలాబస్తీలోవున్న చిన్న వుద్యానవనానికి వారి పేరు 
"పెట్టడమే కార్పొ లేషనుఅధికారులకూ, సభ్యులకూ, 
నగరవాసులకూ  వారియందుగల పూజ్యభావాన్ని 
"తెలియ చేస్తున్నది. 

'వెంకటస్వామిగారి పలుకుబడిని, (పజావరీకరణ 
న క్రినీ నిర్షయించాలం జే మునిసిపల్‌ యెన్నికల వంకా, 


357 


విశాలాం[ధము 


శానననభ యెన్నికలవంకా దృష్టిని పరచాలి. ఈ యెన్ని 
కలలో వారికి వస్తూవుండిన వేలకొద్దీ ఓట్లు (పతివానికీ 
ఠీ © య 
దిగ్గ/మను కలిగిస్తూవుండేవి. స్వామిగారిని వారి స్థానం. 
నుంచి కదల్పడం దుర్భటమైన కార్యమని భారతీయులందరి 
లోనూ వ్యాపించిపోయింది, ఈలాటి నాయకుని అకాల 
మర ణంవల్ల స్వకులస్థులు నంఘాభిమానినీ, ఆం[ధజనులు: 
నాయకుని పోగొట్టుకొన్నారు, బ ర్మాఆం(భ్రులకు తీరని 
నషం కలిగింది, 


ర 
రే 
qr 





దొమ్మేటి వెంకటస్వావి 


శీ 


క్రీ 





శ్రీ రెడ్డి సన్యాసయ్యగారు 
సుమారు 85 యేండ్ల వయస్సు నలుపురంగు, 
చల్లని చూప్ప, మితనంభాపణ, విసుగు లేని దాతృత్వం- 
యీ లశ్‌ణాలుగల నన్యాసయ్యగారు హోటల్లోవున్నా, 
యువజనసంఘంలోనవున్నా, ఆఫీసుళో కూర్చున్నా, ₹ేవు 
దగ్గర నిలబడ్డా, నాటకానికి పోయిన్కాసినిమాకు వెళ్లినా 
యెప్పుడూ వొకగుంపు వెంటవుంటుంది. ఈ గుంపును 
అకర్షి ంచేది సన్యానయ్యగారి విత వాత్సల్యం, అతిధి 
నత్కాారం, 
సన్యానయ్యగారు వృత్తిచేత కూలిమే,న్ర్రీ, లేదా 
లేబరుకాం(ట్రాక్టరు, రంగూనులో వారికి సంబంధం 
లేని నంఘంలేదు, నపోాయంపొందని నంస్థ లేదు, ఈ 
విషయమై వొకపత్రిక ముచ్చటిస్తూ * సన్యాసయ్య 
గారి నంఘసేవాపరాయణత్యాన్ని యెరుగని అంధుడు 
చో లేడని చెప్పడం అతిశ 'యోక్తికాదు. ఆం(ధ్రులు 
మొదలుపెట్టే ఏ సత్కార్యమైనా సశే వారి సహాయం 
పొందవలసిం చే, బర్మాకువచ్చి గడించుకొనేవారు యెం 
దరో వున్నారు, సన్యాసయ్యగారి లాగున దానధర్మాలు 
చేసేవారుమా(తం వాలాతక్కువ, *” అని (వాసింది, 


విజాలాంధము 


దీనిలో పొల్లులేదు ; అతిశ యోకిన్నీ లేదు, నన్యానయ్య 
గారికి యివ్వడమనేది వొక అభ్యాసం, ఆపుడామన్నా 
ఆపలేరు. ఇస్తూవుండవలసిం బే, యెవరికో వొకరికి, 

రంగూనుఆం[ధులలో స న్యా న య్య గారికం "కు 
విద్యావంతులూ, ధనవంతులూ లేకపో లేదు, ఉన్నా, 
అడిగిన వారికి "లేదనకుండా యివ్వడంలో సన్యాసయ్య 
గారినే ముందుగా చెప్పవలసినుంటుంది, ఆం|ధచేశం 
నుండి కవులూ గాయకులూ రానీయండి, హారి దాసులూ 
కళోపానకులూ రానీయండి, గుళ్లుక స్టేవారూ చెరువులు 
(తవ్వించే వారూ 'రాసీయండి.__.. యెవరు నచ్చినా న రే 
చేతినిండా యిచ్చేదీ, బ్యాడ్‌ మింట౯ ఫుట్‌ బాల్‌ టూర్న 
మెంటులుు న్వచ ందసేవాదళొలు, విద్యార్థుల వక్ష్సృ 
త్వవు పోటీపరీకులు, (శ్రీ రామనవమిన్రుత్సవాలు, పాఠ 
శాలలు సంఘాలు-యీాలాటి కార్యాలకు పోషకులై 
(పోత్సాహపర చేదీ సన్యాసయ్యగా శే, 

వారి దాతృ త్యానికి వొక హద్దు, వొక విరామం 
అంటూ కనుపించను. ఆ యివ్వడంకూడా నణుక్కొని 
గొణుక్కొని, తిట్టుకొని తుమ్ముకొని, పుచ్చుకొనే 
వాళ్ళకు కష్టాన్ని కలిగించియి వ్య!డ వు నేది వారి 
తత్వంలో లేదు, స్వయంగానేకాదు, వృత్తరాలద్వా రాను 


360 


శీ "త్రి డ్డి సన్యాసయ్య గారు 


వారిని విసిగించేవారు యెందరో వుంటారు, వారికి వచ్చే 
వుత్తరాలను చూశ్తే రంగూనుఆం[ధనంఘంలో యెంత 
దుఃఖం, యెంత దారి[ద్యం వున్నాయో మచ్చుగా తెలు 
స్తాయి, *నాయనగాగూ, చేను బీదవాణ్లి. బర్మాలో 
అన్నం దొరుకుతుందని చాపచుట్టతో వచ్చాను, కడుపు 
నొప్పిచేత జనరల్‌ అన్పతి!ి పోతే అక్కడ వారు పరీ 
ఉంచి, కడుపులో యేదో వుండ వున్నదని, శ స్రైంవల్ల గాని 
నయంకాదనీ చెప్పేనరికినా పాణాలు యెొగిరివోయినాయి, 
ఇంతకూ నా రోజులు దగ్గరకు వచ్చాయి, ఇక్కడ చస్తే, 
తెగులవేసేవాళ్లుకూడా లేరు, ఈ దిక్కుమాలిన (ప్రాణం 
దేశంలో గుటుక్కు_మునడానికి చారిభూవి ఫుణ్యంకట్టు 
కోండి *” అని వొకరోగి (వాస్తాడు, 

“తండి నేను ప్రైమరీప్యాసైనాను, నా తల్లి నన్ను 
యెవడో దిక్కు_మాలిన ముండాకొడుక్కు_ కట్టింది, ఈ పెల్లి 
యందుకు వచ్చిందో గాని గుడ్డకూ, అన్నానికీ "మొగం 
వాచిపోతున్నాను, చెప్పుకుం కు సిగ్గు, అన్న మైనా పెట్ట లేని 
యీ దరి(ద్రపుముండాకొడుకుమా టలు చూస్తే ఆకా 
వాన్ని అంటుతాయి., రోజూ తిమే, దెబ్బ లే, నేను కుల్లి 
కుళ్లి చస్తున్నాను, చివరకు వొకరోజున చెప్పకుండా 
యెక్క_డికో లేచిపోయాడు. చూస్తూచూస్తూ మానం 


361 


విశాలాం[ధము 


అమ్ముకోలేక యెొందులోనైనా. *........ మేలని అను 
కుంటున్నాను, దిక్కులేని యీ పీకి కాస్తసహాయం: 
చేసి నిల'బెట్టండి, యీలోగా వపంతులవు శ పనిఅయినా 
చమూచుకుంటాను *” అని యింకో చాలిక (వా స్తుంది. 
నన్యాసయ్య గారి స్వభావాన్ని తెలపడానికి యా మచ్చు 
ముక్క_లే చాలు, ఒక రోజున వారు యేటిదగ్గర న్నేహితు 
లతో మాట్లాడుతూ నిలబడ్డారు, దీపా లింకా పెట్టలేదు, 
ఇంతలో చచింపిరిగుడ్డలు కట్టుకొన్న వొక మనిషి వచ్చి, 
ఒక చిన్న గుడ్డలమూటను వారి పాదాలదగ్గర పెట్టి 
కక బాబయ్యా, యిది నా బిడ్డ, (పొద్దున చచ్చిపోయింది. 

మన్ను చేద్దామంశేు దమ్మిడీ లేదు. యెక్క_డికి పోయినా పో 
పో అన్నారు.””అని వెక్కి వెక్కి యేడుస్తూ “యీా బిడ్డను 
మన్ను చేయించండి, మన్ను చేయించండి ** అని రెండు 
పాదాలమోదా తల పెట్టి, కాళ్లు పట్టుకొన్నాడు. ఈలాటి 
(ప్రార్థనను యెవరు నిరాకరించగలరు ? అందులోనూ 
నన్యాన య్యగా రా! ఆయన నెమ్మది గా కాళ్ళను 
వెనక్కు. లాక్కొని, జేబులో చేయి పెట్టినారు, కాని, 
జేబులో యేమో లేకపోయింది, పష. దగ్గరవున్న 
వారిదగ్గగ 20 రూపాయలు బదులులీసుకొని, అతని 
చేతిలో పెట్టి పంపుతూోచాలకపో లే మల్లీ రా” అన్నారు. 


362 


(శీ రెడ్డి సన్యాసయ్య గారు 


శ్వట్టాలో భూకంపంవచ్చి వూరంతా తుడిచి 
పెట్టుకుపోయింది, చావగా మిగిలినవాళ్లు కట్టుకునే 
డానికి గుడ్డ, తినేదానికి అన్నం "లేక బాధపడుతున్నారు. 
సన్యాసయ్యగారు తను యువజనబ్బందాన్ని బయలు 
చేరదీసి, (పొద్దుటిపూట నగరనంకీర్షనం చేస్తూ, వీథి 
వీథీ తిరిగి 800 రూపాయల రొక్కాన్నీ, యిన్ని బట్టల 
'తానులనూ వసూలుచేసి నై(స్రాయిగారి నిధికి పంపి 
వారి కృతేజ్ఞ తకు పా[తులయినారు. మోలీ ౪ యెక్కడో 
వుంది. చౌతలంలోని చేవాలయం మరమ్సుతులు లేక 
పడినృుంకు, తమ యువకమి[తులతో మోలీ ఎ్‌్టురూణం 
కట్టి, మాలపల్లి నాటకాన్ని (పదర్శించి, ఆవచ్చిన 
ఆదాను యావతూూ అఆలయని ర్భాణానికి సమర్పించి 
వచ్చారు. నన్యానయ్యగారి సేవాభిలాషను పత్రికలు: 
నులించాయి, కవులు కీర్తి ం'చారు, (ప్రజలు అభినందించారు, 
మోల్ఫీ౯ ఆం[ధయువజననంఘంవారూ, రంగూను 
ఆం(ధస్వ చృంద సేవాదళం వారూ చెప్పినట్టుగా సన్యా 
సయ్యగారు బ ర్మాఆంధ్రులకు సాటి లేనికీర్తిని ఆరి స్తు 
న్నారు, ధనాధిపతులయెడ, బీదలయెడ నమత్వంచూ 
వుతూ, అందరినీ (పేమినూ, అందరికీ యథాశ క్రినిసహోయం, 
చేసూ, ఆం(భుల హృదయంలో స్థాపించుకుపోయారు, 


తేర 


(శ్రీ గూడూరు తాతయ్య సెట్టిగారు 

ర ౦గూనులో వేలకొద్దీ తెలుగువా రున్నారు, 
భాగ్యవంతులూ లేకపోలేదు. కాని, వీరిపీర చెప్పతగిన 
వొక పుణ్య కార్యమూ కనపడదు. ఈలాటి సంఘంలో 
బయలుదేరిన తాతయ్య సెట్టిగారు (శ్రీరామునికి తమ 
ఆర్చి కాన్ని యావత్తూ సమర్పించిన వృత్తాంతం బంగారపు 
అతరాలతో (వాయబడతగిన్రండి, తాతయ్య సెట్టగారు 
(శ్రీ రామునికి దివ్యమైన ఆలయాన్ని నిర్మించి రంగూను 
ఆం[ధ్రుల కింత నావమురూపాలను కల్పించారు. పూజలతో న 
వుత్సవాదులతో, సంతర్పణలతో, (శ్రీ రామస్తరణతో 
రంగూనుపరిన రాలన్నీ (మోగిపోయినాయి, క్ట (శ్రీకా 
ముడు తాతయ్యగారిని యంతకఠినంగా పరీవీస్తూవున్న 
ప్పటికీ ఆయన అత్సనమర్చణాన్ని తరతరాలవారికీ (వేలు 
పెట్టి మూావుతూనేవుంటాడు, ఎన్ని క ష్రాలుపడ్డా "రామ 
భ్‌ కులు (శ్రీ రామనామం అమృత పానం అని గానం 
చేస్తూనేవ్రంటారు. 


శ్రీ) వెలగల వెంకటరెడిగారు 
a 


వెంకటరెడ్డిగారు రంగూనుకు వచ్చి 20 యేండ్లు అవు 
తుంది, అప్పట్లో బర సికర రైలు కోరంగీలని పీలుస్తూ 
వుండేవారు. ఈలాటి స్థితిలో తమ ఆం[ధజాతీయ నాటక 
నభద్వారా అంధ్ర త్యాన్ని విస్తరింప జేయడాని వై వెంకట 
"రెడ్డిగారు చేసినంత సేవ మరి యెవరూ చేయలేదు, 
“కోర - గీలం కే ఆం|ధులే, పీరిలోనూ కవులూ, పండి 
తులూ నన్నారు, ఫీరికీ సౌందర్యం వుంది, కళాభిమానం 
వుంది.”” అనే అభిిపాయం చాలామటుకు వారి నాటక 
నంఘం౦ంమూలంగా బర్మాలో వ్యాపించింది, 
ఆం(ధజాతీయ నాటకనభ బా) అంతటా “పేరు 
(మోగి, బర్జాగనర్శ్నరు ఘనత చెందిన నర్‌ హార్క_ర్జు 
బట్లరుగారి ఆదరణకు పా(త్రముయిండి. అునేనరిమ్‌ కమి 
షనరు బామ్‌గారు కెడ్డిగారి (ప్రజోపయోగ కార్యాలను 
శాఘీంచారు, ఈ సనభద్వారా ఆం(ధత్వానికి (ప్రతిష్ట 
యీర్స్పడడమే కాదు, అనేక (వజోపయోగనంస్థలకు 
ధననహాయం లభించింది. ఆంధ సేవానంఘంవారు 
రంగూనువి ద్యా శాఖాధి కారుల నహాయం లేకుండా 
(పజాభిమానంమోదనే ఆధారపడి, వుచితవిద్యావ్యా 


విశాలాంధము 


ఎస్తీని పోవించారంకు యూ కృషికి వెంకట రెడ్డిగారి 
నాటకసభయొక్క_ నహాయమే విశేషంగా తోడ్పడింది, 
నా శారి క పరిస్థితుల (పచారం సాగిందంకే అది వెంకట 
"రెడ్డిగారి అధీనంలో వుండిన సునేరామ్‌ హోలుమూలం 
గానే మూలమూలలా పిక్క_టిల్లిపోయింది, రంగూను 
ఆం(ధాభ్యదయ ప్రచారంలో వెంక టరెడ్డగారిని సునే 
రామ్‌హోలునూ మరవడానికి వీలులేదు, 

ఆం[ధ చేశ ౦లో ' ఫభాహాభివమవూనం, సారన్వ తాభి 
మానం తరంగాలవ లె పొంగి, (గంథమాలలూ, భాషాఖి 
వర్ధ సీనంఘాలూ బయలుదేరిన కాలంలోకూడా వెంకట 
రెడ్డిగారు ఆ భారంవహించినవారిలో ఒకరు, వారు 
స్థాపించిన ఇతిహాసతరంగణీ[గంథమాలనూలంగానే 
ఆం(ధుల చరి(త్ర తృతీయ భాగం దేశానికి లభించింది, 
ఆం(ధ(పతిభ వెల్లడిఅయింది, వెంక టరెడ్డిగారు నర 
స్వతీసేవ చేశారు, కళాభివృద్ధిని పోషించారు. విద్యాభి 
మానాన్న, సేవాధిలాషనూ (పక టించారు, (పజో పయోగ 
కార్యాలకు తోడ్పడ్డారు, అం(ధ జాతీయతను బలపరవారు. 


366 





వెలగల వెంకటండిగారు 





బులి అప్పన్నగారు 


శ్రీ గుత్తు ల సూర శ్రనారాయణగారు 


వూ స్వాములు, పడవల యజమానులు, సెట్టిబలిజ 
యువజనసంఘాధ్యములు, సెట్టిబలిజ (శ్రీకామాలయ 
ధర కర్తలు అయిన గుత్తుల సూర్యనారాయణగారు 
జకా ఆం|భులలో సుప్రసిద్ధులు, వెంక టస్యామిగారి 
అనంతరం ఆం[ధమహానంఘం బలహీనమయింది, ఈ 
నంఘంయాజమాన్యం [కింద నడుపబడుతూనవున్న పొఠ 
శాలలకు భంగంకలిగే పరిస్థితులు వర్పడ్డాయి. ఈలాటి 
క్షి ష్టనమయంలో సూర్యనారాయణగారు పూనుకొని, 
యీ సనంఘానికీ, యీ పాఠశాలలకూ 'తోడ్చడకపోయి 
వుండినట్టయి శే పర్యవసానం ఏవిధంగా వుండేదో ? 

మన దృష్టిని కాస్త భూర్చుగోదావరిజిల్లానైవుకు 
(తిప్పుదాం పట్టండి, సూర ట్ర్యారాయణగారు కొొంత కాలం 
ఆ జిల్లాబోర్డు వెసుపెసిడెంటటుహోదాను వహించారు, 
బీదసాదలకు యీ అధికారాన్ని యెంతవరకూ వుపయో 
గించాలో అంతవరకూ నుపయోగించి (పజల మన్న 
నలకు పా(త్రులయినారు, పాఠశాలలు లేని చోట్ల పాఠశాల 
లను పెట్టించీ, రోడ్లు లేని చోట్ల రోడ్లు వేయించీ, నూతులు ' 
శేనిచోట్ల నూతులు (త్రవ్వించీ___యీలాగున (గ్రామ 


విశాలాం[ధము 


వాసులకు చేసిన వుపకారాలనుగురించి (ప్రజలు యిప్పటికీ 
చెప్పుకుంటూ నేవున్నారు, ఇంతటితో తృ ప్తీచెంది వూరు 
కొన్నారా ? లేదు, బెల్లప్రధరలు పడిపోయినాయి, బీదలు: 
అల్లాడుతున్నారు, కాస్త ధరలను పెంచడానికిన్ని, వీదలను 
నిల బెట్టడానికిన్ని వారు నడుముకట్టి నిలబడ కపోయి. 
నట్టయి తే పెద్దసంటోభం బయలు టేరివుం డేది. పెద్ద విప 
త్తును తప్పించారు, 

సూర్యనారాయణ గారు థాం ఢూం అని మాట్లా 
డినా బోళామానసి, బీదసాదలను ఆదరిస్తారు. ఏ మంచి 
పని వచ్చినా అనుకుంటారు, స్నేహపా(్రులు, బర్మా. 
ఆం(భుల వేమాన్ని కోరుతూ, దానికై క పి చేస్తూవున్న 
సూర్యనారాయణగారు వెనుకఅండగా వున్నారంశే 
అందరికీ థైర్యమే, అందరికీ వుత్సాహమే, 


368 


(శీ రామదేవు ఆదినారాయణగారు 


ట్రీ టిస్‌ఇండియాక్టీ మ్‌నావిగేష౯ంెనీగొప్ప నౌకా 
నంఘం, రంగూనులో యీకంపెనీతాలూకు ఓడలలో 
యెగువముతిదిగుముతిపనులను చేసుకొని చాలామంది 
ఆం(ధ్రులు జీవిస్తున్నారు. వీరికి రామ బేవు ఆదినారాయణ 
గారు నన్టారు. కూలీన క్షార్‌. 

ఆదినారాయణ గారు కాపులు, పూర్వికులది బందరు, 
వందలకొద్దీ జనులకు సర్టారుగా వున్నప్పటికీ గర్యం లేదు, 
దర్పంలేదు, (పతిపక్షులు పద్భువ్యూహాంలో యిరికించి అన్ని 
చైవులనుంచి తీవ్రమైన బాణాలను విసురుతున్న ప్పటికీ 
బెదరు లేదు, అదరు లేదు, ఇంతటి నేర్పరితనం, కార్యదక్షత, 
న(మత గల యింకొొకరు బరా స్ట అం (థంలలో వున్నారో 
లేదో? మూడుతరాలవరకూ యెంత ధారాళంగా ఖర్చు 
చేసినప్పటికీ అన్నోదకాలకు లోటులేకుండా వసతులు 
కల్పించుకొన్నారు, సిరిసంపదలకు తక్కువ లేదు. బీదసాద 
లనూ, చిన్న పెద్దలనూ కనిపెట్టినడచే న్యములు, జీతం లే 
దని యెవరో విద్యార్థి వస్తాడు, కేవులేదని యెవరో రోగిష్టి. 
వసాడు, బచాబయ్యగారూ, నా పెనిమిటి చెప్పకుండా 
వెళ్లిపోయా” డని యెవరో స్త్రీ వస్తుంది, మహాభార 


24 


వికాలాం[థము అ 
rad న 

తాన్ని న చ్చీ యెవరో హరిదాసు వస్తాడు, ఎవరు 
వచ్చినా, యెవరు అర్ధించినా కసితో కాదు, 
సామాన్యంగా అధిక ంగానే, ఆర్భాటం లేకుండానే, 
గోప్యంగా వదో చేతిలో పెట్టి పంపే దయాళువు, 

బర్మాఆం[ధ్రులను క్షి స్టపరిస్థితులు యదుర్కొ_ంటూ 
వున్న “కాలం యిది. ఈలాటిస్థితిలో ఏ ఆందోళనను బయ 
లు చేర తీసినప్పటికీ అది అనుకొనే సవరణకు బదులు 
అసలుకే మోసం తెచ్చే పరిస్థితులను కల్పించేటట్టుగా 
వుంచే ముందువెనుకలను ఆలోచించవలసివుంటుంది, 
నిర్వీర్యంగానూ, నిస్తేజంగానూ పడివుంటూనవున్న నంఘం 
తెలివి తెచ్చుకొని కార్యక్ర మాన్ని నేర్చరితనంతో నిర్వ 
హించవలసివ్రంటుంది, 

ఆదినారాయణ గారు యెప్పుజోచిన్నప్పుడే రంగూ 
నుకు చేచివచ్చినారు, కషోలు పడ్డారు. మంచి సితికి 

టె డ్‌ ఫి 

వచ్చినారు. పలుకుబడిని సంపాదించుకొన్నారు. బర్మా 
ఆం(ధసంఘాన్ని బలవంతమయిందిగానూూ, పరిశుద్ధ 
మయిందిగానూ చేయడానిశై కావలసిన కృషికి ఇప్పుడు 
బందరుగాలి తగిలిన ఆదినారాయణగా నే పూనుకోవల 
సిన అవసరం వరడింది, 





tens " ర్‌ 
క ర a ౯: న్‌ 
ఇ మై ఇ ఒకరిగల 


| 


రామదేవు ఆదినారాయణగారు 





న్‌ా క్ష ల 
watts క " 
ఇ 
॥| సలం గ 
an * 
క / : 
pe న. 
ఖే 
+ 
ar 
న్‌ 
(| 
0 న 
వళి స్‌ 3 
న్న స /1 | 
ss 











ఫి Hig 


OH 


శ) గూడాల వెంకటరెడినాయుడుగారు 
టె 


మునిసిపల్‌ నభ్యులున్ను, అఆనరరీమేజస్ట్రేటున్ను, 
భూస్వాములున్ను, వర్తకులున్ను అయిన గూడాల వెంకట 
"రెడ్డినాయడుగారు. ఒక మోల్సీన్‌ లోచేగాక బర్మా 
ఆం(ధులందరిలోనూ (ప్రసిద్ధివహించిన నాయకులు, వారికి 
సహజాలంకారాలుగావున్న వినయం, గర్వ రాహిత్యం, 
విరాడంబరత_...యో లాటి గుణాలనల్ల, -చొరనగా ముం 
దుకుతోసుకొనిపోయీ న్వభావం అంతగా లేకపోయినా 
వారి రాజభక్తి, వారి (పజాసేవ (పభుత్వంవారి ఆదర 
ణకూ, (పజల అనురాగానికీ పా(త్రమయినాయి, వెనక 
జర్ననీవారికీ, ఇంగ్లీషువారికీ యుద్ధం వచ్చినప్పుడు (ప్రభు 
శ్వంవారికి క్రి క్‌ఫ్టప పరిస్థితులు ఏ సర్పజ్ఞాయి, (పభు భక్తితో పని 
చేయగల (ప్రముఖుల ఆవశ్యకత అప్పుడువి శేషంగా కలి 
గింది, ఈ స్థితిలో మన నాయడుగారు ముందుకువచ్చి, 
(ప్రభుత్వానికీ, రాజ్యానికీ చేసిన సేవ మర వడానికి వీలు 
లేదు. (పభుత్వానికి యుద్ధసమయంక శ. "క్రఫొోల్రా-లం 
లేదు, అప్పుడు కలిగే అపా. "అంతు ఉండదు; 
నాయడుగారు పటాలాలకు శిపాయిలు కావలిస్తే చేర్చినారు, య 


న. 
యుద్ధనిధులకు (ద్రవ్యం కావలి స్తే సమకూర్చినారు,రణరంగా 
నికి పోయినవారికి సౌకర్యాలు ఏర్పాటుచేయించారు. 
చేవాలయాలలో అర్చనలువేయించారు. సమారాధనలు 
జరిపించారు. పామరజనానికి బోధించారు. (పజలలో 
కలవర ౦ఫుట్టకుండా తమ పలుకుబడిని వినియోగించారు, 
ఇదీ అదీ అనిలేదు, ఏ అవసరంవశ్తే ఆ అవనరాన్ని నెర 
'వేర్చినారు, 

ఇ్రింతసేవ గావించిన వెంక టరెడ్డినాయుడుగారిని 
(ప్రభుత్వంవారు మరవడానికి ఏలులేదు, అక్కడ లండ 
నులో ఇండియా(ప్రభుత్వ'కార్యదర్శి గారూ, ఇక్కడ ఇండి 
యాలో గవర్నరుజనరలూ, 'లెస్టినెంటుగవర్నర్గూ గార 
వంమోద గౌరవం, సన్నానంమోాద సన్మానం కురిపించారు, 
1918-వ నం. లో వారిసేవను మెచ్చుకొంటూ గవర్నరు 
జనరలుగారు ఒక ననదును పంపారు, 1920-వ సంవత్స 
రంలో యుద్ధ శాఖాధికారులు ఒక పతకం బహూకారం 
చేసి తమకుగల గారవభావాన్ని విశదీకరించారు, సాని 
కాధిశారులు ఆనరరీమేజన్లే/బుపదవియిచ్చి తమ విశ్వా 
సనం వెల్లడించారు, (పజలు మునిసిపల్‌ కాన్సిలరుగా ఎన్ను 
కొని తమ అభిమానాన్ని (పకటించారు. ఒకడాని 
తర్వాత ఒకటి గారవాలు దొధ్ద్లకుంటూ వచ్చినాయి, 


372 


న గూ'డాల వెంకట రెడ్డి డీ నాయ్యడ్ముంగలు. 


నాయుడుగారి పభభకి యుద్ధసమయంలో (ప్రభు 
త్యవుసేవగా పరిణమిశ్తే, శాంతన అంతో అది [పజూ 
చేవగా విజృంభించింది, వారు ఆం[ధమహాజననంఘం 
ద్యారా విద్యాభివృద్ధిని ప్రో త్సాహపరణారు, మునిసిపల్‌ 
నభ్యులుగా నగరాభివృద్ధికి తోడ్పడ్డారు. ఆనరరీమేజస్తే) 
టుగా న్యాయాన్ని పాలించారు, వారి తీర్పులలో కొన్ని 
లారిపోర్టులలోకి నహాో యెక్కి_నాయి,వారి (పజాసేవ ఇంత 
టితో పూర్తికావడం లేదు, సెంటుజాన్‌ అంబులెన్సు అసో 
సియేషను యావజ్జీవసభ్యలై వెద్య సౌకర్యాలకు తోడ్చ 
డుతూ, శిశువుల ఆరోగ్యాభివృద్ధి శాఖలో సభ్యులై చంటి 
పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుతూవస్తున్నారు, విక్టోరియా 
మహారాణి, యెడ్యర్లు[ ప్రభువుల స )రణక్రయ త్నాలు వచ్చి 
నాయనగానే నడుముకట్టి నిలబజ్ఞారు. టవాయిలో యిళ్లు 
శాలి (పజలు కష్టపడుతున్నార ౦కేనూ, గోదావరిజిల్లాలో 
వరదలువచ్చి పంటలు పాడెపోయినాయం శునూ ఆపదలో 
వున్న ఆ వీదలనంగతి మర చిపో లేదు, చేతలం యాశతికులు 
దారిలో (తాగడానికి నీరు భోజనసదుపాయం లేక కష్ట 
పడుతున్నారంకే నూయి (త్రవ్వించి, సత్రం వేయించి, 
అన్నడానంచేయించి యిబ్బందులు పోగొట్టినారు, పశు 
వులసౌక ర్యానికి తవుడు యేర్పాటు చేయించారు, 


373 


పోళా ఇ్యన్మధమ 

ఇన్నివిధాలుగా (పభుత్వాన్ని, (పజలనూ సేవిస్తూ 
వున్న వెంకట రెడ్డినాయడుగారిని బర్జాగ వర్నరుగారు 'ళ్లా 
ఫిస్తూ 1982-వ సంవత్సరంలో ఒక రివాల్యరును బహూ 
కరించి గారవించివున్నారు. కాని యిది వారి సేవకు వాలిన 
సన్గా)ననాని తోచదు, ఇంకా అధికమయిన గారవా 
. లేమయినావుంకే వాటికి వెంకటరెడ్డిగారు అన్ని విధాలా 


అరులు, 
ల 


9174 


శ) పరిమి సోమరాజుగారు 


మ ర్ట చాన్‌ లో నెలే కాంటాక్టరులు, 'కార్లోబోట్ల 
యజమానులు, ఆంధమహాజననంఘం (పెసిడెంట్లు 
అనిన పరిమి సోనురాజుగారు బర్భాఆం(ధ (ప్రముఖు 
లలో ముఖ్యులు, వృ త్తివల్ల కూలి కాం[టాక్టుదారు 
లయినా తమ క్రింద పనిచేసేవారియొక్క_ మా(తమే 
శాక, మోలీనులోని తదితర కార్మికుల అనురాగా 
నికీ, అభిమానానికీ, కృతజ్ఞతకూ పా[తుళైనవారిలో 
సోమ రాజుగారిని ముఖ్యంగా చెప్పవలసిడఉంటుంది. 
1998-వ సంవత్సరంలో మాల్ఫీనులో బియ్యపు మర 
లలో పనిచేసే కార్మికుల కూలిశేట్లు తగ్గి కార్మికులు 
తమ పనిపాటులను మానుకొని, పెద్ద సంటోభం (ప్రారంభ 
మయినప్పుడు సోమ రాజుగారి తోడ్చాటు, అభీమానాల 
వల్లనే ఆ వ్యవహార ౦ అనుకూలంగా పరిప్కా_రమయింది, 
బ_త్తేఖర్చులయినా లేక, అచేకక సాలు పడుతూవుండిన ఆ 
రోజులలో సోమురాజుగారే కారికులపయోన నిలువబడక 
పోయివుండినట్టయి లే యో (ప్రయత్నం ఆరంభంలోనే 
చచ్చేది. తిరిగీ మొన్న బియ్యపుమరలలో రేట్లు పడి 
పోయి, కూలిజనులలో పెద్ద ఆందోళన (ప్రారంభమై, 


వీళా ల్వ్య్యాధ ము 
పనిపాటులన్నీ “_న్తంభించిపోనున్న సమయంలోకూడా 
సోమరాజుగారి కృవీ.చేతనే ఈ వుష్మదవం తప్పింది, 
ఆం(ధమహాజనసంఘంవారు చేన్తూవున్న పనులలో 
ముఖ్యంగా చాలబాలికల విద్యాచ్యా ప్తికై జరిగే కృషికి 
(పథమస్థానం యివ్యవలసికంటుంది, మాలీ తనలో ఎనో a 
సంఘాలు పుట్టినాయి, గిట్టినాయి, ఎన్ని ఒడుదుడుకులు 
వచ్చినా ఆం[(ధమహాజననంఘంమా।తం యింతవరకూ 
నజీవంతోవుండి బాలబాలికల విద్యాభీవృద్ధిక్రై కృష్‌. 
చేస్తూవున్నదం శే యా కీర్తి చాలాభాగం సోమరాజు 
గారికి చెందవలసివుంది. పాఠశాల కింకా రికగ్నిపను 
రాలేక, చందాలవల్ల వచ్చే సొమ్ము పంతుళ్లజీ తాలశే 
చాలక, పిల్లలు కూర్చోడానికి చాలినన్ని బల్లలు లేక, 
రుకానంద బాబుగారిచ్చిన గది చాలక ఆం[ధమహాజన 
సంఘంవారు పెనగులాడుతూవుండినరోజులలోసోమ రాజు 
గాశే పూనుకోకవుండినట్టయిలే యీ సంఘం, యీ 
పాఠశాల అప్పుడే అంత ర్థానమైవుం డేవి, స్థలం లేక 
బడి మెగిరిపోయేసమయంలో నయాబస్తీలోని తమ 
సొంత మేడమిది పై అంతస్తు వుచితంగా యివ్వక పోయి 
నట్టయి తే యా పాఠశాల అప్పుడే యెగిరిపోయిన్రం డేది, 
చివరకు రికగ్నిపునుకు యో స్థలం అడ్డంవస్తూవున్న 


3176 


కరీ పరిమి సోమన్లాబ్లాగోక' 


దంచే, (శ్రీమతి సుందరమ్మూళ్‌ గారితో మాట్లాడి, వారి 
మేడను వుచితంగాయిచ్చే యేర్పాటుచేనుకొనివచ్చి పాఠ 
శాలను నిలవ బెట్టిందీ, రికగ్నిషన్‌ రావడానికి తోడ్చ 
డ్లదీ సోమరాజుగానే, మాటలు వెప్పడానిశేమిగాని, 
(పస్తుతం మోల్ఫీనులోని తెలుగుపిల్లల కింతచదును 
అబ్బుతూనుందం కే యీ గార వంలో చాలాభాగ ౦ సోము 
“రాజుగారి కే ముట్టవలసిఉందిన్న 

పొలాలు, పడవలు, స్టీమేభాంచీలు, యిండ్లు, పశు 
వులు, ఏనుగులు మొదలైన వస్తువాహనాలనుకలిగి పెద్ద 
శాం(టాక్టపను లెన్నో చేయిస్తూ మోల్మీన్‌ ఆం(భులలో 
కీర్తి ప్రతిష్టలు సంపాదించిన సంపన్న గృవాస్థు సోమరాజు 
గారు, వారి విద్యాభిమానం, [ప్రజాభిమానం ఒక 
మోలీ నన: నగ రాన్నే అంటిపెట్టుకొనివుండడం లేదు,ఇతర 
వోట్లకున్ను వ్యాపించివుంది. వారి ఆదరణకు తెలుగు వా 
"ఆంతపా[తులో బర ్రనులున్ను అంత పా్యత్రులవుతూవున్నా 
రు, మర్జ బాన్‌ లోని బౌద్దనన్యాసుల మఠానికి నరియెన 
దీపాలులేక చిక్కులుపడుతూవుంళశు సోమరాజుగా-ే 
విద్యుద్దీ పాలను పెట్టించి ఆలోటును తీర్చినారు, థటూక౯ా 
లో బర (్రనుపాఠ శాలా టవెద్యాలయమూ (ద్రవ్యం లేక 
నీరసస్థితికివ స్తే సోమరాజుగా కే వాటిని లేవ నెత్తి థటూన్‌ 


377 


చళాల్యార్యకము. ॥ 
వాసులకు స్థిరమైన ఉపకారంచేశాతే, మర్చవాన్‌లో 
[పొద్దుటిపూట సోమరాజుగారి యింటిముంగల భిక్షకు. 
నిలబడే బౌద్ధనన్యాసులను, నన్యాసినులను కాస్తమా శే. 
బర్భనులకు వారిపైన ఎంత అభిమానముందో విశదమవు 
తుంది, మర్హబాన్‌ యేటియివతలివూరు, (పజాసౌక 
'ర్యాలు తక్కువ, అయినా అతిథిఅభ్యాగతులు వచ్చినా 
రంకు నత్రారానికి పేరుపడ్డది సోమరాజుగా రే, వెనుక (శ్రీ 
చేకోద్ధార క నాగేశ్వర రావుపంతులుగారు మోలీ గన్‌ ను 
దర్శించినప్పుడు సోమరాజుగారి అతిథిగా నేవుండి వారి 
ఆదరణకు యెంతో సంతో షీంచారు, 

సోమ రాజుగారి రాకకుపూర్యంమోలీ న్‌: లో ఆం[ధ 
నంఘాలు లేవు. (పజాసమా వేశాలు లేవు. పత్రికా పఠనం 
"లేదు, పాఠశాలలు లేవు, వారువచ్చిన స్వల్పకాలంలోనే 
ఆం(ధమహాజనసంఘం స్థాపింపబడ్డది, విద్య పోమీంప 
బడుతూనవుంది, (పజలు తమక పఫ్రసుఖాలను వెల్లడించడం 
నేర్చుకోంటున్నారు, సామాన్యజనులయందు మెల్లగా 
ఆత్మవిశ్వాసం, ఆత్భవిచాఠణ మొలక లెత్తి (పజాకేమా 
నికి దోహద. మొసగుతూవున్నాయి. 

సోమరాజుగారు రామభక్తులు, సాధుఫురుషులు,; 
దాతలు, మోల్మీన్‌ అఆం(ధులకు మణిపూస, 


378 


Ret 
ys 
న 








శ) కరి అప్పలస్వామిగారు 

శిరా స్వాములు, రైసుమిల్లు యజమానులు, ఆంధ 
మహాజననంఘఫు వైెసు(పెసిడెంట్రు, మోళ్ళీన్‌ స్థరనివా 
సాం(భులు అగు కరి అప్పలస్వామి గారిని స్వయంగా 
చూచి కాకపోయినా వారి కీర్తి ప్రతిష్టల వ్యా వ్రిచేత 
నయినా వారి "పీరు విననివారు మిక్కిలి తక్కువగా 
ఉంటారు, కొంచెం నలువు, మితభాపి.. భక్తి పథాన 
మైన వాక్కు, ఏ నత్కా_ర్యానికిన్నీ వెనుకడుగు లేదు. 
పా్రాపాత్రతలను గుర్తెరిగి తోడ్పడే సంపన్నగృవాస్థు, 
అం[ధమహాజననభ జయ(ప్రదంగా నడుస్తూవుం 
దన్నా, చిన్నలకూ పెద్దలకూ నంఘట్టన పాసనగకుండా 
ఆనుకూల్యంతో వ్యవవారించుకొంటూనున్నారన్నా, 
నంఘంవారి పాఠశాల ఇంతకాలం నిర్విఘ్నంగా సాగుతూ 
వుందన్నా యా గారవంలో చాలాభాగం అప్పల 
స్వామిగారికి చెందనలసిఉంటుంది. ఎన్నో సార్లు సంఘం 
విచ్చిన్నమయిపోయే సందిగ్గావస్థ స్థ యేర్పడినప్పటికీ, పెద్దల 
నుండి యువకులు చీలిపోయే సన్నాహం జరిగినప్పటి 
అప్పలస్వామిగారి దూరదృష్టి, నమయోచితవర్తనం, 
చలనంలేని (ప్రజాభిమానం, కల్పువరపిళ మైన మనస్సు- 


విశాలోర్మధ్రము 


యీలాటి లక్షణాలే, యోగ్య శ్‌ లట్టి విపత్తునుండ్లి 
రథీంపగలిగినాయి, 

. అప్పలస్వామిగారు లవోధికారులు కారు, కాక 
పోయినా, హృదయపూర్వకమైన సహాయం, నంతోవ. 
పూర్వక మైన తోడ్చాటు చేయడంలో అగ్రగణ్యులు, 
మోల్చీను బస్తీకి పండితుడుగాని, భ  కుడుగాని, విద్యార్థి 
గాని, (గంథకర్తగాని యెవరు వెళ్లినా ఆ సంబంధమైన 
చందాజూవి తాలో అప్పలస్వామిగారి "పీరు ముందు 
ఉండితీరవలసిం బే, 

ఈ మధ్య కోంత కాలంనుంచి అప్పలస్వామిగారు 
'పాపంచికగోష్టినుండి మరలి ధార్భిక మిమాంసలోకి 
దిగారు, సాధువులతో నూ, ఫుంగీలతో నూ సాంగత్యం 
చేస్తున్నారు. గారవాలూ, (ప్రాముఖ్యాలూ వచ్చి మోద 
పడుతూవున్నా తొలగిపోయే న్వ్యభావంగలవారు, నిగర్వు 
లు,వారిగ హాంలో పిల్లలు మొదలు పెద్దలవర కూ అంతా 
(శ్రీ రామపూజలో, నృరణలో నిమగ్నులై వుంటారు, 
వారి యింటిలో అడుగు పెట్టితే వదో వొకవిధమైన ధార్మిక 
వాతానరణమే కనిపిస్తూ వుంటుంది, 

అప్పలస్వామిగారు తమ వ్యాపార వ్యవహారాలలో 
{(కమంగా ఒక మెట్టునుంచి యింకొక మెట్టుకు యెక్కి. 


390 


' 2% 8 అప్పల స్వామి గారు 


ee “ద్దబొయ్యపుమర కు అధిపతులుగావున్నా 

గంబికత్టం లేని వర్తనం, కలవ మెరుగని హృదయం. 
వివేచనగల ధర్మం, ఈలాటి అప్పలస్యామి గారికి బరా 
స్థిరనివాసాం(ధ్రులలో నే కాదు, బ'ర్మాఆం(భ్రులందరి 
లోనూ అ(గస్థానం యివ్యవలసివుంటుంది వారు 
మోల్ఫీనుఆంధ్రులకు వెన్నెముక గావుండి ఆర్భాటం 
కనుపించని వుపకారాన్నీ, స్వీయలబ్ధమైన జ్ఞానాన్నీ (పజా 
సమూహంలో వెదజల్లుతున్నారు, 


381 


శ్రీ) సాలాపు బుల్లి అప్పన్నగారు 

నిండైన విగ్రహం, (ప్రశాంతమైన మనస్సు, దయకు 
(పకటించే చూపులు, ఊరిమీద వూరుపడ్డా ఏ గొడవకూ 
పోని వర్గ్షనం గల బుల్లి అప్పన్న గారిని మోలీ ను ఆం(ధు 
లలో యెరుగనివారు లేరు, చాలాకాలంనుండిీ వి, ఐ, వారి 
యొక్క, ఈ మధ్య కొంత కాలంనుండి సిండియావారి 
యొక్క పనిపాటులను చేయిస్తూ, భోగ ఛాగ్యాలకు ఖ్యాతి 
శెక్కి_నవారిలో ముందు వారిని చెప్పవలసిఉంటుంది, 

బుద్ధి ఫుట్టిందాం శే, ఒక పనియొక్క_. [ప్రయోజనం 
నచ్చిందాం శే భారాళంలో వారికిచాలిన చెయ్యి లేదు, 
'దేశోన్దార క నాగేశ్వర రావుపంతులుగారు మోళల్మీనుకు 
వచ్చినప్పుడు యిల్లుక దలని అప్పన్నగారు (ప్రల్యేకంగా 
మర్ట బాన్‌ దగ్గరకు యెదురుగా వెళ్లి, పంతులుగారిని కీ హ్వో 
నించి, మోల్ళీన్‌ లో ఘనమైన స్వాగ తాన్ని యేర్పాటు 
చేయడమే కాకుండా, వారికి అంగరతకులుగా వుండి, 
మోాల్మీన్‌ లోచేసిన ఉత్పవాన్నీ, పాఠశాలలో జరిగిన 
నభ నూ, తర్వాత నిర్వహింపబడిన అల్పాహార ఫు విందునూ 
బహు జయ[పదంగా నిర్వహించి, తమయందు గ ర్భితంగా 
వున్న శక్తిసీ (పజవెగ ల వళీకర ణశక్తిని, చేశారాధకులసై 


శీసాలాఫు బుల్లి అప్పన్న గారు 


గారవాన్నీ, నమోయము వచ్చినప్పుడు సత్కా_ర్యా 
నడపగల సామర్థ్యాన్నీ (ప్రకటించారు, నాగేశ్వర రావు 
లుగారు అప్పన్న గారి కార్యనిర్వాహక సామర్థ్యా 
న్నీ శ్లాఘించారు. 
రంగూనుమండల ఆం[ధనభ వచ్చిందంే, దీనికిన్ని 
మోల్మీనువారికిన్ని విశేషమైన నంబంధం లేకపోయినా, 
శీవలం ఆం(ధాభిమానాన్నే, ఆం(ధుల అభివృద్ధి నే (పథా 
నంచేసుకొని, ఆలోచించకుండా, (త్రిప్పకుండా, పెద్ద విరా 
ళంయివ్వడంతో తృ్ప్టి చెందకుండా 6 యింకేమయినా 
తక్కువపడి తే మల్లీరండి * అని చెప్పిన వుదారవృాద 
యులు, (పతినంవత్పర ౦ చేతలందగ్గర "పెద్ద వుత్సవం జరు 
గుతూవుంటుంది. ఇక్కడికి వేలకొలది యా(తికులు 
వస్తారు. ఉండడానికి సరియైన చోటు, (తాగడానికి 
శుభమైన నీరు లేకుండా (ప్రజలు చాలా కష్టపడు 
శారు, ఈలాటి స్థితిలో అప్పన్న గారి మనస్సు దీని 
మీదకు పోయి, విశాలమైన ఒక నాన్ని నూతితో 
నహో కట్టించి, డాని పోపణనై. స్థిర మైన వసతిని యేర్ప 
రచ్చి యెంతోకాలంనుంచి వున్న యిబ్బందిని తొలగించి 
నందుకు సంతోవీంపని, ఆయనపేరు తలచని యాతి 
కుడు లేడు, మోళ్ళీన్‌ ఆం|(ధులలో ఐశ్వర్యంలో అప్పన్న 


383 


విశాలాం(ధము 

గారికి సాటి అప్పన్న గారే. ఆయ్‌న ఎంత ఐశ్వర్యవే 
డో అంత నిగర్వి. ఎంత న(మతో అంత చొరవ 
నిదానమో అంత గాంభీర్యం. అప్పన్న గారివంటి ర 
ఇక్క_డ ఉండడంచేతశే మోాల్ఫీన్‌ అంధనంఘం నెమ్ము 
దిగా ఒడుదుడుకులు లేకుండా సాగిపోతూవుంది. 


384 


I2H రం 


